


(ప్రచురణ 
అ ఇ 
పాణ్యం పబ్లికే షన్స్‌ 
కేషే-27,ఎ , వెల్టుర్తి -518 216. 
కర్నూలు జిల్లా. 


RAMAYANA KALPAVRUKSHAM- TELUGUDANAM 
A thesis Written by Dr. Panyam. Srinivasa in Telugu for which 
Ph.D. Degree was awarded in 1997 by Bangalore University, 


Bangalore. 


First Edition 


Copies 


Price 


Copies can be had from ; 


Printed at 





November 2000 


1000 


Rs. 110-00 


Smt. Panyam Padmavathi, 
11-274 Veldurthi - 518 216. 


. P. Datta Sarma, ecturer in English 


2nd Line Rama Rao pet, 
Narsipatnam(Post) Vizag.(Dt.} 


P. Sankar Kumar, . 
16-9-32/A11, Rani Bag, 
Mailkapet, Hyd. - ద 


P. Raghu Ram,J-32,South City 
Lucknow - 25. 


T. Lalitha Sarma 
45-24-B9-6, Ashok Nagar, 
Kurnool-4. 








SRINIVASA GRAPHICS, 
Dhone - 518222. Kumool Dt. 
.Ph.: 21117. 


1. 

1.1 
1.2 
1.3 


2.1 
2.2 


23 


రక్షా 
2.5 


3.1 
3.2 
3.3 
3.4 

"3.5 
3.6 


4.1 


4.2. 


4.3 
4.4 


5.1 
5.2 
5.3 


విషయం సూచిక 


ప్రవేశిక 1-10 
తెలుగు దనం- నిర్వచనం I 

తెలుగు సంస్కృతి - పరిచయం 3 
రామాయణ కల్పవృక్షంలో తెలుగు దనం- వర్గీకరణ 7 
సవాజపరంగా తెలుగు దనం 11-56 
కవి - సంఘం 11 
ఆచారాలు - సంప్రదాయాలు Is 

ఆహార పద్దతులు - ఆతిథ్యమూ . 29 
బంధుత్వాలు ఆప్యాయతలు- ప్రేమలు 34 
అనుబంధాలు-షోహాలు 49 

: మధురమైన సన్నివేశాలు 52 
పారమార్థిక పఠంగా తెలుగు దనం 57-77 
భారతీయ సంస్కృతి- రామాయణం. 58 
తెలుగు జాతి --ఈముడు 59 
తెలుగు దేశంలో రామ కథా ప్రాశస్త్యం 61 
కల్పవృక్షంలో రామాయణ ప్రభావ చిత్రీకరణ 62 

ధర్మ పరమధర్మములు- కల్పవృక్షం 64 
కవిత్రయ భారతం- పోతన భాగవతం- విశ్వనాధ రామాయణం 68 
సాహిత్యపరంగా తెలుగు దనం 78-1907 
తెలుగు దేశంలో (ప్రచారంలో ఉన్న అవాల్మీకాంశాల స్వీకరణ?78 
వర్ణనలలో తెలుగు దనం . ల 86 

' అలంకారలలో తెలుగు దనం 98 
ఛందస్సు లో తెలుగు దనం 103 
భాషా పరంగా తెలుగుదనం _.. 108-146 
ప్రకరణ పరిచయం 108 
సామెతలు (PROVERBS) 111 


నుడికారాలు (IDIOMS) : | 120 


“కథే 
న్‌్‌ 
5.6 
5.7 


6.1 
6.2 
6.3 
6.4 
6.5 


7.1 
7.2 


పలుకుబళ్ళు (USAGES, 131 


దేళ్ళ పదాలు 141 
ఊత పదాలు 143 

పద బంధాలు 145. 
వాక్యగతమైన తెలుగు దనం 147-178 
వాక్యం - నిర్వచనం మల fag 
కల్పవృక్షంలో వాక్యం- తెలుగు వారి ఒడుపు" 149 
కల్పవృక్షంలో వాక్యం- తెలుగు వారి గడుసు దనం 162 
కల్పవృక్షంలో వాక్యం- కాకువు 171 
లోకవ్యవహారంలో ఉండే వాక్యాలను యథా (క్రమముగా 

ఛందస్సులో ప్రయోగించడం 173 
సంభాషణలలో తెలుగుదనం __- 179-201 
పాత్రోచిత భాష (1[DI0LECT) 179 
సంభాషణా చాతుర్యం - 191 
ఉపసంహారం 202 
ఉపయుక్త గ్రంథ సూచి 204 


అనుబంధాలు | 208-227 





11 తెలుగు దనం - నిర్వచనం 


“ఒక్రజాతికి ఒక జీవ ధర్మముండును. అది ఆ జాతీయుల సర్వవర్తన 
ములందును ప్రతిబింబించుచుండును. దాని జీవనాడిని పట్టుకొని వారి 
పౌరుషాహంకారములను, ఆశ్చర్యావెగాదములను, ఆనందావేశవలులను 
నిపుణముగా చిత్రించుటలో ఆజాతి లక్షణముట్టిపడును. దానినే మనం 
తెలుగుతనమందుము” - సాయతి నన్హయ్య- వుట.39. కే 


పైన పేర్కొన్న వాక్యాలను పరిశీలిస్తే తెలుగుదనం అంటే తెలుగు వారి జీవితం 
లోని అన్ని రంగాల సారమే అని చెప్పుకోవచ్చు. అసలు మానవ జీవితమే 
రెండురకాలుగా ఉంటుంది. ఒకటి బాహ్య జీవితం. అంటే లౌకిక జీవితం 
అన్నమాట. రెండవది అంతర జీవితము. మనస్సు, ఆలోచనలు, కామక్రోధాధులు 
వంటివన్నీ ఈ పరిధిలోనికి నస్తాయి. అంతర జీవిత (ప్రభావంతోనే మనిషి 
బాహ్యాజీవితాన్ని గడుపుతాడు. 


బాహ్యజీవిత మంచే మనిషి పుట్టినప్పటినుండి ఉండే పరిసరాలు, వ్యక్తులు, 
కుయింబం వారితో సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ ఒకవర్ల్గం. మనిషిమొట్టమొదచి 
బాంధవ్యం కుటుంబంతో మొదలౌతుంది. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, 
అక్కాచెళ్లెండ్రు, తాతలు, అవ్వలు వంచి రక్త సంబంధీకులతో కల ఆప్యాయతలు, 
అనురాగాలు అనుబంధాలు, ఆవేశాలు, సుఖదుఃఖాలు, భోగాలు ఇవన్నీ మనిషి 
లౌకిక జీవితంలో ప్రధమ స్టానాన్ని ఆ గ్రమిస్తాయి. మనిషి బాహ్యజీవితంలో రెండవ 
పార్చ్యం సంఘం. స్నేహితులు, బంధువులు, ఇరుగుపొరుగువారు, నిత్యజీవితంలో 
కలసీమెలసి ఉండేవారు. వారితో ఉండే సంబంధాలు, సాన్నిహిత్యం ఈపరిధిలోనికి 
వస్తాయి. విద్యాభ్యాసం, ఉద్యోగాలు, వృత్తులు, సంపాదన, అధికారం మొదలైన 
విషయాలన్నీ లౌకిక జీవితమే. అంతర జీవితమంచే మనస్సు, ఇంద్రియాలు, 
ఆలోచనలు, ఉద్రేక ఉద్వేగాలు ఇవన్నీ ఈకక్యు లోనివే. అట్లే ధర్మచింతన, దైవ 
బక్తి విశ్వాసాలు, పాపభీతి, పారమార్థిక దృష్టి వంటిని అన్నీకూడా ఆంతర 
జీవితంలోని భాగాలుగానే వింగడించవచ్చు. మనం ఆలోచనానుసారంగా భావించి 
తదనుగుణంగానే స్రవర్తిస్తాం. అంటే ఆంతర జీవితమే బాహ్య జీవితంగా ప్రతి 
ఫలిస్తుందన్న మాట. లౌకిక జీవితం లోని భాగాలు గానే వ్యామోహాలు, భోగ 


9 రామాయణ కల్చివాశం - తెలుగు దనం 


ఆలోచనాప్రభానం ఉంటుంది. దీనికి ఆయా వ్యక్తుల పుట్టిపెరిగిన వాతావరణం, 
వంశపరంపర్క జాతి, నుత, భాషా సంస్కృతులు ఆయా జాతులలోని ప్రవక్తల 
మహర్షుల దర్శన బోధనలు కారణమవుతాయి. ఇదంతా మళ్ళీవైయక్తికంగా 


ఎవ్వరిస్టాయిని బట్టి, ఆలోచనా పరిణితిని బట్టి, జన్మ సంస్కారాన్ని బట్టి, 
ఉంటుంది. దీనినంతా కూడా ఆంతర జీవితంగా తీర్మానించవచ్చు. 


ఈ విధంగా బాహ్యాంతర జీవితాలు ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క విధంగా 
ఉంటాయి. వాటి విలక్షణత వైశిష్ట్యాలను బట్టియే ఆజాతి గొప్పదనాన్ని 
నిర్ణయిస్తారు. ఒక జాతి జీవన పద్దతి అన్నిరంగాలలో దాని పురోగమనం వంటి 
అంశాలను అనుళిలిప్తై ఆజాతి తనం తెలుస్తుంది. తెలుగు జాతి తరతరాల లౌకేక 
సారమార్థిః జీవనగతిలోని క్రమాభివృద్దిని ఆయారంగాలలో సాధించిన ప్రగతిని, 
జాతి విచారధారను గురించి తెలుసు కోవడమే తెలుగు దనాన్ని తెలుసు కోవడం. 


ఒక జాతి సంస్కృతీ వికాసానికి ఆభాషలో ఉండే సాహిత్యం ఎంతో ప్రభావ 
వంతమైన కారణం అవుతుంది. సాహిత్యం జీవితాన్ని ప్రతిబింబించడం అనేది 
సార్వకాలీన సార్వజనీనమైన సత్యం. మహాకవులు తమకొన్యాలలో తమజాతి 
జీవితాన్ని బాహ్యాంతర ప్రవృత్తులను సర్వతో ముఖ మొనరిస్తూనే ఉంటారు, 
తెలుగులో ఆదికవి యైన నన్నయభట్టురకుడు తన జాతొపైగల గాఢాభిమాసంతో 
ఈవిధంగా చెప్పినాడు. 
“స్వస్థాన వేషభాషాభివంతా: సంతోరస (ప్రలుబ్ద ధియః 
లోకే బహుమున్యంతే వైకృత కావ్యానిచాన్యదపహాయ ” 
- ఆంగ శబ్ద చింతామణీ-కారిక-2 . 2 
ఆంధ్ర శబ్ద చింతావుణిలో కావ్య లక్షణాలను తెల్పి, ఇటు నంటి 
కావ్యాలు సంస్కృతం లోనే కాదు దేశ ,బాషలందుకూడా ఉండవచ్చు, 
రసలుబ్బులైన సజ్జనులు తవుదేశం పట్ట, తమువేష భాషల పట్ల అభిమానం 
కలవారై దేశ భాషలో నుండే కావ్యాలను కూడా ఆదరిస్తారు అని పల్కినాడు. 
ఇంతగా నన్నయ ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఆకాలంలోని సండితులు 
దేశభాషలలోని (వైకృత) కావ్యాలంటే గౌరవం కల్లి ఉండేవారు కాదు, వాటిని చిన్న 
చూపు చూసేవారు. అటువంటి వారిని దృఢంగా ఎదుర్కొని మొట్నుమొదటి 
సారిగా చేయెత్తి దేశీయరవనలకు “జై * కొట్టిన అభ్యుదయ వాది నన్నయ భట్టా 


pi 


క జనల ఒకా My myn పి. ఉఇచదినీఖి న ష్‌ | 
ఉరకుడు. నన్నయ భారతాన్ని సూక్ము దృస్తీతో పరిశిలించి ఆయన మనొోధర్మాన్ని 


తొలుగు నంస్యృ్రతి సరిచయం 3 
తెలుసు కుంటే భారతాన్ని తెలుగుచేయడంలో అయనకు తెలుగు జాతిపట్టు గల 
గాఢాభిమానం తెలుస్తుంది. నన్న్మయ నుండి నేదినరకు ఎందరో మహాకవులు తను 
కావ్యాలలో ఈతెలుగుతనాన్ని తమ తను విశిష్ట దృక్రధంతో పరిశీలించి హృద్యంగా 
అనవడ్యంగా చి(త్రించినారు. అటువంటి కావ్యాలన్నీ తెలుగుజాతి సంస్కృతీ 
సంస్కార విశేషాలను, వైశిష్ట్యాన్ని తెలుసుకొనడానికి ముఖ్యమైన ఆధారాలు. తెలుగు 
దనానికి పట్టు గొమ్మలు. 





1.2. తెలుగు సంస్కృతి - పరిచయం 

ఒక్కొక్క జాతికి ఒక్కొక్క సంస్కృతిని, సంప్రదాయాన్ని కల్లి ఉంటుంది, 
అట్లే తెలుగు జాతి కూడా ఉత్తమమైన సంస్కృతితో సుసంపన్నమైంది. మన ను చా 
తెలుగు వాళ్ళం. మనది తెలుగు జాతి. మనం నివసించేది తెలుగునాడు. మన భాష 
తెలుగు. అసలీ తెలుగు శబ్దమే చాలా ప్రాచీనమైనది. తెలుగు-తెనుగు- ఆం(ధం 
అనేమూడు పదాలు సమానాక్టకాలుగా వాడుతున్నాం. కాని ప్రాచీన ప్రయోగాలలో 
తెలుంగు-తెనుంగు అనే రూపాలున్నాయి. ఆంధ్రశబ్ఞాన్ని జాతి వాచకంగా 
“ఐతరేయ బ్రాహ్మణం" లో మొట్టమొదట పేర్కొన్నారు. మనుస్ఫృతిలో 
ఆంధ్రులను నిషాదులుగా పేర్కొన్నారు. అంతేకాకుండా పురాణాలలో కనిసిస్తున్న 
భుజాలు, అంధకులు యాదవకులానికి చెందిన వారని, వీరే కాలక్రమంలో 
ఆంధ్రులయ్యారని ప్రతీతి. ఈవిధంగా తెలుగుజాతి ఎంతో పురాతన కాలం వుండి 
"రిఢవిబ్దుతూనే ఉన్నట్లు పరిశోధనలు తెల్పుతున్నాయి. తరతరాలుగా తెలుగు 
జాతి అనుసరిస్తూ పురోగమించిన సంస్కృతీ వికాసాన్ని అను శీలించడానికి ముందు 
సంస్కృతి అంటే ఏమి? అని తెలుసు కోనడం ముఖ్యం. సంస్కృతిని నిర్వచిస్తే 
“సమ్యుక్‌- కృతో అని వింగడించుకొని, ఒక ఉత్తమమైన ఆచరణగా చెప్పుకోవచ్చు. 
అంతేకాక మనిషి పాశవిక దశనుండి ఎదిగి సహజగుణాలైన పశులక్షణాలను 
నిగ్రహించి, సాంఘికాభ్యుదయం కోసం వ్యక్తిత్వాన్ని మలచుకోనడమే సంస్కృతి 
అని చెప్పుకోవచ్చు. కొందరు పండితుల నిర్వచనాలను పరిశీలించడం ద్వారా 
ఈవిషయం ఇంకా స్పష్టమవుతుంది. 


“సంస్కృతి యనగా నాగరికత, లలితకళలు, సారస్వతము, సభ్యత, 
దైనందినాభివృద్ది వలున్నగం నుత్తవు గంణవలులన్నియు కలసిన విశిష్ట 
గుణము” - ఆం(భుల సాంఘిక చరి(త్ర- సీలిక 3 


“Every system of thought and every institution leaves 
some impression upon the minds or souls of men who live in 


4 రామాయణ కల్పవ్హశం = తెలుగు దనం 
them. The impressions may be said to be a culture” 
-విశ్తోనాథ సత్వవారాయణ 4 
(Culture revealed through Literature) 


“సంస్కృతి పూర్తి జీవన విధానం  -ములినోస్కి ర. 


ఈ నిర్వచనాల నాధారంగా మనిషి అవగాహనలో, ఆలోచనలో, ఆచరణలో 
క్రమంగా గోచరించే ఉదాత్త పరిణామమే సంస్కృతి అని తీర్మానించవచ్చు. 


ఇక తెలుగు వారి సంస్కృతి తరతరలుగా ఏవిధంగా విలసిల్లిందో సూలంగా 
చర్చించుకోవాల్సి ఉంది. తెలుగు సంస్కృతి భారతీయ సంస్కృతిలోని సంఘటకము 
ఒక అంగము. భారతీయ సంస్కృతి ప్రాచీన కాలమునుండి వేద సంస్కృతిగా 
పరిఢవిల్హుతూ ఉంది. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, పురాణాలు వంటి 
(గ్రంధాలన్నీ భారతీయులను తరతరాలుగా ప్రభానితులను చేస్తూనే ఉన్నాయి. కాని 
రాజకీయంగా పరిపాలనలో ఎన్నో శతాబ్దాలు మ్రైగ్గడం వల్ల ఇస్లామీయ, పాశ్చాత్య 
నాగరికతలను కూడా తనలో తలుపుకొని పరిపుష్టమైంది భారతీయ సంస్కృతి. 
ఇటువంటి భారతీయ సంస్కృతిలో ఒక అంగమైనప్పుటికి తెలుగు వారి సంస్కృతి 
తనకంటూ కొన్ని ప్రత్యేక లక్షణాలను కల్లి విశిష్టమైనదిగా (ప్రశస్తిసాందింది. తెలుగు 
సంస్కృతిలోని ప్రత్యేకతలను స్టూలంగా కొన్నింటిని పేర్కొనవచ్చు. అవి. 

1.ఆం(ధ్ర ప్రాంతం, ఉత్తర దక్షిణ భారతాల సంస్కృతి సమ్మేళనానికి 
ప్రయోగశాల అయింది. బహిః ప్రభావాలను, నవ్యతమ ఆహ్వానించడానికి సంసిద్దమై 
తన తత్వానికి తగినట్టుగా వాటిని పరిణమింపచేసుకొంది. ఇది మన సంస్కృతి లోని 
విశిష్ట గుణం. 


2. భాషా పరంగా (క్రీస్తుపూర్వం 5,6 శతాబ్దాల నొటికే తెలుగు భాష 
స్వతం త్రమైనప్పటికి దేవభాష అయిన సంస్కృతం; ప్రాకృతం, పాలీవంటి దేశభాషలు, 
ఉర్వూ, ఫ్రెంచ్‌, ఇంగ్లీషు వంటి పరభాషల ప్రభావానికి లోనై బహుళాంధ్రమయోతక్తి 
ప్రపంచంగా మారింది. ఏభాష చెణుకైనా, ఏయాస చినుకైనా తనలోకలువుకొని 
మురిసిపోయింది. ఈకారణంగా మన భాషలో వైజ్ఞానిక, తాత్త్విక భావాలను 
వ్యక్తీకరించడం కష్టంకాలేదు. అందుకే విశ్వనాథ తెలుగు భాష వైశిష్ట్యాన్ని ఈక్రింది 
విధంగా ఉగ్గడిస్తాడు. 

* రసభావవలుల సవుర్పణ శక్తియందంన నవుర భాషకునం 
దీటైన భాష” 


తొలుగు నంస్యృ్రతి వరిచయం 5 





“అంతవ్యాపించి వెలిగడినట్టి భాష దివ్యమై చావు లేనిది తెలుగుభాష” 

-తెలుగు జాతి- తెలుగు భాష విశ్వనాథ శారద)ర 

ఇన్ని గొప్పు లక్షణాలు కల్లి తెలుగు భాష Italian of the East అని 
పాళ్చాత్యులతో కూడా ప్రశంసించబడింది. 


3. తెలుగు వారి ప్రధాన లక్షణాల్లో ఇంకొకటి వ్యవసాయ ప్రియత్వం 
అందులో నైపుణ్యం. కాళోజీ నారాయణరావు మాటల్లో చెప్పుకుంటే 


ోసేద్యమంటే సంబరపడు కాపుబిడ్డ తెలుగువాడు చెట్టుకొట్టి, 
వెంట్ట[త్రవ్వి, కంపపాదలు నరికి, కాల్చి, పుడమిదున్ని పండించిన 
మొదటివాడు తెలుగువాడు "అందుకే ఆంధ్రావని అన్నపూర్త అయింది, 


4. వర్గవ్యవప్ట, అస్పృశ్యత తెలుగు దేశంలో విజ్బంభించలేదు. (క్రీశ. 1076 
-1200 కాలంలో చోళ, చాళుక్యుల నుండి ద్విజేతరులే పాలకులుగా ఉన్నారు. 
ద్విజాధిక్యతను ధిక్కరించి శూ (ద్రూలను పైకి తేవడానికి జైన, బౌద్ద, శైవమతాలు 
బాగా తోడ్చడినాయి. తూర్పుచాళుక్యులు, రెండవ విష్ణునద్దనుడు, కుతుబ్‌షాహీ 
వంటి ఆంధ్రేతరులైన పాలకులు తరతరాలుగా తెలుగు నాటి స్టీరపడి, ఈభాషా 
సంస్కృతులను పాటించి, ఆదరించి వాటి అభివృద్దికి కూడా పాటుబడినారు. 


5. తెలుగు వారి సాంఘిక జీనితాన్చి ఆచారవ్యవహారాలను, వేష భాషలను 
వర్ణించే కావ్యాలు తెలుగులోనే కాక ఇతర భాషల్లో కూడా ఉన్నాయి. ప్రాకృతంలోని 
“గాధాసప్తశళతి ” ముఖ్యమైనది. నుంకకుడు తన కావ్యమీమాంసలో 
ఆంధ్రప్త్రీలను వర్ణిస్తాడు. 

* కేశా సపుష్పుగండుషా జఘనే వుణివేఖలా 

హారో రక్తాంశుకం శుభ్రం వేషః స్యాదాంధ్రయోషితావ్‌ు” 7 
అంతేకాక తెలుగుస్త్రీలు సౌందర్యవతులని, నృత్యగాన ప్రియలని, 
అమాయికలని కూడా వర్ణించబడింది. తెలుగు జాతిలోని సామాన్యలక్షణాల ను 
క్రింది విధంగా పేర్కొనవచ్చు. 

“* ఆతిధ్యగౌారవంబు, స్వాతంత్ర్య ప్రియత, స్వల్పపంతోషము, 
దుర్నీతి వీహీనత, నైచ్యాపీతత్త్వము నం[ధ్రులందు నేర్పడుగుణముల్‌ 

-వేటూరి (ప్రభాకరశాఃస్త్రి (తెలుగు మెజుగులు)రి 
వీటికి తోడు ఆత్మాభిమానం, ధైర్యం, సాహసం, జంకు గొంకులు లేని 
సత్యాన్వేషణ వంటి మహోన్నత గుణాలు కూడా తెలుగు వారి కున్నాయి. 


6 రానాయణ కర్దివ్చశం = తెలుగు దనం 

(శ్రీనాథ, జగన్నాథరాయల, భీమకవి, పాల్కురికి సోనున, వేమన వంటికవుల 

వ్యక్తిత్వాలలో, రచనల్లో ఈగుణాలు కన్పిస్తాయి. అందుకే క్రీడాభిరామం 
“సాహసము మూర్తిగైకొన్న సరణివారు” అని తెలుగువారిని వర్ణిస్తుంది. 

6. తెలుగువారి సాహిత్యం, కళలు శృంగారన్నే కాకుండా, వైరాగ్యాన్ని 
ప్రభోధించినాయి. ఈరెంటిని సనున్నయం కూడాచేసినాయి. అంతేకాకుండా శైవ, 
వైష్ణన మతాల వీరాభిమానం, వీరావేశం వంటి దుప్రుభావాలకు తెలుగువారు 
లొంగలేదు. అదే ఈజాతి గొప్పదనం. ధర్మాద్వైతం ప్రసరించింది. రామాయణ, 
భారత భాగవతాల నుండి ఎక్కువగా స్పూర్తి పొందింది తెలుగుజాతి. దానితో 
ఒక విశిష్టమైన సంస్కారం అబ్బింది. 

ఇదంతా తెలుగు సంస్కృతియొక్క బాహ్యస్వరూపం, దాని ఆంతర 
స్వరూపాన్ని గురించి వింగడిస్తే ఆధ్యాత్మిక ప్రపంచంతో ఉన్మలనమైన భావముల 
యందలి రహస్యబోధగా చెప్పుకోవచ్చు, తెలుగువారు జీవితం యొక్క అశాశ్వ 
తత్వాన్ని, జన్మకర్మ సిద్దాంతాన్ని, అద్వైత భాన నిరూఢిని బాగా ఆకళించు కొన్నారు. 
అందుకే వారి ఆచార సరంపర విచారధార వీటి ఆధారంగానే సాగింది. సత్యం, 
ధర్మం, అహింస్క వంటే గొప్పు గుణాలనలవర్చుకున్నారు. విశ్వనాథ తెలుగు జాతిని 
వర్ణిస్తూ * సర్వవే దాంతవబులకును జన్మభూమి” అవి ఆంధ్రుడా! 
యాం(ధ్రుడనినంత నాత్మతత్తృవుఖీలవల నెరుంగుటన్నయుది యంచు 
తెలియు” 9 అని పేర్కొన్నాడు. అందుకే అప్పయ్య దీక్షితులు * ఆంధ్ర 
త్వవూం(ధ్ర భాషాచ బహుజన్మతపఃఫలం” అని ఉగ్గడించినాడు. అదే 
భావాన్ని విశ్వనాథ “ బహుజన్మకృత పుణ్య పరిపాకమున జేసి ఆంధధ్రుడై 
ధా(త్రిలో నవతరించు ” 10 అని చెప్పినాడు. 

తెలుగువారి ప్రవర్తనా విధానాన్ని, మానసిక సంస్కారాన్ని తీర్చిదద్దినియమ 
బద్దం చేసేందుకు ప్రయత్నించిన సాంస్కృతిక నిర్మాతలలో సూ|త్రకారులు 
ప్రథమగణ్యులు. వారిలో అగ్రగణ్యుడు ఆపస్తంబ మహర్షి కలియుగాది నుండి 
దురాచార దుష్ప్రధములతో కల్లో లితమైన తెలుగుజాతిని సంస్కరించి వారినైతికా 
భ్యున్నతికి రాజ బాటలు వేసి, ధర్మాభినివేశానికి ఎంతో తోడ్చడినవి ఆతని ధర్మ 
సూత్రాలు. ఆ (గ్రంధాలలో భౌతిక్క ఖగోళ శాస్త్ర విషయాలు, చర్చలు చైదిక 
నిర్మాణ విధులలో శిల్పకళ వంటి అంశాలు కొల్లలు. 


అదే విధంగా శాతవాహనకాలంలో తెలుగు సంస్కృతిని పెంపొందించిన 
పండితుడు ప్రాతస్మరణీయుడైన నాగార్జునాచార్యుడు, ఈయన సర్వ విద్యలలో 


తెలుగు నంన్య)తి - వరిచయం 7 
నిష్ణాతుడు. తర్క, రసాయన, వేదాంత, వృత్మ వైద్యశా,స్త్రసూత్రాలను స్తంభాలపై 
చెక్కించి ప్రకటించినాడు. ఈయన ఆధ్వర్యంలోనే నాగార్జునకొండ సంఘారానుం 
గొప్పు పరిశోధనాగారంగా (ప్రసిద్దిచెందింది. అట్టే రాయులసీనం 
ప్రాంతంలోని గుంతకల్చు” వద్ద కొనకొండి” లో కుండ కుందనాచార్యులు అనే 
జైనవుహర్షికూడా తెలుగు సంస్కృతికి గొప్పుసేవచేసినాడు. ఇతడు కూడా 
నాగార్జునాచార్యునివంటి వాడే కాని రావలిసినంత కీర్తి, ప్రసిద్ది రాలేదు. విద్యార్హన్దై 
ఈయననద్దకు సింహళం, జావా, సుమ[త్రనంటి దూరదేశాలనుండి రాజపుత్రులు 
వచ్చేవారని ప్రతీతి. ఉత్తర భారతంలో శ్రీకృష్ణ (ప్రీను తత్త్వప్రచారకుడైన 
వల్లభాచార్యుడు కూడా ఆంధ్రుడే. ఇతని జన్మస్థానం రేనాటి ప్రాంతంలోని కడప 
జిల్లా జమ్మలమడుగు తాలూకా నొస్పుం దగ్గర ఉండే “కాకర్ణపాడు” కుగ్రామం. 


వీరేగాక వురెందరో వంహాను భావులు సాహిత్య, సాంఘిక, నుత్క 
కళారంగాలలో తెలుగు సంస్కృతి వైభవాన్ని వెలిగింపజేసేందుకు ఎంతో కృషి చేసి 
తెలుగు జాతికి విశిష్టమైన, ఉత్కృష్టమైన సంస్కృతిని అందించినారు. విశ్వనాథాధి 
మహాకవులను, దామెర రామారావు, పెనుగొండ C. N. రావు వంటిచిత్రకారులను, 
యామినీ కృష్ణమూర్తి నటరాజు రామకృష్ణ వంటి నాట్యా కళాకారులను, బాలమురళీ 
కృష్ణ రాఘవ వంటి నటులను తెలుగు సంస్కృతి ఈదేశానికి ప్రసాదించింది. 
వీరందరివల్ల తెలుగుతేజం ప్రపంచమంతటా వ్యాపించింది. ఈ విధంగా తెలుగు 
వారి సంస్కృతి స్రవంతి అవిచ్చిన్నంగా (ప్రవహిస్తూనే ఉంది. 
1.శి. రావాయణ తల్పవృకంలో తెలుగుదనం - వర్గీకరణ. 


ఆధునిక కవులలో సమ్రాట్టుగా వెలసిన విశ్వవాథకు గల తెలుగు 
దేశాభివానం, తెలుగు జాతి సంస్కృతి, సంప్రదాయాల పట్ట, ఆచార 
వ్యవహారాల పట్ట గల్కబాషపట్ల్ట గలగాఢాభినిరతి అపూర్వమైనది.-11 


అంత గాఢంగా స్వస్థాన వేషభాషాభివానం గల కవి ఇంకెవరూ 
కన్పించరు. ఆంధ్ర (ప్రశస్తి, తెలుగు బుతువులు వంటి కావ్యాలలో వేయి” 
ఎడగలు, బద్దన్నసేనాని వంటి శతాధిక నవలల్లో, చిన్ని కథలల్లో, నాటకాలలో 
చివరకు వుహాకావ్యమైన కల్పవృక్షంలో కూడా తెలుగు జాతీయతాము ద్ర 
వేస్తాడు. అస్వతంత్రతా నియుతవైన జాతి జీవనాడంలలో 
స్వేచ్చాస్వాతంత్రాలను ప్రవహింప జేసిన జాతీయకవి. మన సంస్కృతి గొప్ప 
దనాన్ని వివరించి జాతికి ఆత్మ విశ్వాసాన్ని కల్లించినాడు. ఇది చాలా అవసరం. 
ఎందుకంటే (ప్రతివ్యక్తికి తన కుటుంబం, తన(ప్రాంతం, తనభాష్క తన 
సంస్కృతి పట్టు అభిమానం ఉంటుంది. దీని నుండి స్పూర్తి పొందే లక్షణం 


oe 


న § అల అణ అంట టల అయయ తనల ఆశల అలాల అలానా = గారల ఆ ర 
లేక పోతే ఎవరూ ఏమీ సాధించ లేరు. అంతేగాక జాతీయభానం నిలదొక్ముకున 
ప్రీరపడడానికి ఆరో గ్యకరమైన ప్రాంతీచూభిమా, నం ఎంతగానో ఆవసరం. 

గుర్తించిన. విశ్వనాథ తన, కావ్యాలలో “తెలుగు జాతి గొప్పదనాన్ని వత్ణిప్తాడ్యు 
ఆంధ్రప్రస్తులోని ' మాధవవర్మ ఖండికలో తనలో మ్మో జర్మలన్సుండి ఆధ్రర్తమ్లు 
ప్రనహిస్తుందని వూర్వాం ధ్రరాజ్యూల పేరు చెప్పగనేహృదయం. చలించిఫోతుందని. 








It 


pS 
చెప్పు క్‌ న్నాడు. అంతే కాక కుండా తెలుగు జాతి భానిస, తనంలో శమ్రగ్గణాన్లి 
భరించలేక తెల్లుపనదుఖ లన్నీ పొంది ప్ర పళయంగామార్తి తెలుగు దేశ్రాన్ని ముధి 
వేయని అన్ని కోరుకుంటాడు. “విశ్వనాథ స్వాతం త్రకాంక్ష ఈవమాటల్లో. 
'ప్రస్పుభమవు. తుంది తెలుగు జాతి గొప్పుదనాన్హి, తెలుగు. భామ. ప్రస్యాన్ని, 
ఎంతో ఉదాత్తంగా వర్ణిస్తా సాడు. తెలుగు జాత్‌ 3 నిస్థాచార సంపన్నమైనదని,భ్రాగవత, 
భారతము అళతరార్డాన్న! న్న అర్థంచేనుకున్లు 'జాతియని పేర్కొంటాడు. అం గాక 
తిమ్మరుసు, కృష్ణరాయలు, ధర్మప్పారావు, వాసిరెడ్డి వంటే ఘనులున్ని జు తయన, . 
తలుగునేలలోలరు బుతువులు స గ్రమంగా నడచి అన్ని పంటలు పండుతాయనీ, 
నిరంతరమైన జ్ఞాన బుద్దితో బ్రతకడం తెలుగువారి ప్రత్యేకల్షణం ఇ అన్ని అట్టే. 
తెలుగు వానిగా జన్మించడం బహుజన్మ' కృత పుణ్యపరిపొక్షం 'ఉంటేగాని 
సాధ్యంకాదని వివరిస్తాడు. ఇంతగా తెలుగు జాతి పట్టు విశ్వనాథకు గల 
గాఢాభిమానాన్ని ఆయన 'తన కల్పనృకంలో ఎలా ఖ తనే, 
స్వయంగా చెప్పుకున్నాడు. " 





వ్‌ెలుగు దేశపు టాచారవలుల సంతరింపులు, ఇట్టె స 
బావచలఅం, . ఈరావరాయంణంలో సవ్చిద్దిగ నంఠడంనం. 
ఈ(గ్రంధవంంతటను (ప్రధానముగా తెలుగు జీవితవలు, తెలుగుల: 
ఆచారములు చుండును. ఆపు పాత్రలు తెలుగువారి వల్గెనటిలతుతు్న = 

నూ = కలవక రహస్యాలు. పేజీ 42, 43.-13 


న చెప్పుకున్న కల్పవృక్షంలోని తెలుగుదనం చిశ్వవాథ తన, = 
జాహ్యవందమనే: నగ్రంధంలో. తహ మహ్లాకవిలక్షణాలను ఆభారంగ్గా-చేసుకని.. 
న SE Crt Te ss Ene వంది 


సళకీజక, తకు కొందరు ' ాకవ్పుతు* 'ప్యష్టుదురు: “వ “హార్‌ 3 
జాతు అక్ళభైనతు తనం - -ప్రతివోబించు టనే, "ఉదాత్త'భావ వచుతన్‌ 
ప్రతంపిందోటా చేత, “ఒక స్వచ్చమైన" ఫొషనక వేళయురప్యటే క్ర 
నా Se పేజీ sa 


3 పో 
హనద కం జ యు ts Fr wr వో ou re a 
Ee ల ర wr we 2 al సక ఈ జ DENT మ వ్‌ వ పెల్లి dene 





తొలుగు సంన్సూతి - పరిచయం 9 


టు న కనన 

.. పైమాటల్లో మహాకవులు చేయాల్సిన పనులు మూడుగా విశ్వనాథ 
అభిప్రాయపడినాడు. అవి :- 

1. తన జాతి లక్షణాలను (ప్రతిబింబించడం. 

"= .2..తన జాతి కల్గిన ఉదాత్త భావాలను (ప్రశంసించడం. 

en 3. తనదైన మాతృభాషను స్వచ్చమైన భాషగా వెలయించడం. 
.. ఈ లక్షణాలను కల్పవృత్షానికి సమన్వయం చేసి విశ్వనాథ మహాకవియని 
నిగ్గుతేల్చవచ్చు. నాపరిశోధనాంశమ్రైనో రామాయణ కల్పవృక్షం- తెలుగుదనం” 
పైలక్షణాల ఆధారంగానే మూడు ముఖ్యవిభాగాలుగా వర్గీకరించబడింది. అవి 
1::జాతిఅక్షణాలను ్రతిబింబించడనేం సమాజపరంగా తెలుగందిన ౨. 
2. ఉదాత్త భావాలను ్రశంసించడవేం పారమార్హిక పరంగా తెలుగుదనం. 
3.. మాతృభాషను స్వచ్చమైన భాషగా వెలయించడవేం భాషా పరంగా 
తెలుగుదనం. 

"భాషాపరంగా తెలుగుదనం అనే అంశం ఉపశీర్షికల క్రింద విభజించబడి 
వాక్యగతమైన తెలుగుదనం, సంభాషణల్లో తెలుగుదనం అని విమర్శింపబడుతుంది. 
విశ్వనాథ చెప్పుకున్న పైమూడు అంశాలకు తోడుగా * సాహిత్యపరంగా తెలుగు 
దనం" అనే నాల్లన అంశంగా జత చేసి అనుశీలించ బడుతుంది. అప్పుడు సిద్దాంత 
వ్యాసాన్ని ప్రకరణానుసారంగా విభజిస్తే ఈక్రింది విధంగా రూపుదాలుస్తుంది. 


"1. మొదటి (ప్రకరణం : ప్రవేశిక :- దీనిలో తెలుగుదనాన్ని నిర్వచించి, 
తెలుగువారి సంస్కృతి పరివయం చేయబడుతుంది. అంతేగాక కల్పవృజంలో 
తెలుగుదనం వర్గీకరించ బడుతుంది. 


"2. రెండవ ప్రకరణం : సమాజపరంగా తెలుగుదనం :- దీనిలో 
తెలుగువారి ఆచారాలు, అలవాట్లు, బంధుత్వాలు, స్నేహం, ఆత్మీయతా, 
ఆహారం, ఆతిధ్యం మనకుటుంబాలలో తరచుగా కన్పించే సన్నివేశాలు వంటినాణటిని 
కల్పవృక్షంలో విశ్వనాథ ఎలా చిత్రించినాడో వినరించబడుతుంది. 


3. వయాడవ (ప్రకరణం :- పారమార్థికపరంగా తెలుగుదనం :- 
ఈ ప్రకరణంలో తెలుగుజాతికి రామునితోగల అనుబంధం, తెలుగువారి జీవితంలో 
రామాయణ ప్రభావం, కల్పవృక్షంలో నిబద్దించబడిన ధర్మ, పరమ ధర్మాలు 
కవిత్రయ భారతంతో, పోతన భాగవతంతో దీటైన తెలుగు రామాయణం కల్పవృషమే 
అనే అంశాలను అశీలించబడుతుంది. 


10 రామాయణ కలివత్షం - తెలుగు దనం 
నడ ననన కతు బం టు రష క ప కుకు 


4. నాల్గవ ప్రకరణం :- సాహిత్యపరంగా తెలుగుదనం :- డీనిలో విశ్వనాథ 


నయ 


ర్స స్‌ ఆం న 5 
సాకరించిన అవా లృకాంశాలను తనుస్తాయంగా బున కల్పనలు చర్చించ బడుతాయి. 
ర్‌ 
అంతే కాక వర్షనలలో, అలంకారాలలో, ఛందస్సులో తెలుగు దనాన్ని ఎలా 
ప్రదర్శించాడో కూడా వివరించబడుతుంది. 
౪ 


5. ఐదవ (ప్రకరణం :- భాషాపరంగా తెలుగుదనం :- ఈ ప్రకరణంలో 
తెలుగుదేశంలో ప్రచారంలో ఉండి తెలుగుభాషా సత్తానిక్తి తత్తానికి ఆధారమై 
సామెతలు, (Proverbs) జాతీయాలు (16410౧09), పలుకుబడులు (162869) 
దేశ్యపడాలు వంటి వాటిని విశ్వనాథ శక్తివంతంగా అసమాన ప్రతిభతో తన కల్పవృక్షంలో 
ఎట్లా విరివిగా ప్రయోగించి తెలుగుభాషాశక్తిని తనకు భాషపైగల అధికారాన్ని 
ప్రదర్శించినాడో అనుశీలించబడుతుంది. అంతేగాక విశ్వనాథ తరదుగా ఉపయోగించే 
ఊతసదాలు కూడా వివరించ బడుతాయి. 


6. ఆరవ (ప్రకరణం : వాక్యగతమైన తెలుగుదనం :- విశ్వనాథ తనది వ్యనహార 
భాషగా చెప్పుకొన్నాడు. వ్యావహారికమైన భాష అంచే తెలుగు వారు నిత్య కృత్యంలో 
ఏఏ సందర్భాలలో ఎట్టా మాచ్దాడుతారో అది. అదే ఒడుపును, గడుసు దనాన్ని, 
కాకువును తన రచనలో విరివిగా, అద్వితీయంగా, అనితర సాధ్యంగా ఏ విధంగా 
ప్రయోగించినాడో అనుశీలించబడుతుంది. అంతేగాక మరోముఖ్యమైన అపూర్వమైన 
విషయం. లోక వ్యవహారంలోని వాక్యాలను యధాతధంగా అంటే పదశక్రముం 
మారకుండా ఛందస్సులో ఎట్లా పొందించి నాడో కూడా అనుశీలించబడుతుంది. 
ఇది పూర్వ కవులలో కాన్కీ ఆధునిక కవులలోకానీ విరళంగా కనిపించే అంశము. 

7. ఏడవ (ప్రకరణం : సంభాషణలలో తెలుగుదనం :- విశ్వనాథతన 
రామాయణంలో ప్రయోగించిన పాత్రోచిత భాష (14621104) ను, తెలుగువారు నిత్య 
జీవితంలో ఏయే సందర్బాలలో ఎవరెవరితో ఏవిధంగా మాట్లాడుతోరో అదే 
విధానాన్నే తన రామాయణంలో ప్రయోగించినాడు. విశ్వనాథలోని ఈ అంశంకూడా 
సరిశీలింపబడుతుంది. 

xxx 


నమాజసరంగా తెలుగు దనం (కవి _ నంఘమ 9) 
అథసూచికలు 
1. సారమతి నన్నయ - ఇంద్రగంటి హనునుచ్చా ప్రీ పుట: 39 
2. Ibid పుట: 39 
3. సురవరం ప్రతాపరెడ్డి - ఆంధ్రుల సాంఘిక చరిత్ర 
4. _ విశ్వనాథ అసంకలిత సాహిత్యం 
5. సంస్కృతిలంచేఏమి. పుటు:5 
6. _ విశ్వనాథ శారద (90వ జయంతి సంచిక) పుట: 8 
7... వేటూరి ప్రభాకరశాస్త్రి. తెలుగు మెలుగులు పుట : 2 
8. [89164 పుట: 
9. విశ్వనాథ అసంకలిత సాహిత్యం ఒపుట: 286 
10. విశ్వనాథ శారద (98న జయంతి సంచిక) పుట: 8 
11. విశ్వనాథ శారద (90న జయంతి సంచిక) పుట: 9 
12. విశ్వనాథ సాహిత్యం సమాలోచనం - యువ భారతి. పుట : 7 
13. విశ్వనాథ - కల్పవృక్ష రహస్యాలు. పుట : 42, 43 
14. విశ్వనాథ - కావ్యానందం పుట: 14 


రెండవ [అ్రకరణం 
'సవరాజపరంగా తెలుగు దనం 


సాహిత్యాలకు చాలా దగ్గరి సంబంధం ఉంది. సాహిత్వం జాలిజీవిత సై 
ప్రతిబింబమే! కేవలం చరి త్రకారునివలె కాకుండా కవి ఆ చారిత్రక సంఘబనలకు 
తన ప్రతిభతో జీవం పోసి భావనా బలంతో ఆపూర్వకథ మళ్ళీ మన కన్నుల ఎదుటనే 
జరుగుతున్నట్టు చేసి, కభాసాందర్యాన్ని కల్పించి, దాని వవూలంగా తన 
హృదయాన్నావేశించి యున్న జీవిత వరమార్టమేదో దాన్ని బోధించడానికి ప్రయత్నం 
చేస్తాడు. ఈ ప్రయత్నంలో కథ పూర్వపుదైనా కవి తన అనుభవాలను, 
దేశకాలపరిస్టితులను, జీవిత విశేషాలను, ఆచారవ్యవహారాలను, జాతీయ ధర్మాలను 
వ్యక్తపరుస్తూనే ఉంటాడు. దానికి కారణం కని సంఘజీవికానడం. ఆతని ఉనికి 
వాస్తవ జగత్తు కాబట్టి కవులు ఎంతటి కల్పనా జగత్తులో విహరించినా, తాను 
నివసించిన కాలర్క సంఘం, జీవితం వంటి వాటిని తప్పక తన రచనల్లో ప్రతి 
బింబింపచేస్తాడు. అందుకే Mathew Arnold, 

“ Poetry is an interpretation of life” (సాహిత్యం జీవితమునకు 
భాష్యం) అన్నాడు. - ఆంధ్ర సాహిత్యం- సాంఘిక జీవన ప్రతిఫలనం-. సేజీ- 8.1 


12 రామాయణ కల్దున్తుతం - తెలుగు దనం 


అట్టే, Schiller, 

“ Literature is the comprehensive essence of the Intel- 
16066441 life of a nation "Ibid (జాతివేంధాజీవన సంగ్రహపారమే సాహిత్యం) 

అని అభి(ప్రాయపసడినాడు. 

“కవిత్వం ఊహనుండి పుట్టదు. జీవితంనుండిపుడుతుంది ” 

విశ్వనాథ సాహితీ సమాలోచనం. పేజీ-28. 2 

కాని కవి తన కావ్యంలో సమకాలీన జీవనాన్ని చి త్రిస్తాడనే అంశాన్ని ఖండించే 
వాదం కూడా ఒకటి ఉంది. దాని ప్రకారం భారతీయ కళలన్నీ రసవాదద్చష్టితో 
స్పష్టించబడినాయి. ఏకవియ్రైనా ఒక విషయాన్ని వరించేటప్పుడు, తన కాలంలో 
ఉండేదాన్ని, కథాకాలంలో ఉండేందుకు వీలులేని విషయాన్ని వర్షించడు. 
ఏసమకాలీన పరిస్తితిని వర్ణిస్తే కథాకాలంలో ఉన్నట్టు అనిపిస్తుందో దాన్నే వర్ణిస్తాడు. 
ఇందుకు కనికిగల రసనిష్ట్రయే కారణం. స్వీకరించిన కథకు అనుగుణమైన రసాన్ని 
పోషించే విషయాలనే చెపుతాడు. తనకాలంలోని విషయాలు కావ్యంలో జొనిపితే 
రసభంగమవుతుంది. రసస్ట్రాయి దేశకాలాతీతము కని కావ్యంలో సమాజాన్ని 
చిత్రిస్తాడనే వాదం పాశ్చాత్యుల పద్దతి. ఇది చారిత్రక నిమర్శనం (Historical criti- 
619౧౫) వృద్ది పొందని దశలోనిది. దీన్ని దోషంగా వివరిస్తూ మహామహోపాద్యాయ 
కీ.శే కుప్పుస్వామి శాస్త్రి గారు ఈవిధంగా అభి ప్రాయపడినారు. 

“Historical criticism is left to be defective in this way 
that takes you away from the work of art and makes you more 
along an inartistic path, investigating the artist’s environment, 
his age, his race, and the poetic school towhich he belonged” 
--H.B.H.C.S.4. 
- అముక్త మాల్యాదా సౌందర్యం - తుమ్మపూడి 3 

పై రెండు వాదాలను సవున్వయిస్తే, కవి రసోన్ముఖంగానే రచిస్తూ 
జాచిత్వభంగం కాకుండా సందర్భాను సారంగా సమాజ జీవితాని చిత్రిస్తాడు. ఇది 
సమకాలీనమే కావలసిన పనిలేదు. తరతరాలుగా ఉన్న సాంఘిక జీవన పద్దతులను, 
ఆచారవ్యవహారాలను రసభంగం కాకుండా కవి తన కాన్యంలో వర్షిస్తాడని చెప్పడంలో 
విప్రతిపత్తి లేదు. అందుకే విశ్వనాథ తన కల్పవృతావతారికలో, “లోకమ్మునీడి 
రసమ్ములేదు “అని సూత్రీకరించినాడు. అంతేగాక తన కావ్యానందంలో లోక 
చిత్రణం లేకుండా కథలేదు. అది లేకుండా కథకు రమ్యత లేదు. దానిని 


పెంచి వ్రాసినపుడు నిస్పందేహవుగా నుండి తీరవలెను” 
-కావ్యానందం. పుటలు-1 13. 4 


నమాజవరంగా తెలుగు దనం... (కని -నంఘుం) 13 

అనే మాటల వల్ల లోక చిత్రణం అంచే సాంఘీక జీవన చిత్రణం కాన్యంలో 
తప్పనిసరి అని విశ్వనాథ అభిప్రాయంగా తెలుస్తుంది. ఇది ప్రపంచ సాహిత్యంలో 
కూడా సాధారణాంశమే. ఎందరో పాశ్చాత్య మహాకవులు తమచుట్టూ ఉన్న 
సమస్యల వల్ల ప్రభావితులై తనురచనల్లో ఆయా సమాజంలోని జీవన గతులను 
చిత్రించినారు. ఆధునిక ధోరణిలో అదే కావ్య ప్రయోజనం అనే వాదం బలంగా 
వినపడుతుంది. 


2.1.2. పాశ్చాత్యకవులపై సవాజ ప్రభావం :- కొందిరి పాశ్చాత్య 
కవుల రచనల్లో సమాజ చిత్రణను స్ట్రాలీపులాక న్యాయంగా చూడడం అవసరం. 
0.8. LAWRENCE తన “SONS AND LOVERS” అనే కాన్యంలో 
తనకు అత్యంత సన్నిహిత వాతావరణాన్నే చిత్రించినాడు. ఇతివృత్తం తనదారి 
జీవితమే. బొగ్గుగని కార్మికుల కుటుంబాలు, వారి బలహీనతలు, కష్టసుఖాలు, 
ప్రత్యేకతలు, అందులో వివరిస్తాడు. ఆయన సొంత ఊరు E25 ౪006. 
‘Earwash’ అనే నది అక్కడ ప్రవహిస్తూ ఉంది. ఆఊరిని, ఆనదిని తన 
కావ్యంలో వర్ణిస్తాడు. అంతే కాకుండా ఆయన ప్రతిపాదించిన “0464149 60౧౫- 
plex’ అంటే తల్లిపై ఎక్కువగా ఆధారపడడం అన్నది ఆయన నిజజీవితం నుండి 
సృష్టించబడినదే అని విమర్శకుల అభిప్రాయం. (ప్రఖ్యాత Romantic కవి 
Wordswarth లో కూడా పరిసర వాతావరణం జీవిత విధానం ప్రముఖపాత్ర 
వహిస్తున్నాయి. ప్రఖ్యాత కవితయైన ‘The prelude’ లో అడుగడుగున ఆయన 
చిన్నతనపు మధురస్కుతులను వర్ణిస్తాడు. 

అట్లే ‘Tintern Abbey’ అనే కవిత, కవిమీద పరిసరాల ప్రభావం ఎంత 
ఉందో తెలుపుతుంది. ఈరచనకు స్ఫూర్తి కవి 11౭” అనే నది దగ్గరకు 5సం. 
తర్వాత మళ్ళీ వెళ్ళే సన్నివేశం. ఆనదిని దాటి ‘Tintern’ అనే చోటికి 
చేరుకొంటాడు. ప్రకృతి పట్ల ఆయన దృక్పథం, స్పందన ఈ 5 సంవత్సరాలలో 
ఏ విధంగా పరిణితి చెందినాయో వివరిస్తాడు. 


John Dryden మహాకవి తన సమకాలీన రాజకీయ సరిస్టితిని వివరిస్తూ 
“Absolam and Achitophel” అనే ‘“allegary’ ని సృష్టించినాడు. 1619 
-81 కాలంలో బ్రిటన్‌ ఎదుర్కొన్న రాజకీయ సంక్షోభమే ఈరచనకు (ప్రేరణ. 
అట్లే chaucers ‘Conterbury Tales? కూడా ఆకాలంలో కాలినడకన 
యాత్రలు చేస్తూ యాత్రికులు కథలు చెప్పుకుంటూ, మజిలీలు చేస్తూ వెళ్ళడాన్ని 
చిత్రీకరిస్తాయి. ఇది మన కాశీమజిలీకథల నంటివే. అంతేకాకుండా Jంnathan 
swift తన ‘Gullivers travels’ లో సాంఘిక నిమర్శకోసం చేసిన చిత్రీ కరణ, 


రామాయణ కల్పన్తుతం - తెలుగు దనం 


14 వ య 2 


| జ పిలి. చొట లాం యమునా రుం. AlieXan rPone 
పదేశాలు అర్య ఇంస్ధాంిదు న లం చలా "రటదునాయు. AleXander Fop 
0 


చ్చి జ్‌ 
ఆపంంలా సమకాలిన 


న ‘Epistle to Dr. Arbuthnot అనే కావ్యంలో సనుకాలన కవులను 
విమర్తుంచడానికి Charles Dickens ‘Picwic Papers’ లో అసమాన 
' పదర్సించడానికి వారి సమకాలీన సమాజం, పరిస్ట్రీతులు, 


గు 


1.3. విశ్వనాథ పై బాల్యపరిసరాల 'ప్రభావ౦:- 

తెలుగు సాహిత్యంలో నన్నయ నుండి నేటి వరకు ఎందరో కవులు తను 
కావ్యాలలో తెలుగుదనాన్ని చిత్రించినారు. ప్రస్తుతాంశమైన ' విశ్వనాథ కల్పవృక్షంలో 
సామాజిక దిత్రణ్‌ ను అనుశీలించడానికి ముందు విశ్వనాథ తన ఆత్మకథలో 
చెప్పుకున్నట్లు ఆయన రచనలపై తాను పుట్టు పెరిగిన పరిసరాల వ్యక్తుల వాతావరణ 
పభావం ఏమేరకుందో పరిశీలించనలసి ఉంది. విశ్వనాథ బాల్యం పళ్లెటూళ్లో 
;డిచిందె. అక్తడివారి కుటుంబప్టితి, వారి తండ్రి సౌశీల్య దాతృత్వ గుణాలు, 


™ 


అక్షడి ప్రకృతి, బంధువులు, వంటి విషయాలన్నీ తన రచనల్లో ప్రతి బింబింప 


“ నాకు ప్రధానముగా కవిత్వము వచ్చుటకు, కవి నగుటకు అనంత 
కల్పనలు చేయగల్లుటకు నిరాఘాటముగా వర్షనలు సాగించుటకు, 
పలుచోట్ల యధాతథవలుగా వర్షించంనట్లు కన్పించుటుకు నాకిది 
యంతయు పునాది." _ ఆత్మకథ (మేఖల-పు.12).5 

“మూగాని పల్లెటూరిలో పుట్టి పెరుగనివాడు (రెండవ పక్షములో 
ఎట్టి పల్లెటూరైనను సరే- ఈభేదవులు చెప్పుటకు కారణనలులున్నవి. ) 
మహాకవి కాలేడు. వర్లనా సౌభాగ్యము వానికి తెలియనే తెలియదు. 
మాతృభాషలోని రామణీయకపు లోతులు వాని కందవు... ... వానికి 
రసానుభూతి యుండదు. వారి రచనలో రసస్పర్శ యుండదు.” 

_మేఖల.పు.13.6 
విశ్వనాథ వెలినూతల అనేచోట విద్యాభ్యాసం చేసేటప్పుడు అచటి నీటి 
ఎద్దడిని గురించి వివరిస్తూ, ఆ ఊరి వారు ఒకటిన్నర మైలు నడచి కృష్ణా నది 
ఐట కాలువ నీరు తెచ్చుకోవడాన్ని, ఆకష్టాలను, నీరుదొరికినప్పుడు కలిగే 
ఆనందాన్ని ప్రత్యక్షంగా చూసినాడు. ఈయనుభావాన్ని తన రామాయణంలో 
భగీరథుడు తెచ్చిన గంగా నది వ్యద్ధనలో వ్రాసి నట్టు చెప్పుకున్నాడు. అట్లే వారి 
విష్ట్వాలయములో జరిగే సంప్రోక్షణ ఉత్సవాలు మొదలైన అంశాలన్నీ వేయి 


నమాజనరంగా తెలుగు దనం- (కని - నంఘం) 15 


| 
చెద స, లోస రు. ఏ ఎన జకర్యా గాద కహ లా నంొ 
పడగల సుబ్బన్న పణ ఆలయాణ౨ సూ చావు అందలి జ 


పల్లి బ్రహ్మన్న అనే మోతుబరి. రామేశ్వర శాస్త్రీ సాక్షాత్తు విశ్వనాథ నాయన గారే. 
వారి జీవితాలలో ఉన్న ఘట్టాలను జరిగినట్టుగా తీసుకొని కథాను గుణంగా కొన్ని 
కల్పించి రచన సాగించినాడు. ఈవిషయం విశ్వనాథే చెప్పుకొన్న క్రింది మాటల్లో 
ఇంకా ప్రస్తుటమవుతుంది. 

“వారావరాయంణ కల్పవృక్షంలో కొన్ని కొన్ని విషయంవలు 
లందం,దళశరథ వుంహారాజా నందు, వరానాయున గారి అకణవలులు 
సవారోహించి వ్రాసితిని. వరాతవర్మిడు వేంకటే శ్వర్షు తొలుత టి 
దినవంంలలో వాక విత్వవఠినళ వొరావతాయంణవంంలోని 
భాగవలులోనివి- అతడే చాలా సంవత్సరముులు నారచనల కన్నింనేకీ 
ప్రథమగ్రోత కదా- ఇట్టనేడవాడు “ఇందులో నీగొప్పు ఏమున్నది ? అన్నియు 
నీవు చూచినవే! నీవెతీగినవే! అన్ని పాత్రలు వున బంధువులలో, 
వునప్తేహితులలో ఉన్న వారే " అని, అతడుకూడా పెడ్డ వాడైన తర్వాత 
పర్వకవులరచన యొక్క వటాల భూతమైన రహస్యమిదియేం అని 
గ్రహించినాడు”. -మేఖల,పు.13. 7 


'పైసరిశీలన వల్ల విశ్వనాథ రచనలపై ముఖ్యంగా కల్పవృక్షం మీద ఆయన 
జీవితంలోని వ్యక్తులు, పరిసరాలు, గ్రామీణ ప్రకృతి వంచి అంశాలు అపారమైన 
ప్రభావాన్ని చూపించినాయని విశదనువుతుంది. దీన్ని ఆధారంగా కల్పవృక్షంలో 
విశ్వనాథ తెలుగువారి ఆచారాలను సంప్రదాయాలను ఏవిధంగా చిత్రించినాడో 
అనుశిలించ వచ్చు. 

2.2. ఆచారాలు - సం[పదాలురాలు 

సంప్రదాయమనేది ఒక జాతి సంసద. ఆజాతి జీవించి ఉన్నంత నరకు ఈ 
సంప్రదాయమనే సంపద పెరుగుతూనే ఉంటుంది. జాతి పురోగమించే కొద్దీ 
అంతరంగ బహిరంగ ప్రభావాలతో సంప్రదాయం కూడా మార్పులకు చేర్పులకు 
లోనవుతూనే ఉండుంది. కాని తన అంతస్సృత్వాన్ని పోగొట్టుకోదు. ఈవిధంగా 
స్టీరంగా ఉండేదే సంప్రదాయం. సంస్కృతంలో సంప్రదాయానికి సమానంగా 
ఆమ్నాయ మని కూడా పేర్కొనబడింది. సమ్యక్‌- ప్రదానం- సంప్రదాయం 
అని అర్ధం. గురుపరంపరా గతమైన మంచి ఉపదేశం అనే అర్హంలో చెప్పబడింది. 
సంప్రదాయాన్ని గురించి ఎందరో మహానుభావులు నిర్వచించినారు. రాధాకృష్ణ 
సండితుడు సబీన సంప్రడాయం నున అంతరంగ శక్తులను ప్రభావితం చేసి, మన 
స్వభావాన్ని సుకుమారంగా మార్చి మనలను ఉన్నత స్థాయికి తీసుకుపోతుందని 
సల్కినాడు. విశ్వనాథ మాటల్లోనే చెప్పుకుంచెే, 


6 రామాయణ కల = తెలుగు దనం 


“ఒకణాత జాతీయతకు సం ప్రదాయమ్ము ప్రాణభూతన్నుది ప్రాణశక్తి” 
_దీదెనలు-కేదార గౌళ(వు.-56). 


సం ప్రదాయం లేని జాతి వెన్నెముక లేని శరీరము నంటిది. పారంపర్యంగా, 
గుశ్రుతంగా వేం సంవత్సరాల నుండి అడ్తీనమ్తున్ను కొన్ని విశ్వాసాల, కర్మల సముదాయమే 
సంప్రదాయం అని ie చలి. ఈ సంప్రదాయాన్ని తరతరాలుగా 
thd YY ల wu కవ్‌ 
అనుసరిస్తున్న జాతి జీవనం విలశ్షణత, ప్రత్యేకత ఏర్పడుతుంది. గత 
మంచిటే he పేర్కొనవచ్చు. 

“ఆంత కడివెడు పాలపై ఒక్కింత మీగడ పేరినట్టుగామునక 
మిగులును గతములోపలి మంచి. అదియే సంప్రదాయం -పి.నా.రె 


2.2.1. ఆచారాలు 2- 


సంప్రదాయం ఆచారాల రూపంలో ఉంటుంది. ఆచరింపబడేది ఆచారం. 
సంప్రదాయం ఆలోచనకు సంబంధించినది. అంటే T॥౭ంగ'. ఆచారం 
ఆచరణకు సంబంధించింది. అంటే “౧౯2౦4621. వివేకానందుడు ఆచారాలలోని 
ప్రభావాన్ని డగ్గడిస్తూ వాటిలో వి అంతరాక్డం, వైజ్ఞానిక దృక్పథం వంటివి 
తెలి యకున్నా యథాతథంగా ఆచారాలను పాటిస్తే, ఆజాతి ఉజ్వలంగా ప్రకాశిస్తూ 
ఉంటుంద దనపేర్కొన్నాడు. వ్యక్తిపరంగా ఒకపని ప్రతిరోజు వేయబడుతుంటే అది 
అలవాటవుతుంది, సవాలు వ్యరి వ్యక్తికి భేదించ నచ్చు. కొని ఆచారాలు దేశానికి 
జాతికి చెందినవి. అలవాట్లు పరిస్థితుల వల్ల కొంత కాలానికే మారవచ్చు. కొని 
రాలు చాలా కార లై కం మారవు. భారతీయ ఛర్మ శాస్త్రవేత్తలు ఈ 
రాణికి ఎంతో పాధాన్యరను ఇద్దునారు. మనుస్టాతి, మహాభారతం ఆచారాల 
స్ట వివరిస్తాయి . ఆచారం నుండి ధర్మం పుడుతుంది. ధర్మం నుండి 
ధనం కల్యరుంది. పాఖ్యం, మోక్షం ఆచారాల వల్లనే కల్గుతుంది. అని భారతం 


విశ;వాథ ఆవిచ్చిన్న స సం ప్రదాయార్థిగా కల్పవృతాన్ని రాసుకున్నానని 


న. తన జీవితమంతా సం ప్రడాయాన్ని నిలిపేందుకు, వైదికొచారాన్ని 
ఉడ్షరించేందుకు ఛారపోసినాడు. పరంపరా గతంగా వస్తున్న తెలుగువారి 


సంస్వ్యృతిలోని గొవ్ప్చడనాన్ని తన గ్రంధాల నిండా చిత్రించినాడు. అంతేకాకుండా 
ఆచారాలను వైజ్ఞానిక చ్చక్టుథంలో ఎన్నో చోట్ల వ్యాభ్యానిస్తాడు. తన కల్పవృక్షంలో 
తెలుగువారు నిత్యవ్యవహారంలో పాటించే అచారాలను విశ్వనాథ ఏ విధంగా 
చి త్రించినాడో అనుశీలించ వచ్చు. 


నమాజసరంగా తెలుగు దనం (ఆచారాలు) 17 


- తెలుగువారు నిత్యవ్యవహారంలో పాటించే ఆచారాలను సమృద్దిగా చిత్రించినానని 
తనే స్వయంగా చెప్పుకొన్నాడు. 

క జ్య కవికి తన దేశమున ఎంతటి అభివానమో? రామాయణము 
నిండ తెలుగు దేశము, ఆచారములు పలువుంది వ్యక్తులు సవ్చుద్దిగా 
ప్రాయబడినారు. ఇది తెలుగు రావాయణవలటో 

-కల్పవృత్ష రహస్యములు-పుట- 137. 
పైన పేర్కొన్న విశ్వనాథ మాటలను ఆధారంగా కల్పవృక్షంలోని తెలుగు 
వారి సాంఘికాచారాలను తెలుసుకోవచ్చు. 


బాలకాండ ఇష్టిఖండంలో దశరథుడు శాంత బుష్యశ్చంగులకు ఉగాది 
పండుగ జరుపుతాడు. ఇది తెలుగు వారికి అతి ముఖ్యమైన పండుగ. తెలుగు 
సంవత్సరానికి ప్రారంభదినం. ఆరోజు సన్న మామిడి పిందెల ముక్కలతో, వేస 
పూతతో తయారు చేసిన షడ్రుచుల సమ్మేళనాన్ని (ఉగాది పచ్చడి) వారికి 
పెట్టించినాడు. అట్లే కూతురుకు, అల్లునికి సన్నని జరీ వస్త్రములు, ఆభరణాలు 
ఇచ్చి సత్కరించడం కూడా ఇప్పటికీ పొటింపబడుతున్న ఆచారనేం! 
(బాల-ఇస్టీ-258) అవతార ఖండములో శాంత, బుష్య శృంగులను వీడు కొలిపి 
తిరిగి అంతఃపురం చేరిన లేత చూలింతరాలైన రాణులకు దాసీలు కాళ్ళు కడిగి 
కట్టైర్ర నీళ్ళు తిప్పినారు (అవ-152) కౌసల్యాదేవి (శ్రీరంగనాథ పూజా రాజిత 
వ్రత. ఆమె భక్తి తత్పరత, పూజావిధిలో జరిపే నియమాలను, ఆచారాలను, గర్బవతి 
గా నున్నవ్పటికీ ఆమె పాటిస్తూనే ఉందని వర్ణిస్తాడు. ప్రతిరోజు తలార స్నానం 
. చేయడం, మడిచీర ఆరక పోయినప్పుడు తడిచీర ధరించి పూజలు, జరపడం 
వర్ణించినాడు. ఈ మడి అనే ఆచారం బ్రాహ్మణులెక్కువగా పొటిస్తారు. ఈ 
నియమంలో గొప్ప వైజ్ఞానిక దృకృథం ఉంది. స్పర్శను పూర్తిగా పరిహరించడమే 
ఇందులోని ఉద్దేశ్యం. ఇతర వస్తువులనుగాని, వ్యక్తులను గాని, (భార్య, భర్త, పిల్లలను 
కూడా) ఈమడిగా ఉండేవారు తాకరు. తాకితే నియమ భంగమయి నట్లే. 
తడిబట్టలతో ఉండడం దీని ప్రధాన నియమం. లేదా ఎన్వరూ తాకకుండా 
* దండెం" పై ఆరనేసిన బట్టలే మడికి పనికి వస్తాయి. నిత్య జీవితంలో ఇది 
ఆచారపరులకు ఇది విడదీయ రాని అంశం. నిత్యానుష్టాన వ్యవహారాలు, దేవతార్చన, 

. భోజనాదికముల వరకు ఈ నియమము లోనే ఉంటారు. వంట చేసే వారు కూడా 
-ఈ మడిే పాటించాల్సి ఉంటుంది. అప్పుడే ఆనంటనై వేద్యానికి జర్హమవు తుంది. 
విశ్వనాథ సదాచార బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. ఆయున 
కాలంలో ఈ పద్దతి బహుళ వ్యాప్తిలో ఉండేది. ఇప్పటికీ ఆచార 
ఇపరులైన వారు దీనిని పాటిస్తున్నారు. నిత్యకృతం పాటించనివారు కూడా 


18 రామాయణ కలుపుకం - తెలుగు దనం 


సండుగలు, తద్దినాలు వంటి ప్రత్యేక సందర్భాలలో పాటించి తీరుతారు, దీనిలో 
నుండే వైజ్ఞానికాంశం వివరించు కుంటే స్పర్శ రక్తనిష్టమైన గుణం. స్పర్శవల్లనే 
మనోవికారాది లక్షణాలు కల్గుతాయి. ముఖ్యంగా (స్త్రీ, పురుషుల మఖ్య స్పర్ఫే 
మనోవికారానికి మూలం. అట్టి స్పర్శను పూర్తిగా పరిహరించి, నిత్యానుష్టానాన్ని 
జరుపుకున్నప్పుడే మనస్సు నిశ్చలమై ధ్యానాలలో, మంత్ర జపాదులలో ఏకాగ్రత 
కుదురుతుంది. దానికి సంబంధించిన బాహ్య వాతావరణాన్నంతటినీ ఇతర స్పర్థ 
సంబంధం లేకుండా ఉంచడంలోని రహస్యం ఇదే. 

తెలుగువారి “ ఆచారములు సర్వమర్థవంతమ్ములై ఆత్మతీర్చెడివి” గా పేర్కొన్న 
విశ్వనాథ ప్రతి ఆచారంలోని అంతరార్థమును తన రచనల్లో పొందు పరవినాడు. కౌసల్య 
ఈనియమాలన్నీ పాటించేది. గర్భవతులకు ఇవన్నీ కూడనని ముసలి దాదులు 
మొత్తుకున్నా కౌసల్య వినేది కాదు. (అవతార - 116) కైకేయికి గర్భవతికి చేసే దోహద 
క్రియలన్నీ మంధరే చేసేది. మంధర నూట ఆమెకు వేదవాక్కు. ఆమెను దేహళి 
నిలువగనీయదు. (ఆవ-175) అంటే గడపలో నిలబడడాన్ని అనుమతించదు. ' 
గడపలో నిల్చుకోవడం, కూర్చోవటం, కాళ్ళు పెట్టడం వంటి వాటిని నిషేధించే 
ఆచారం ఇప్పటికీ ఉంది. గడపను గృహలక్ష్మిగా భావించి పూజించడం ముఖ్యమైన 
ఆచారం, దీనిని విశ్వనాథ పేర్కొన్నాడు. అట్లే మంధర నిషేధించే ఆచారం మరొకటి 
ఉంది. కాహళరావములను విననీయదు. కాహళము, నగారా, ఢంకా వంటి సాధనాలు 
పెద్ద ధ్వనులను చేస్తాయి. అట్టి ధ్వనులు వినడం గర్భవతులకు మంచిదికాదు. కారణం 
పెద్దధ్యని మనస్సులో ఉలికిపాటును, భయాన్ని కల్గిస్తుంది. శబ్ద తీవ్రతను 
“0౭౦19165 లో సూచిస్తారు. సాధారణంగా మన మాటల స్థాయి 50-60 
Decibles మధ్య ఉంటుంది. 80-90 Decibles స్థాయి దాటిన ధ్వనుల వల్ల 
మన ఆరోగ్యం పాడవుతుంది. పెద్ద ధ్వనులు వినడం వల్ల చెవుడు వస్తుంది. గుండె 
దడ, నీరసం, భయం వంటి మార్పులు మనలో కల్గుతాయి. గర్భవతులలో అయితే 
గర్భపతనం కూడా జరుగవచ్చు. అందుకే మంధర “కాహళరవం' వినడాన్ని 
నిషేధించింది. ఈ విధంగా ప్రతిచిన్న విషయాన్ని పరిశీలించి చెప్పడం విశ్వనాథ సద్దతి. 


వేదపురంధ్రులనలె కడుపు నిండ పిల్లలను కని పెంచిన తబ్బులు ముసలి 
ముత్తయిదువలు వచ్చి రాణులకు గర్భసంరక్షణోపాయాలను చెప్పేవారు. 
(అన.163) కానీ మంధర వారు వెళ్ళిన తర్వాత “ఒకానొక కన్ను, సన్ను బల్‌ 
చేదులటంచు” కైకేయికి రక్షకట్టి, దృష్టి ( దిష్టి తీసిపోనేది. అంతే గాక వశిష్ట 
మహర్షి అభిమం త్రించిన విభూతిని నాసటపెట్టేది (అవ. 1 77) ఈ దిష్టి 


నమాజపరంగా తెలుగు దనం (ఆచారాలు) 19 
తీయడం, రక్ష కట్టడం , మంత్రించిన విభూతిని ధరించడం వంటివి ఇప్పటికీ 
పాటిస్తున్న ఆచారాలే. ఇనిగర్భవతులకు, పసిపిల్లలకు ఎక్కువ గా చేస్తుంటారు. క్రొత్త 
న్యక్తులు ఎవరైనా తొలిసారిగా చూచినపుడు వారికి వీరిని గురించి మనసులో కల్గిన 
భావాలను బట్టి చూడ బడిన వారికి కొన్ని దుష్పులితాలు కల్గుతాయి. ఆదుష్ఫృలితాలు 
పోగొట్టడమే దిష్టి తీయడం. అటువంటిదే రక్షనిభూతి. 


గర్భవతులైన రాణులకు ప్రసనసమయం వచ్చింది. ఆ ప్రసవాన్ని గురించిన 
ఘట్టునుంతా పూర్వకాలంలో తెలుగు దేశంలో పురుళ్ళు పోసుకోవడానికి 
ప్రతిబింబరచనగా తీర్చి దిద్దినాడు. ప్రతి స్వల్పాంశాన్ని పేర్కొన్నాడు. రాణులకు 
నొప్పులు ప్రారంభమవుతూనే మంత్రసానులను పిలిపించినాడు దశరథుడు. 
మంత్రజలము ఇప్పించి, విభూతి పెట్టించినాడు. రక్త విభూతి వంటి ఆచారాలనే 
మళ్ళీ, మళ్ళీ చెబుతున్నాడు విశ్వనాథ. తరతరాలుగా భారతీయ ఆర్ష సంస్కృతి 
లోని మేలిమినంతా తనదిగా మలచుకున్న తెలుగువారి దైవిక దృష్టిని చిత్రించడమే 
విశ్వనాథ ధ్యేయం. పూర్వకాలంలో ప్రసవాన్ని సహజమైన (ప్రకృతి ధర్మంగా 
భావించేవారు. దానికి సంబంధించిన వైద్యప్రయత్నాలుండేవు కావు. కాన్పు 
సహజంగా జరిగే ప్రక్రియ. జంతువులలో కూడా ఇది ప్రకృతి సహజం. స్పష్టికదా! 
ప్రకృతి సహజంగానే ఉంటుంది. అందుకే దశరథుడు రాణుల ప్రసనసమయంలో 
రక్ష విభూతి వంటి దైనిక సంబంధ ఆచారాలే పాటించి నాడుకాని రాజవైద్యులను 
పీలిపించలేదు. కానీ మంత్రసానులు వారికి గల శరీర నిర్మాణ శా స్రానుభనముతో 
సహజంగా కాన్పు జరిగేందుకు కావలసిన దోహద (క్రియలను సల్పినారు. 
“అడుగులు వేయించిరొగిన్‌ మడతిని కోసల తనూజనుంత రసానుల్‌” 
“మెలకువగల వేళ్ళు మలచుచు మంత్రసానులు పట్టినారు కోసల తనూజ ” 
“చివరకు కనె కౌసల్య శౌరిన్‌''-కౌసల్య రాముణ్ని ప్రసవించింది. 
పుట్టిన వెంటనే ఏడ్భడం పరిపాటి. ఏడ్వని వారిని దొదులు గిల్లి ఏడిపిస్తారు. అది 
సహజం. ఎందుకంటే శిశువు బ్రతికిందా లేదా ? అని తెలుసుకోవడానికి ఇదొక 
మార్గం. మంత్రసాని శిశువును గిల్లగానే, శిశువు కెవ్వుమని కేకలిడినాడు. 
కౌసల్య ప్రాణాలు జివ్వుమన్నాయి. మంత్రసానికి మా త్రం నవ్వులూ! పరిహాసాలూ! 
ఈసందర్భంలో జరిగే ఆచారాలన్నీ పొల్టుపోకుండా వివరించినాడు విశ్వనాథ. పుట్టిన 
శిశువుపై మం[త్రసాని కలినీళ్ళు చల్లి, కదిలించిందని, ఆ శిశువు ఏడ్చినాడని (బాల. 
అవ 222) శిశువు బొడ్డును కోసే కత్తికి తోరం కట్టినారని, కోసిన బొడ్డు మీద 
గోటితో విభూతిని మంత్రసాని అదిమిందని తర్వాత శిశువును బోరు 
కాడించినారని వర్ణించినాడు. ధాన్యం (గోధుమలు) పోసి, దానిప్పె పట్కుుచీర 
పరచి శిశువును పరుండ బెట్టి, శిశువు చుట్టూ కొరివి త్రిప్పినారు. కాని విశ్వనాథ 


20 రామాయణ కలువుకం - తెలుగు దనం 


వైదిక కర్మలల్లో ముఖ్యమైనదైన జాత కర్మ పేర్కొనలేదు. శిశువును ప్రసవించినవెంటనే 
సూతికా గృహము నందే జరుప వలసిన ఈ కర్మ షోడశ కర్మలలో మొదటిది. అదే 
గర్భవతులైన రాణులకు ఆరవనెలలో సీమంతము చెప్పినట్లు పేర్కొన్నాడు కాని, 
“వుంసననం' అనే వైదిక కర్మను పేర్కొనలేదు. ఇది మగ శిశునే జన్మించడానికి చేసే 
కర్మ. (శ్రీ) మహావిష్ణువే కుమారునిగా జన్మిస్తాడని రూఢిగా తెలియడం వల్ల 
పుంసవనం చెయ్యాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా సాంఘికాచారాలకే విశ్వనాథ 
ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇచ్చినట్లు తెలుస్తుంది. ద్విజేతరులలో, జనసామాన్యంలో, 
బహుళప్రచారంలో ఉండే ఆచారాలనే విస్తృతంగా పేర్కొనడం వల్ల తెలుగు జాతి 
కంతకు తన రామాయణాన్ని సన్నిహితం చేయాలనే, జన సామాన్యంలో వ్యాప్తి 
చెందాలనే సంకల్పం విశ్వనాథ కున్నట్టు ఊహించవచ్చు. కాన్సు జరిగినపుడు 
బంధువులకు, స్నేహితులకు పసపు కుంకుమలు, నూనె నంటినన్ని పంచిపెట్టడం 
ఆచారం. రాణులు ముగ్గురూ ప్రసవిస్తూనే పసపు, కుంకును, సీకాయ, నూనెలను 
అయోధ్యలోని ప్రతిఇంటికి (బాల.అవ-260) పంచినారు. అట్లే పురిటిండ్లలో 
సాగనారమట్టులు, (వులిచింత) పాత చెప్పులను కట్టినారు. బాలింతలు కుంపటితో 
ఒళ్ళు కాచుకోవడం సాధారణం. అంతఃపురంలోని పురిటిండ్లలో కుంపటిసొగ 
సనసన్నగా వ్యాపించినదట. (బాల. అవ 261-262) అంతేగాకుండా బాలెంతలు 
నడికట్టుకట్టుకోవడం, చెవులలో దూది పెట్టుకోవడం, పండ్లకు కప్పు 
పెట్టుకోవడం, * ముసుగులు వేసుకోవడం, తలకు నిలువుగా చెవులు మూసుకునే 
టట్టుగా గుడ్డ కట్టుకోవడం వంటివన్నీ ఆరోగ్యసూత్రాలు. వీటిలో కొన్ని ఇప్పటికీ 
పాటిస్తున్నారు. అవన్నీరాణులు పాటించినారు. ఈ ఆచారాలన్నీ రామాదులు 
భవిష్యత్తులో సలిపే రాక్షస వధకు సూచకంగా వర్ణించడం వైశ్వనాథీయ ప్రతిభ. 
(బాల. అన-263) 11రోజులు జాతాశౌచముంటుంది. ఆరోజులలో పూజా 
దికములు నిషిద్దము. అందుకే 
శ రాజగ్నియందు వేల్వడు, రాజీవాక్షులును రంగరా జావి 
(భ్రాజిష్టులు గారును రక్షోజేతయె రక్ష పదునొకండు దినంబుల్‌” 
బాల, అన-265 


జౌషదాన్ని పళ్ళకు పెట్టుకోవడం, దీనినే బాలింతకారం అంటారు. పిప్పళ్ళు, శొంఠి, మిరియాలు, 
లవంగాలు, జాజికాయ, జాపత్రి తాటిబెల్లం ఇంగువలతో దీనిని తయారుచేస్తారని చరక సంహిత, 
ఆఫ్టాంగ హృదయం వంటి ఆయుర్వేద గ్రంథాలు పేర్కొన్నాయి. ఇది సూతికా వాతాన్ని నిరోధిస్తుంది. 
ప్తన్యవృద్దిని కూడ కలిగిస్తుంది. 


నమాజపరంగా తెలుగు దనం (ఆచారాలు) 21 
నిత్యకర్మానుష్థానము లేనప్పటికీ రంగనాథ అవలారమైన విష్ణువే రక్షగా ఆ 
11 రోజులున్నాడట. జాతా శౌచంలోని నియమాచారాలను వర్షించినాడు. 
11రోజుల జాతాశౌచాన్ని నెలపురుడుగా వ్యవహరిస్తారు. ఈ 11 రోజులలో తండ్రి 
కూడా శిశువును స్పర్శించరాదు. ఇదొక ఆచారం. కానిదశరథుడు శిశువు నెత్తు 
కోకుండా ఉండలేక పోయినాడు. (బాల.అన 272) ఆశిశువును రాజు ఎత్తుకోగా 
ఏడ్చినాడు. మళ్ళీ తల్లి తీసుకోగానే ఏడ్పు మానినాడు. పుట్టిన ఆరు గడియలలో 
శిశువు తల్లిని తెలుసుకుంటాడనీ, ఆరునెలల తర్వాత గాని తండ్రిని గుర్తించలేడనీ, 
లోకంలో చెప్పుకొనే విషయాన్ని విశ్వనాథ ఈ సందర్భంలో పొందుపరచారు. 
* ఆరు గడియలలో దల్లియనుట తెలియు 
నాబునెలలకు బైదం(డ్రియునుట తెలియు 
ననుట నిజమే శిశువు రాజహస్తవుందు 
నేడ్చి కాసల్య చేతిలో నేడ్చు నూనె ” (అవ-273) 
తర్వాత నామకరణం జరిగింది. శిశువు పుట్టిన 12వరోజు నామకరణం 
చేసినారు. వాల్మీకి కూడా 12నరోజు జరిగినట్టుగా చెప్పినాడు. అదే 
శాాస్త్రయుక్తము. క్షత్రియులకు 12వరోజే నామకరణం చేయాల్సి ఉంది. * 
విశ్వనాథ నానుకరణఘట్యూన్ని వైదిక తంట్రపు వాస్తనికతతో రసరమ్యంగా 
చిత్రించినారు. పురోహితుడైన వశిష్టలవారు దశరథ పుత్రులకు నామ కరణం చేసే 
“వశిష్టులు రామచంద్రుడనకముందు దశరథుండు రామచంద్రుండని ప్రాసె'. 
ఆలస్యముగ వచ్చిన సుమంత్రుండు బియ్యములో చూచి యక్షరములు సరిగా 
గన్పించక రామభద్రుండని చదివె. (అవ 176) పళ్ళెములో బియ్యము పోసి బంగార 
పుటుంగరము తో పేరు బ్రాయడం తెలుగువారి ఆచారం. ఆబియ్యం మీద రామశబ్దం 
వ్రాసినాడు దశరథుడు. ధాన్యలక్ష్మి తనరైకలేని జొమ్ము మీద రామ నామాన్ని 
హత్తుకొన్నదట. 





౫ శ్లోకం. దశాహ ద్వాదశాహార్హమాస మాసాను వర్తయేత్‌ 
తద్వర్ణానామ్‌ (క్రమాత్నూర్లమ పూర్ణ మితరం పునః 
- ముహూర్త సింధువు- ధర్మ శాస్త్ర సంగ్రహం,.పు-59 
బ్రాహ్మణులకు 10 రోజులు, క్షత్రియులకు 12 రోజులు, వైశ్యులకు 15 రోజులు, 
శూద్రులకు 1 మాసం జాతాశౌచంగా నిర్ణయించబడింది. 


22 రానూయణ కలునుతం - తెలుగు దనం 





నిశవులు దిష్టి కదలి సోకడం సహజం దీషడే గారి వ్యేలంచారు, 
పర్తి నూర రో తడిసి అందించి షస్త్రిదియదం వీడికి నిరు:పచుగా ప్రదారంలో ఉండే 
ఆచారం. స్రురిటింటి ద్వారాజకః శాలలు కాపుగా ఉన్నాయు. “ ద్వార్థ్యాలా 
జ్యోతి దా గ్రబ్వేంలు కాపుండు బస్తర్‌ న జేకుల్‌' (అన-289). పురిటి స్థానం 
తర్వాత మంత్రసాని నన్నైమ్ము(ఎస్టన్ము) కథను చెప్పుడం ఆదారం ఈకథను ఈటాడే 
కాకుండా శకువు జన్మించినప్పు బినుండి వృద్ద స్త్రీలు తమ తీరుబాటు సమయంలో 
వురుటింటి ముండు కూర్చుని చాలా సార్టు చెపుతారు. చివరగా “ రావేరానే! ఎన్మన్ము 
నీవుపోవే, పోవే! ఎన్నమ్మ" అంటూ ఎన్నమ్మను పొరద్రోలినామంటారు. లేకుంటే 
ఎన్నమ్మ పురిటింట్లో ఉండి పురిటి బిడ్డను బాధిస్తుందని జానపదుల విశ్వాసం 
ఈజానపదీయ ఆచారాన్ని కూడా విశ్వనాథ వర్ణించినాడు. (ఆన 263). 
శిశువుకు వానుకరణం చేసిన రోజున శిశునును ఊయలలో వేసి 
పొటలుపాడటం ఆచారం. ఆరోజునుండే జోలసొడడం మొదలవుతుంది. దీనినే 
'తొచ్చెను బెట్టడం-తోట్లో వేయడం' అని కూడా అంటారు. అదొక పేరంటం 
గా జరుపుకోవడం పాధారణం పేరంచాడ్ర పరస సంభాషణ పొటపాడముని 
ఒకరినొకరు అడగడం, చెప్పడం వంటివన్నీ రసభరితంగా వర్ణించినాడు విశ్వనాథ, 
పీరంటాండ్రు ఒకరినొకరు మేలనూడు కొన్నారు. (292-293) ఆ రోజే 
బాలెంతరాలు చేచచేయడం కూడా ఒక ఆచారమే, ముగ్గురు రాణులు ఒకౌలగా 
ఒక చారెడు చేదనేసినారు. (290) ఈ ఆవారామ్ని నివరించుకొంటే శిశువును 
ఉయ్యాలలో వేసి వష్దకు తీసుకొనపోబారు. వాగకే బాకింతను బావికి 
తీయడం అని కూడా అంటారు ఆనాలినుండి నెకువును ఊయలలో వేయడం 
ప్రారంభనువుతుంది. డావిడే 'రొజ్ఞవేయడం' అని కూడా అంటారు. శిశువు 
వుట్టినప్పటినుండి తల్లి పక్కనే ఉన్నవానివి ఊయలలో వేసి ఊపడం బాలింతను 
బావికి తీయడం ఆనేదానినల్ల ఆమె నిత్యగ్భహ కృత్యాలలో పాల్గొనడానికి ప్రారంభం 
చేయడమే. దీన్నే “రాయలసీమ” ప్రాంతంలో గంగమ్మ పూజగా పిలుస్తారు, బాని 
వద్దకు పోయి అక్కడ నీటిని చేదుకొని బిందె నింపుకొని, ఆనిండు బిందెను 
తీసుకొని వచ్చి ఊయల ఢ్రీంద సెట్లారు. అప్పుడు బాలెంతతో బాటు పేరంటాండ్రు 
కూడా ఊయలనూపుతూ, పాటలు పాడుతూ పేరంటం చేస్తారు. ఈ 
పందర్భాన్నంతా వినరిస్తూ విశ్వనాథ తన కల్ఫన్ఫక రహస్యాలలో ఈ విధంగా 
. “ఈభాగమంతయు తెలుగుల యిండ్లలో పురుళ్ళు, 
పిల్లలు పెరుగుటలు, వారినాడించుటలు, ఆ మహా శోభ యున్నది. 
వట్టి కావ్య కలిన బుద్దులకు తెలియదు. అంతయు రప - 


య్‌ టై 
ఫ్‌ 9 
వ లో 


వాకా భా 
. 
జ కని 


గ్‌ 


గ్‌ 


నమాజపరంగా తెలుగు దనం (ఆచారాలు) 23 
భరితము గా నుండును. ఆ రసము జీవిత వుందున్నది. తెలుగుల 
గృహములలో నున్నది. ఇచ్చట కవిచేసినది పద్యములు వ్రాయుట 
మాక్రవేం”. తెలుగునాడులో ఏడాది దాటని పసిపిల్లలను సాయంకాలాలలో 
ఆరుబయటికి తీసుకొని పోనీయరు. పిట్టులారు నంట 
జబ్బుగా చెపారు. దీనిని విశ్వనాథ వర్ణించినాడు. “వెలిగి గొని పోకుడీ బిడ్డ, బిట్టులారు 
సంజెనేళని తాను కౌసల్యపలుక ( 301 అట్టే ని'దలో దొర్లి క్రింద పడితే “నేలపాప 
కొట్టండదనడం కూడా” (305) అటు వంటిదె! 


ంటారు. పసిపిల్లలకు ఆది ఒక 


కైకేయి రాముల అనుబంధం వర్ణిస్తూ కైకేయి రాముని దృష్టి తీసిపోసిందని 
వీపున నేలమన్ను అద్ది చమరిందని చెపుతాడు (375) బాలరామునికి తెలుగునాఓి 
వేషాన్ని వేయిచినాడు విశ్వనాథ. “ప్రీతిగ దోవతి మడచి పింజలు వార ధరింపజేసి 
యంగీ తొడుగన్‌ వలెన్‌ బయిలగింపవలెన్‌ జలతారు పాగో (346) ధోవతిని పింజలు 
పోసి కట్టుకోవడం, అంగీధరించడం తెలుగువారి సాధారణ వేషము. ఇటువంటి 
దేశీయమైన ఆచారాల వ్యవహారాల పట్లు వల్లమాళిన అభిమానం కవికి ఉంది. వాటిని 
కావ్యంలో ప్రతిబింబింపచేయాలనే తహతహ బాలకాండలో మనకు ప్రస్పుటంగా 
కనిపిస్తుంది. పోనుపోను మిగిలిన కాండల్లో ఈ తహతహ తగ్గినట్టు గమనించవచ్చు. 


రామాదుల ఉపనయన వర్ణనలలో గూడా తెలుగువారి వైదిక సంస్కృతి, 
ఆచారాలను వర్ణించినాడు విశ్వనాథ. త్రేతాయుగంలో గౌతమ ధర్మ శాస్తం 
ప్రమాణం. ఆ గౌతమ ధర్మ సూత్రాలలోని భాగాలే చెప్పుబడినాయి. (కువ్చు.ర.59) 
ఉపనయనానికి ఉపయోగపడే వటువు యొక్క జంచెము చివర కట్టే లేడి చర్మము, 
వటువు నడుముకు చాగనారతో తాడు పేనికట్టడం. దానినే “మౌంజీ" అంటారు. 
పంచ శిఖలు పెణ్ట్ణడం కూడా ఆచారమే. నడినెత్తిమీద శిఖ, వటువు ఎత్తుతో 
సమానమైన ఎత్తుతో ఉండే 'అశ్వత్ల దండం', (క్షత్రియులకు, బ్రాహ్మణులకు 
పాలాళం (మోదుగ), వైశ్యులకు ఉదుంబరం (వేడి)] కన్నులకు కాటుక్క 
నుదుటి తిలకం, బుగ్గన కాటుకలతో కాళ్ళకు పసుపుతో ముగ్రమనోహరంగా 
కన్పిస్తారు బాల వటువులు. వటువులు పెద్దలందరికీ మొక్కి భిక్ష అడగడం 
సంప్రదాయం. తబ్బులు ముగ్గురికి నమస్కరించినారు. రామునికి కౌసల్య బంగారు 
సొమ్ములను భిక్షగా నిచ్చింది. సుమిత్ర దీర్షాయుష్కులు పటుదోరమందర్పులు 
కమ్మని దీవించింది. కైక మాత్రం “వజపుంఫితమైన వాలుటమ్ము' ను భిక్షగా 
నిచ్చింది. అపుడు రాముని ఆనందం, కైక సంతోషం చెప్పనలవిగానిది. 


24 రామాయణ కల ం- తెలుగు దనం 


“మొగము నింతయై వలురిసిపోయెను రాముడు, కైక కనర్నలం 
దెగము వురింత యింతయయి యేళ్ళులు వారె” 
-బాల. అవతార-39 1. 
పైపద్యంలోని ఇంతయై, ఇగము, మరింత ఇంతయయి- ఆనే పదాలు ద్వారా 
అవధులు లేనివారి ఆనందం వర్ణించబడింది. 
సగర మహారాజుకు అసమంజసుడోే కొడుకున్నాడు. రాజ కునూరుడు 
క్రూరుడు. వాడు ఊరిలోని బాలురను కట్ట గట్టి సరయూనదిలో వారు చచ్చే వరకు 
ముంచేవాడు. వారు చనిపోయిన తర్వాత ఒడ్డున నిలబడి రొండిన చేతులు కట్టుకొని 
వీరమద్దెళ్ళ కేరింతగా రమిస్తాడు. (316) ఇక్కడ “వీరమద్దెళ్ళ' అనేది తెలుగువారి 
జానపదీయ మైన ఆచారాంశము. గొల్లలు చేసే జాళర్హలో ఈ వీరమద్దెల పెద్ద ధ్వనితో 
మాయిస్తుంటారు. దీనినే వీరప్పడోలు (ఈరప్ప అని కూడా) అంటారు. అది 
వాయిస్తూ విచ్చల విడిగా కేరింతలు కొడుతూ జాతరలు చేసుకొంటారు. 
విశ్చంఖలత్వానికి పరాకాష్టగా వీరమదైళ్ళ కేరింత అనే ప్రయోగం ఉచితంగా ఉంది. 
ఇట్టి సూమ్మమైన ఆచారాంశాలనెన్నింటినో తన రామాయణంలో వివరించినాడు 
విశ్వనాథ. 


అన్నదమ్ముల పెండ్లిండ్తలో ఆడ పడుచులదే ప్రాధాన్యం. అన్ని పనులు నెత్తిన 
వేసుకొని చేస్తారు. ఆడబిడ్డ లాంఛనాలుగా కట్నుకానుకలు పొందుతారు. (శ్రీరాముని 
మహాద్భుత కార్యమైన శివధనుర్భంగాన్ని తెలిపి సీతారాముల కల్యాణానికి దశేరథునకు 
ఆహ్వానం పంపినాడు జనకుడు. శొంతాదేవి, బుష్యశ్చంగులకు వర్తమానం 
తెల్పినాడు దశరథుడు. మార్త మధ్యంలో అందరూ కలుసుకున్నారు. ఇక్కడ 
ధ్రాయబడిన గద్యం తెలుగువారి ఆచార సంప్రదాయాలను, ఆడబిడ్డ ప్రాధాన్యతను 
తెల్పుతుంది. 

“అంత కౌసల్యయ వచ్చి శాంతను కౌగిలించుకొని ముద్దాడి “ తల్లీ! నీవు 
వచ్చితివి. నా బరువు తీరినది. మాడుపట్టున నింతచమురు పెట్టుటకు, మంగళ 
హారతి పళ్ళెము పట్టుటకును దమ్ముని దిద్దుకొనుటకు నాడు పడుచువు వచ్చితిని” 
ని పొంగిపోయె” -బాల- ధనుస్సు-351. 

ఆక్షణం నుండి పెండ్లి ముగిసే వరకు పెత్తననుంతా శాంతదే. ఆమె చెప్పినట్లే 
అందరూ స్రవర్తించినారు. దానిని చక్కని అర్జాంతరన్యాసంతో వివరిస్తాడు విశ్వనాథ. 

“శాంత కనుసన్ననంబడి సర్వమందు సాధువు ప్రీయంబునై యాజ్ఞసాగ్స గౌర 
వంబుగల యింటికగు నాడసడచు రాక ఎంత కోభాయనూనమో యెటుగబడుచు.” 
-బాల- ధనుస్సు- 352. 


నమాజసరంగా తెలుగు దనం (ఆచారాలు) 25 


మాజనరంగా తెలుగు దనం (ఆదారాలు ——— 
మగపెళ్ళి వారికి ఎదురేగి స్వాగత మివ్వడం ఆడపెళ్ళినారి బాధ్యత, ఆచారం. 
అప్పుడే పానకం బిందెలిస్తారు. వాటిని స్వీకరిస్తేనే పెళ్ళికి అంగీకరించినట్టు లెక్క 
(-బాల-ధనుస్సు - 357). జనక పురోహితుడైన శతానందుడు మగపెళ్ళివారికి 
బండ్లు దిగుతూనే చందన చర్చ చేయించినాడు. పానకాల కావళ్ళను వశిష్టుడు, 
దశరథుడు స్వీకరించినారు. ఆబంగారు బిందెలను శాంతాదేవి పైటకొంగు 
విసరుతూ తీసుకువెళ్ళిందటు. ఆడపడుచులకు తెలుగువారి వివాహాలలో నుండే 
ప్రాధాన్యతను నివరించినాడు. సీతారామ కల్యాణవర్ణనలో తెలుగువారి పెండ్రిలోని 
వైదిక, లౌకిక సంప్రదాయాలన్నీ వివరించబడినాయి. సామాన్యంగా మగ పెళ్ళివారు 
గర్వంతో ధార్హ్హ్యంగా ఉంటారు. ఆడపెళ్ళివారు వారిపట్ల వినయవిధేయణకో 
అడుగులకు మడుగులొత్తుతుంటారు. కాని దశరథాదులు జనకుని పట్టు వినయం 
చూసినారని, అది చిత్రమని చమత్కరిస్తాడు. “ మగపెండ్రి వారికి నెదవినయముతోచె 
చిత్రమది ధారుణిలో” -బాల-కల్యాణ-67 . 


కల్యాణ మంటప వర్ణనలో తెలుగుదనం వెల్లివిరుస్తుంది. నాల్గువైప్తుల పండిన 
గొలలతో గూడిన అరటిస్తంభాలు కట్టుబడినాయి. పచ్చిమామిడాకు తోరణాలు, 
రత్నమాణిక్య దీస తోరణాలు లాజప్తూర్ధములైన హరివేణి కుండల వరుసతో కల్యాణ 
మంటసం చూడముచ్చటగా ఉంది. బాల-కల్యాణ-? 1. 


అంతేగాకవేదిక మీద హైనుపాలికలు, భద్రకుంభముల వంటి వైదిక సంభార 
మంతా ఉంది (73). వైదికకర్మలను కూడా వివరంగా వర్ణించినాడు. విఘ్నేశ్వర 
పూజ, పుణ్యాహవాచనం వంటివన్నీ ఉన్నాయి (76). స్టాలీ పాకం అరుంధతీ 
దర్శనం వంటి సంప్రదాయాలను కూడా వివరించినాడు. (98,99) లౌకికా 
చారాలు, వేడుకలను కూడా బీరునోకుండా వర్ణించినాడు. మంగళ సూత్ర ధారణ, 
తలం బ్రాలు పోసుకోవడం వంటి అంశాలను తనదైనశైలిలో వర్ణిస్తాడు. అవతారికలో 
చెప్పుకున్నట్లు నన్నయ తిక్కనలకు మెరుగులు తీర్చిదిద్దుతాననడం ఈ సందర్భంలో 
గమనించవచ్చు. విరాటపర్వంలో తిక్కన ఉత్తరాభిమన్యుల కల్యాణాన్ని ముఖ్యంగా 
తలబ్రాలు పోసుకోవడం వంటి అంశాలను మనోహరంగా వర్ణించినాడు. విశ్వనాథ 
దానికి మెరుగులు దిద్దినాడని చెప్పుకోవచ్చు. తిక్కనలో సూత్రధారణలేదు. కానీ 
విశ్వనాథ దానిని వర్ణిస్తూ, 

“ నరసుఖా దశా పరీపాక రామణీయక మెలబుంగు కచసాన్నిధ్యా 

త్తరమణ ప్రథను స్పర్శ ప్రరూఢి మెడవలిచె సూత్రబంధనవేళన్‌” 

తలంబ్రాలుగా ముత్యాలు పోసుకున్నారు. దీన్ని మనోహరంగా వర్షిస్తూ, 





- కల్యాణ- 84. 

సీతాదేవి తలంబ్రాలు పోయడంలో క్రమంగా సిగ్గుతగ్గుతూ ఉండే సూక్ష్మమైన 
మానసిక స్టితినినిపుణంగా వర్ణించినాడు. 

“ పది దోసిళ్ళకునొక్క దోసిలి త్రపాపర్యంతమై సేసబ్రా 

లొదిగించెన్‌ జనకాత్మజాత పతిపైనొయ్యారపున్‌ లజ్ఞయున్‌ ”*-8 5. 

కాని విశ్వనాథ అతిముఖ్యమైన జీలకర్ర బెల్లం పెట్టడం, పాణి గ్రహణం, పాద 
ఘట్టునం వంటి అంశాలను విస్మరించినాడు. సహజంగా సెండ్రిలో ఏవో తగాదాలు 
రావడం, గొడవలు జరగడం మొగపెళ్ళివారు అలగడం భీష్మించు కోవడం, 
ఆడపెళ్ళివారిని బ్రతిమాలి ప్రార్ధించి, అలక తీర్చడం వంటినన్నీ ఉంటాయి కాని 
జనక దశరథుల కుటుంబాల మధ్య ఇటువంటి పరిస్టితి కలుగ లేదు. వారి 
పరిచారికలకు మాత్రం అలుకుగుడ్డకై తగవులాడుకొన్నారట. అంత మోతాదు 
తగువులేకుండా జరిగితే పెళ్ళికి శోభ ఉండదని చనుత్కరిస్తాడు 


శ.2.2 తాంబూల (పదానం : 


తెలుగు దేశంలోని అతిముఖ్యమైన ఆచారం ఇది. ఇప్పు టికీ నిత్యకృత్యంలో 
బంధువులకూ స్నేహితులకు తాంబూలాలు ఇవ్వడం ఆచరణలో ఉన్నదే. 
అంతేగాకుండా రాజులెవరినైనా ఒకపనికి నియోగించేటప్పుడు తాంబూల మివ్వడం 
ఆచారంగా కన్పిస్తుంది. బుష్యశ్ళంగుని నగరానికి తీసుకు వచ్చేందుకు సిద్దమైన 
పరిచారికలు, రాజైన రోమపాదునితోఆ పనికి తమనునియోగించమని, అందుల్వా 
తాంబూల మిప్పించమని కోరుతారు. (బాల-ఇష్టి-169) అంతేగా కుండా 
వివాహాన్ని భాయపర్చుకొనడానికి తాంబూలాలిచ్చుకోవటం గుర్తు. దానినే 
నసయతాంబూలం, నిశ్చితార్థం అంటారు. రామాదుల వివాహానికి ముందు జనక 
వశిష్టులు తాంబూలాలు పుచ్చుకొంటారు. జనకుడు వశిస్టునితో “విచ్చేయుడు 
(బ్రహ్మర్షులు పచ్చాకును, వక్కగొనుడు (బ్రహ్మర్షులు మేమిచ్చెదము మాదు 
కూతుల” (కళ్యాణ-50). అని పల్కినాడు. అట్లే కన్యావరణమనే ఆచారాన్నికూడా 
వివరించినాడు విశ్వనాథ. వశిష్టుడు జనకునితో “రానులక్ష్మణులు వీరు. 
వీరిద్దరికోసము నీకువూర్తెల సీతోర్మిళల వరించు చుంటి (25,26). 
మారాజపుత్రులైన భరత, శత్రుఘ్నుల కొరకు, మీ కుశధ్వజు రాజకూతుల 
మాండవీ, శృతక్రీర్తులను వరించుచుంటి” అని చెప్పినాడు ( 48). అంతేగాకుండా 
వంశవర్షనం కూడా వైదికాచారమే. వివాహ సనుయములో దీనిని ఇప్పటికీ 


నమాజు వరంగా తెలుగు దనం ( ఆచారాలు) 27 
పాజిస్తున్నారు. జనక దశరథుల వంశ క్రమం మూలపురుషులనుండి వివరంగా 
వర్ణించబడింది. వశిష్టుడు దశరథుని వంశవ్మర్థనచేస్తాడు (కళ్యాణ-8- 25) కానీ 
జనకుడే తన వంశ క్రమాన్ని చెప్పుకుంటాడు (కళ్యాణ-3 1-34). 


శి.౭.తి రాఘవుల ఇలవేల్పు రంగనాథుడు. 


వాల్మీకి రామాయణంలో పట్టాభిషేకసమయంలో కౌసల్య (శ్రీరాముని 
మేలుకోరి విష్ణుపూజ చేసినట్టు చెప్పబడింది. “ోప్రభాతేచాలికరోత్‌, పూజాం విష్ణోః 
పుత్రహిత్తెషిణీ ౯ (అయోధ్య-20-14). ఈచిన్న అంశాన్ని విశ్వనాథ విస్తృతంగా 
వర్ణించినాడు. రాఘవ కులేశులకు రంగనాధుడు ఇలవేల్పు అయినట్లు, 
కాసల్యదైవభక్తి, ఆచారాలు అన్నీ స్వామి పరంగానే వర్షించబడినాయి. యు 
సమయంలో వంటకాలన్నీ రంగనాథుని కైంకర్యానికి సిద్ధం చేసిన పూజాద్రవ్యాలతో 
పమించడం విశ్వనాథ భక్తి తత్పరతకు తార్కాణం. సుమిత్ర కాన్సైన వెంటనే 
ఇద్దరు బిడ్డలలో సెద్దవానికి గుర్తుగా రంగనాథుని చికిలి తోరణం కడుతుంది. తెలుగు 
వారి ఆచారాలలో ఉండే ఇలవేల్పు (ప్రాధాన్యతను చిత్రించడమే ఇది. నిత్య 
దైవారాథనగా రంగనాథుని కైంకర్యం వంటినన్నీ తెలుగునాటనున్న సనాతన 
సంప్రదాయాన్ని తెలియజేయడమే. ఈ అంశాన్నే పుట్టపర్తి నారాయణాచార్యులు 
కూడా తన జనప్రియ రామాయణంలో అనుకరించి నాడు. అట్టే విశ్వనాథ 
చిత్రించిన మరికొన్ని ఆచారాలను పరిశీలించవచ్చు. విశ్వామిత్రుడు మేనక 
మోహంలో పడి తపస్సు పాడుచేసుకొని భ్రష్టుడైనాడు. తర్వాత విషయం (గ్రహించి 
పశ్చాత్తాపం చెందినాడు. “ఒకనాడు ప్రొద్దున నాశ్రమ పురస్టతరుణనారికేళ 
వలయంబుల లెక్కబెట్టి పదియేండ్డా భళి! “బాల -ధను -200 -201. అని 
తమమేనకతో కలిసి సుఖించిన కాలం పది సంవత్సరాలుగా తెలుసుకొన్నాడు. కొబ్బరి 
చెట్ల బోదెపై ఏర్పడే వలయం ఒక్కొకటి ఒక సంవత్సరానికి గుర్తుగా లెక్కించే 
పూర్వీకుల పద్దతిని విశ్వనాథ పరిచయంచేసినాడు. 
కష్టాలు వచ్చినపుడు ఆపద మొక్కులు మొక్కుకోవడం గ్రామదేవతలకు 
బలులిస్తామని కల్లు, మాంసం సెడ్డానుని మొక్కుకోవడం, నదులు, చెట్టు, వుట్టలకు 
మొక్కుకోవడం వంటివన్నీ జానపదాచారాలు. (గ్రామీణ సంస్కృతీ ప్రభావం 
విశ్వనాథపై ఎక్కువగా ఉన్నందువల్ల ఇటువంటి జానపద ఆచారాలను కూడా 
విత్రించినాడు. రాముడు అరణ్యవాసానికి పోతూసాకేత పురానికి ఎదురుగా నిలబడి 
“లి? యోపురీ నిన్వీడెదనమ్మా, నాదుకై మోడ్పుగ వీనిగైకోగదే ” (అయోధ్య 
- ప్రస్తాన-378). అంటూ నమస్కరిస్తాడు. అంతే గాక సాకేతనగర శృంగా 
టకాలను, సాధరాజనవ్రాతాలను, గృహ దేవతా కోటిని, రాజ్య లక్ష్మిని కాపాడే 


28 రామాయణ కల్ర)న్వువ్యం = తెలుగు దనం 
నక య మ య డు... సనన స సుక 


దేనతలందరికీ, వననాసం ముగించి తిరిగి వచ్చినపుడు నీకు బలులిస్తా నిమొక్కు 
కుంటాడు. “మణలవత్తును వత్తును, మణలవత్తు, వత్తు మీ అందలుకు బలులిత్తు 
మరల, మఅచిపోబోకుడి నన్ను మమత జేసి ఇన్ని నాళ్ళులు మన్నించుచున్న నన్ను” 
- (అయోధ్య- ప్రస్టాన-378). సీతాదేవి గంగానదిని దాటుతుండగా పడవ నడిమీ 
పాయను చేరినపుడు, నమస్కరించి ఇట్లు ప్రార్జిస్తుంది. 
“ఈ రఘుపుత్రులిద్దరును నేను, నరణ్యనితాంత వాసముం 
బూరితి జేసి బద్రముగా బూర మనోరథవృత్తినింటికిం 
జేరదమేని, ఘొక్కెదను, జేరలబాయసనిత్తునీకు, హో 
లార సమిత్తునీకు, బలలంబు నొసంకెదనీకు వాహినీ!” 
“వెయ్యానవుల్‌ ధరణీసురావలికి, నర్పింతున్‌ గటాక్షింపవే! 
నెయ్యిం బప్పును బైడియన్నమును, దింపింతున్‌దయన్‌జూడవే 
ముయ్యేరా! భవదీయతీర నివసత్సుణ్యా శ్రమస్టుల్‌ బుషుల్‌ 
దయ్యంబుల్‌ సకలంబు వారలకు సంధానింతు బ్రేయోబలుల్‌” 
- అయోధ్య- ప్రస్థాన--453, 454 
అరణ్యవాసం పూర్తిచేసి సుఖంగా తిరిగివస్తే నీకు నీతీరంలో నివసించే బుషి. 
దేవతాగణానికి బలులిస్తానని మైుక్కుకుంది సీత. జానపదీయం కాని ఒక 
వైదికాచారాన్ని కూడా పేర్కొంటాడు. గంగానది పరనుపూజ్య కాశీనంటి 
పూణ్యక్షేత్రములకు వెళ్ళిన వారుగంగాజలాన్ని చిన్న చెంబులలో తీసుకొని తెచ్చి 
నిత్య దేనతార్బనలో ఉంచి పూజాదికములు చేయడం వైదికాచారం. ఆవిషయం 
కూడా గంగతో చెబుతుంది సీత. 


“చిన్నికులశంబులందున నిన్నునింది యమ్మా! 

రఘురామ వూజాగ్భహంబులందు, 

(శ్రీసహ స్రనామార్భన చేతునీకు నీవు దయ 

జూడవన్ము ధునీమ తళ్లీ ” lbid-455. 

యమునానదిని దాటేటప్పుడు కూడా సీతాదేవి, “గంగకిచ్చినట్లే నీకు 

కూడా వేయి బలులు అర్పణచేస్తాన”ని మైక్కుకుంది (517) సీతారాను 
లక్ష్మణులు పెద్ద మ(ర్రిచెట్టును చేరుకొంటారు. అప్పుడు సీత ఆచెట్టుకు 
నమస్కరిస్తూ, వారు తిరిగి వెళ్ళునపుడు “నీదు శాఖావృతమైన నీడల 
సుఖంపడు ప్రాణులకున్‌ మహాబలుల్‌ పూవులు, పండ్లనిత్తు, దయ(బ్రోనవే” 
-(531) అనివేడుకొంటుంది. యుద్దకాండలో సీత, నాగపాశబద్దుల్దై మూర్చ 
పడిన రామలక్ష్మణులను గురించి తెలిసికొని, దుఃఖిస్తూ వారు ఆబంధాల నుండి 


నమాజు వరంగా తెలుగు దనం (ఆనోర వద్దతులు - ఆతిథ్యము) 29 
బయలు పడితే ఏ అన్నిహోత్రుని సాక్షిగా తాను రాముని పెండ్డాడిందో ఆ అగ్ని 
హోత్రునికి ఆహుతి అవుతానని మొక్కుకుంటుంది. ఇది జానపదుల్లో ఉండే 
నిప్పుల గుండంలో నడిచే ఆచారాన్ని ఆధారంగా వర్ణించబడింది. అంతేగాక సీత 
అగ్ని ప్రవేశానికి ఒకహేతువుగా కూడా ప్రతిపాదించబడింది. కథలో రాబోయే 
సంఘలునలను సూచిస్తూ, వాటికి కార్యకారణ సంబంధం కల్పించడం విశ్వనాథుని 
విలక్షణ శైలి. 


-ఈ విధంగా విశ్వనాథ తన కల్పవృక్షంలో తెలుగువారి సాంఘిక వైదిక జానపద 
ఆచారాలను విస్తృతంగా రసనిర్చరంగా చిత్రించి, తెలుగువారికి ఇది తెలుగు 
రామాయణమే అనేట్టుగా తన కావ్యాన్ని సన్నిహితం చేసినాడు. 


kkk xxx 
2.3 ఆవోర పద్దతులు- ఆతిధ్యము 


తెలుగువారి ఆహార పద్దతులను, ఆతిధ్యమర్యాదలను సందర్పోచితంగా 
విశ్వనాథ తన రామాయణ కల్పవృక్షంలో హృద్యంగా వర్ణించినాడు. అతిధి 
నుర్యాదలలో మజ్జీన భోజనాలు ముఖ్యం. తెలుగువారి ఆతిధ్య ప్రియత్వం 


ప్రసిద్రమైంది. 


న ఆతిధ్య గౌరవంబు 
స్వాతంత్ర ప్రియత స్వల్ప సంతోషము దు 
ర్నీతి విహినత నైచ్యా 


పేతత్త్వము నంధ్రులందు ఏర్పడు గుణముల్‌.” 

-తెలుగు మెుగులు పు.5 11 

బుష్యశ్చంగునకు వారాంగనలు తమదగ్గరున్న తినుబండారాలను వేరే 
రకనుయిన పండ్లుగా వ్యవహరిస్తూ ఇచ్చినవన్నీ తెలుగువారి వంటకాలే, లడ్లను, 
జిలేటీలను ఇచ్చినారు. లడ్డవం అడవి నెవుళ్ళ (గ్రుడ్డు గా భావిస్తాడు 
బుంష్యుశ్చంగండు. అట్లే జిలేబీలను విచిత్రవులైైన ఇప్పు పువ్వులని 
అనుకొంటాడు. అవితిని వాటి రుచికెంతో ఆనందపడి ఇంకొ మీ ఆశ్రమంలో 
ఇట్టి విచిత్రములైన ఆనందాలెన్ని ఉన్నాయో తప్పక వచ్చి చూస్తానని అంటాడు. 
వెంటునే నెజజాణలైన వారాంగనలు మా ఆశ్రమానికి వస్తే ఇంతకన్న గొప్పు 
ఆతిధ్యాన్ని ఇస్తామని అతనిని ఆకర్షిస్తారు (-బాల-ఇష్టి-186,187). బుష్య 
శృంగుని పిల్చుకొని రమ్మని వశిష్టుడు దశరధునికి చెపుతూ ఆబుుషిని తొలి 
ఈత ఈనిన అవుపాల జున్ను గడ్డ వంటివాడని పేర్కొంటాడు ( ఇష్టి-21 3) 





ను 
య వ 
కొపంతో విచల్బ్పటం చేయరాదని వశిష్టుని కఠినశాసనం. వచ్చిన వారంతా 
గ్ల | ల. Sy 
నమూడురసానాలను, భాషలను సుష్టుగా తిని తైన్ఫుదూ పోవలెనని, తగు ఏర్నాబ్లు 
వ అ భా 


పై 
జరుగవలెనని వశిష్టుని ఆదేశం (బాల- ఇష్టి- 294,295). అశ్వమేధయాగంలో 
జరిగిన సంతర్చుణ్క, తెలుగువారి గృహస్టధర్మము, ఆతిధ్యము యొక్క సొగసు 
నమనెహరంగా కన్నులకు కట్టినట్టు వర్ణించబడింది. 
“దని ఎంత ప్రొద్దు వేళను దల్పు తట్టిన చిటికలో వచ్చి తీసెదరు తలుపు, 
మంచి తీక్టంబును గొంచెమిత్తురె యన్న దియ్యని మజ్జిగ దెచ్చియిత్తు, 
రరుగుల నిదురింతుమన్నవో తాము నిద్రించు మంచము ప్రక్క దెచ్చియిర్తు, 
రప్పు! పిల్లకు వేళ తప్పు భోజనమున కన వండిపెట్టుదు రప్పుడే, 
ఆఫురంబున పురుషులు నంగనలును దమ ధరాపతి యజ విధానవేళ, 
చామె గేస్తులై వచ్చునందటును దమకె అతిధిలన్నట్లు గౌరవమాచరింప” . 
-బాల-ఇష్టైా-316. 
యజ దర్శనార్థం వచ్చే పరదేశీయులను సర ్రాంతీయులను సాకేఠపుర ప్రజలు 


న 


(స 
తమకే అతిధులనుట్లుగా గౌరనిసున్నారు. రాజుకు, ప్రజలకు ఉండే అనుబంధం 


జా 


అ 90 అవ ౧6 
ఆత్మీయత కూడా దీనివల్ల వ్వకమవుచునది. 
భా ౮౬ 
యణ వాలటినకు వనుక హోజన శాణలు దా ర వేసి ౬ పష 
యజ్ఞ నాటరకు వెనుక భజన శాలలు నిర్మించినారు. పందిళ్ళు ఎన బంతులు 


JD 


తీర్చినారు. సనాథలు, అనాథలు అనే భేదం లేకుండా అందరూ గర్రున త్రేన్ని త్రేన్సా 
గోవిందలు కొట్టుతూ చిన్న పిల్లలకు పొట్టులు నిండా కుక్కుతూ భోజనము 
చేసినారు. ఈ సందర్భములోని వర్షనంతా తెలుగు నాటి జరిగెడి పెద్దపెద్ద 
సంతర్పణలను మనోహరంగా చిశత్రించడమే. 
“ విస్తరి మీద నంగబడ వేయక మానెదరేమొ సూదకుల్‌ 

విస్తరి పైని వంగుటకు వెన్నును నంగదు పొట్టవంగదున్‌ 

హస్తము లడ్డుముంచిన నాగక వడ్డన చేతురన్నియున్‌ 

గస్తిగనట్టె తిందురు రౌగాదనగ లేక క్రతు ప్రసాదముల్‌' - బాల-ఇస్రి- 336. 

తెలుగు వారి ఆహార పదార్ద విశేషాలను ఈ విధంగా వర్ణిస్తాడు. 


నమాజ వరంగా తెలుగు దనం { అనోర్‌ పద్దతులు - ఆతిథ్యము) 31 


చ్‌ త్రి గవి ర, యం 
ఇప్పుడె గుండిగ దిపీ యిగురబెట్టతి బాడిబాల్ళాడున యన్హుమును దినుండు 
ర అలర అ కన కరా 
మ్యులేకుండ బునుకులుగా చేసితిని కరకరలాడు తినుడు ఎని 
నున్నది కొ 


బోలు కీరాన్షమిడె దొన్నెలను దెచ్చియిత్తునుండు 


శ అవ్‌ వీ: 
డపెరుగు మీరింక గొంచెము వేసికొనవల జలువ చెయును గదండి 


{A 
జ 
గ్ర 
శ 
ర 
క్‌ 
1 
ల 
(3 
RE 
ti 
$x 
Es 
౮ 
హై. 
జీ 


డదలు నుబ్బిపోయెదరు జనులు” 
“పాకము రమ్యము నాదర పాకమ్మది రన్యుతరము ప్రాక్సుకృత పరీ 
పాకమ్ము రమ్యతనుమని నాక్కులకందని పొగడ్త పట్టుదురు జనుల్‌' 
బాల-ఇష్టీ 337. 229, 
పైన పేర్కొన్న ఆహారపదార్జ్రాలన్నీ (శ్రీరంగనాథ ప్రభు పవళింపు సెవకై 
భ[ద్రపరచినట్టి సంచారములుగా చెప్పడంతో వాటికి ఎంతో పవిత్రతను 
చేకూర్చినట్టయింది. అన్న రాశులను సన్నజాజులు గా పప్పును (సూపము) గంధం 
తీసినట్టు, ఎ(ర్రవాలుగా వేయించిన అప్పడాలు పునుగు కుంకును కుప్పపోసినట్టు, 
వంగసండుల పేళ్ళ వరుగు చోష్యపు వాసనలు అత్తరులు నలికించునట్టు రంగనాథుని 
సేనకు సిద్దమయినని. అక్కడి భోజన ఏర్పాల్టు అతిధి మర్యాదలు చెప్పుకొనుటకు 
మాటలు చాలనని ప్రజలందరూ - గ్రామీణులు, నాగరికులు, భూమీంద్రులు - 
సంతోషంతో చెప్పుకోవడం దశరథుడు విన్నాడు. 
విశ్వామిత్ర చరిత్రలో నశిస్థుడు విశ్వామిత్రునకు, సైన్యానికి ఇచ్చిన ఆతిథ్యం 
వశిష్టుని హోమథేనువైన “సబల సౌలు అహారపడార్దాలుగా మారటుం తెలుగు వారి 
ఆతిథ్య మర్యాద, ఆహార పద్దతులు ప్రతి బించిస్తున్నాయి. విశ్వామిత్రుడు చన 
ఆశ్రమమున ప్రవేశిస్తూనే వశిష్టుడు స్వాగతం సల్కి ఆసనమిచ్చి కంద మూలాదులను 
సమర్పించి అభ్యాగత పూజ చేసినాడు. అంతేగాక నీవు అతిథి క్రేష్టునివి, నీకు నీ 
సేనకు ఆతిథ్యమిస్తానని శబలను పిల్చి లేహ్య, చోస్య పానీయములు, రసొన్నము 
లతో ఆతిథ్యము నెరువుమునగ 
“అని వశిష్టులు చెప్పిన యంతలోన గానుధేనువు పాల్కారి కారి 
పడెలు పడెలు గట్టిన పడియ పడియ కుల్యకుల్యగ జారిన కుల్యకుల్య" - 


“ ఒకటి అన్నపురాశి మజొక్కటి భకముల రాశి యొక్కటి సూసం 
బొక్కండికురసాపగ, యొక్కడు దధికుల్య, మధుననోజ్ఞ్యల యొకడై” - 
“ఒక పడియ ప్రీదిలి గుడమై ఒక సగమును షాడబంబులొక సగమైనన్‌ 
జకితులు విశ్వామిత్రుని సకల చమువు మృష్టభుక్తి సంతర్చితులై” - 
బాల- ధనున్సు-68,69,70. 


లల 


32 రామాయణ కలివ్రషతం - తెలుగు దనం 
నానా వద చ నన ద. 


EN 
ఉన్నబ్లు తెలియజేస్తుంది అంటాడు. (అరణ్య - దశవర్ష - 15 10. అట్లే అగస్వుని 
కథలో ఇల్వలుడు అగస్తునకు భోజనం పెట్ల సందర్భంలో అరటి ఆ 

తెలుగువారికి ప్రీతిపాత్రమైన అరటాకులో భోజనం ప్రసిద్దమైన విషయమే. 
నిత్యకృత్యంలో వీలుకాకున్న పెండ్లి, పండుగలు, పబ్బాలు, మొదలైన ప్రత్యేక 
సందర్బాల్లో అరటి ఆకులోనే భోజనం చేయడం తెలుగువారి అభిరుచి భోజనం 
చేసే అరిటాకు ఎట్టా ఉండాలో (శీ,నాథండు హృద్యంగా వర్షించినాడు. 
“మొగివిరిసి, కరకు గూడక 'పగులక, వెడలుపును నిడుపు పసిమియుగల 
తేజగురరటాకులు పెట్టిరి” . విశ్వనాథ కూడా భోజనం చేయడానికి అరిటాకును 
శుభ్రం చేసుకోవడం, సిద్దం చేసుకోవడం వంటి సూజ్మాంశాలను కూడా 
వర్ణించినాడు. 


“తన అనుష్టానమైనంత మునికి నరటి యాకు వెన్నుదీసి కొపాకుపెద్ద, చెలువు 
నంతటి ఆకువేసి జలమింత చరచి వండిన వాతాపి యెజచి బెట్టి” 


- అరణ్య - దశవర్ష- 277. 


అగస్తుడు సీతారాములకు ఆతిథ్యమిస్తూ గత రాత్రి సుఖంగా నిద్రింది 
నారా? తన ఆశ్రమం కొత్తనిపించలేదా? అని అగ్నులు బాగా జ్వలించెనా? అని 
విచారించడం ఆ మహర్షి ఆతిథ్యానికి ఉదాహరణ (-363) వశిష్టుడు యజ 
నిర్వహణలో భాగంగా ఆతిథ్యమర్యాదలకు ఎంతో ముఖ్యస్థానాన్నిస్తాడు. 
“ర్మ దేశ మ్మీకులనును భేదమ్ములు లేకయుండ వివిధ జనముల్‌ 
మోదము పొందగ సత్కారాదరములు కల్లజూడు వరా శ్రద్ద వెయిన్‌” 
(బాల-ఇష్టి- 299) 
అని సుమంత్రుని ఆదేశించినాడు. 


కార్త వీర్యార్దునుడు తన ఆశ్రమానికి వచ్చినపుడు జముదగ్ని వారికిచ్చిన 
ఆతిథ్యం వర్ణిస్తూ ఆ ఆశ్రమ ధేనువు రాజునకు సైన్యానికి “ అద్బమైన నున్ననతో 
నెయ్యి, పెరుగు, అన్నము వాయలుగా సిద్దపరచింది. వారంతా తిన్నంత తిని, 
పారవేసినంత పారవేసి గుర్రున త్రేన్సినారట” - బాల - ధనుస్సు- 448,449. 


నమాజసరంగా తెలుగు దనం (ఆనోర వద్దతులు- ఆతిథ్యము) 33 


భరతుని సరినారాని కంతటికీ భరద్వాజ మహర్షి చేసిన అతిథి సపర్యలు, భోజనాదిక 
వర్ణనలతో తెలుగుదనం ముప్పిరిగొనింది. భరద్వాజుని విందు ఒక అద్భుతం కదా! 
అచ్చరలు వచ్చి ఆడినారు. దేవభోగాన్ని పొందినట్లు పరివార మంతా భ్రాంతి 
పొందినారు. అదంతా తన తపళ్ళక్తితో భరద్వాజుడు సృష్టించినాడు. " ఈ బడుగు 
బాపడింతటి యీ బంధుర సైన్యమునకు నేమాతిథ్యం బూబకు సంతానం 
బనుకోబోకుము, సైవ్యమెల్లగొని రావయ్యా” (160). ' ఏగుమింత సైన్యమును 
దెమ్ము మారాడజనదు' (161). అని చెప్పి, భరద్వాజుడు తన మంపత్రప్రభా 
అప్ఫ్రరసలను, తుంబురు, హాహా హూహూ వంటి గంధర్వులను, కల్పవృక్ష 
కాముధేనువులను పిలిపించి వారందరితో భరతుని సైన్యాన్ని సేవింపజేసినాడు 
(-163,164,165). పదార్థాలను వర్షించడంలో కూడా తెలుగుదనాన్ని 
ప్రదర్శించినాడు విశ్వనాథ. 

“చిన్నారి తొడినుల పన్నీరు పూవుల నునుపైన సన్నయన్నంబుతోడి 
క్రొక్కారు తోటల చకోలు వన్నెలు నలువైనవగు వ్యంజనములతోడి 
నాసాబిలంబులు మోసాల కెదురెక్కిచను గుబాళింపు చోష్యములతోడి 
బంగారు రంగుల పొంగారు తావుల సర్వవిధాల భక్షములతోడి 
రసనమూఅగం బచ్చళ్ళ పసల తోడి కూడ మీగడ 'సెరుగులతోడి పాత్ర 
పార్వములను గంధాగురు ప్రకట దిన్యధూపములతోడి క్రొత్త విందులును గుడిచి" 

అయోధ్య- అనసూయ- (-172). 
పైన వర్ణించిన (క్రొత్త విందు తెలుగు వారి నిందుభోజనమే! సన్నయన్నం, 
వ్యంజనములు, గుబాళింపు చోస్యములు, భక్యములు, పచ్చళ్ళు, మీగడ పెరుగు, 
అన్నీ తెలుగు వారి భోజనమే. అంతేగాకుండా విస్తళ్ళ ప్రక్కన “ గంధాగురు ప్రకట 
దిన్యధూపములు” తెలుగువారి పెళ్ళిలో కన్పించే ఆచారం. వేడుక (ముఖ్యంగా 
బువ్వపు బంతిలో). ఇటువంటి భోజనం తర్వాత ఉండాల్సిన తాంబూలం 
ఎట్టుండాలో నర్తిస్తాడు. తాంబూల చర్వణం ఒక భోగం. రసికతకు చిహ్నం. 
అందులో వాడేపరిమళ ద్రవ్యాలన్నీ బౌషధ గుణాలు కల్లి యున్నవే. ఇందులో ఆరోగ్య 
శాస్త్రం కూడా ఇమిడి ఉంది. జీర్ణక్తిని వృద్ది చేస్తుందీతాంబూలం. దాన్ని భరతుని 
సైన్యం సేవించింది. అంతేగాక క్రొంజిగురుల్‌ వెన్నెల వత్తులైన దేవతా (స్త్రీలు 
“శృంగార లీలారసానుగహేలా పరి చర్య గంధములళ్‌ ” వారి శరీరాలకు పూసినారు. 
ఆహా! ఎంతటి వైభనం! భోగం! ఈవిధంగా భరద్వాజుని నిందు అంతా తెలుగు 
వారి నిందునే తలపిస్తున్నది. 


34 రామాయణ కల్పివ్రువం - తెలుగు దనం 
2.4 బంధుత్వాలు - ఆప్యాయతలు లా (ప్రేవులు. 


వెనుకటి ప్రకరణాలలో సంఘానికి సంబంధించినవి వినరించబడినాయి. 
ఈ ప్రకరణంలో కుటుంబాలలోని అనుబంధాలను వివరిస్తాను. విశ్వనాఖే 
స్వయంగా చెప్పుకున్న మాటలవల్ల తెలుగువారి కుటుంబాలలోని బంధుత్వాలను, 
అనుబంధాలు, ప్రేమలు, ఆస్యాయతలు వాత్సల్యము మొదలైన సాంఘికాంశాలను 
తత్తదుచిత సందర్భాలలో సరమరనుణీయంగా చిత్రించినట్టు తెలుస్తుంది. 
బాలకాండలో అశ్వమేథయాగానికి ఆహ్వానించేందుకు రోమపాదుని రాజ్యానికి 
దశరథుడు సకుటుంబంగా వెళ్ళిన సందర్భంలో రోమపాద దశరథుల మధ్యగల 
అనుబంధం, స్నేహంగా హృద్యంగా వర్ణించబడినాయి. దశరథుని గురించి 
రోమపాదుని భావం వివరిస్తూ విశ్వనాథ “ బ్రహ్మర్షియ్లైన వశివృడే నిత్యం దశరథునికి 
సమీసవర్తిగా ఉండటంతో దశరథుసములైన రాజులేలేరు. అట్టి దశరథుడు తనకు 
స్నేహితుడు కావడం, తనకోసం రావడం మహద్బాగ్యంగా భావించినాడు 
రోమపాదుడు”. దశరథాదులను ఎదురేగి స్వాగతం ఇవ్వడం, వారు, వీరు 
కలుసుకోవడం మేల్మర్యాదలను సూచించినాయి. రోనుసొదునికి అల్లుడైన 
బుష్యశ్చంగుడు రోవుపొదుని స్నేహితుడైన దశరథుని కూడా సగము 
అబ్బుడౌతాడట. ఇక్కడొక ముఖ్యవిషయం గవునించవలసి ఉంటుంది. 
బుష్యశ్ళంగుని భార్యయైన శాంతాదేవి. దశరథ కౌసల్యల కుమార్తె. ఆమెను 
అంగరాజైన రోనుపాదునకు సెంపుడిచ్చినారు. ఇదొక చనుత్కారం. సంతానమేలేని 
దశరథుడు ఉన్న ఒక్క కూతురును సెంపుడు కివ్వటమేమి? దీని విశ్వనాథ 
సమాధానం, 

“లేక లేక ఒక ఆడపిల్ల కలుగగా నామెను సెంపుడిచ్చి వీరు రానుభజన 
చేయుచూ కూర్చున్నారు కాబోలు. ఇది యొక యాశ్చర్యకరమైన సంఘటన, 
ఆపరిస్థితులు మనకు తెలియవు” -కవృ.ర- 19.12 

- ఎన్నాళ్ళకో తల్లి, తంద్రీ, కూతురు ముగ్గురూ కలుసుకున్నారు. దశరథుడు 
శాంతనుజూచి, ఆమెకు తన కన్న తం డ్రిని తలచుకుంటే బాధ కల్గుతుందని దానితో 
తనకు దత్తాసహరణ దోషం వస్తుందేమోనని భయసడుతున్నట్టు తెలుపుతాడు, 
దశరథరోనుపాదుల మైత్రి తొలుతటి జన్నమై త్రిగా పేర్కొంటూ, తనకు 
నమస్కరించడానికి ముందుకు వంగుచున్న రోనుపాదుణ్ణి “ ఇదిగో, యని 
కంటనదల్సి కౌగిటంగొన్నాడు” . దశరథుడు వారిద్దరు సవెర్మాద బాష్పు 
నేత్రులైనారు. దశరథుడు ఏడెనిమిది రోజులు మిత్రునితో గడిపి, తను వు త్రార్ధం 
అశ్వవేథం చేయబోతున్నానని, దాని నిర్వహణకు బముష్యుశ్చంగ మహర్షి 


నమాజ వరంగా తెలుగు దనం (అస్ఫాయతలు - ప్రేమల్సు 35 


అనుగ్రహిస్తే శీఘ్ర ఫలితం కల్గుతుందని, నీమైత్రి ఫలితంగా ఆ బుషిని, శాంతను 
దయతో నానెంటు సంసనుని చెస్పినాడు. అట్లే క్రతువు ప్రారంభమైన తర్వాత ఆహ్వానం 
పంపిస్తాను. నీవు సకుటుంబ, సపరిపార సమేతంగా రానలసినదిగా ప్రార్షిస్తాడు. 
దీనికి రోనుపొదుడు, బుష్యశ్చంగుడు తనకల్టుడు కానడం, ఇపుడాయన కోసం 
దశరథుడు రావడం ఇదంతా దైననియతిగా చెప్పుతూ 'శాంత ముందుగా నీ కూతురే 
గదా! నీకూతురు, అల్టుడైన వారిద్దరినీ “నే పంసించుటే మున్నదో హాస్యంచే గదా 
నీవు నర్జివై నేనా దాతనో మిత్రమా! నాయాజ్ఞనేమున్నది కొంచుబొమ్మని” 
పల్కినాడు. అపుడు దశరథుడు సరను ప్రీతుడై, 
“సుఖమో దుఃఖమో ముఖస్తుతులు గావు నిన్నుబోలు నమృత డౌ 
సఖుడొక్కడున్న నీ దృశ మఖంబు లొక వేయి అగ్రమంబుగ నెగ్గున్‌' i 
= బాల-ఇష్టీ-240. 
"అని పల్కినాడు కౌసల్య - శాంతల మధ్య గల తల్లీ, కూతుళ్ళ సంబంధం 
కైకేయి సుమిత్ర లకు శాంతపై గల వాత్సల్యం హృదయంగనుంగా వర్ణించ బడింది. 
శాంత. కౌసల్యలు ఒకరినొకరం కౌగిలించుకోనడం రౌండం లతలు 
సెననేసుకొన్నట్టున్నాయి. మందహాసములతో రహస్యములైన ప్రశ్రయోక్తులతో 
వారిద్దరి అనుబంధం మధురంగా ఉంది. కౌసల్య తన నగలెల్ల తీసి శాంత 
నలంకరించినదట. ఆ ఆభరణాలతో శాంత ప్రకాశిస్తూ, తిరుగాడుతూ ఉంటే 
కాసల్యచూపులు కూడా ననోత్సుకతా సమార్రములై శాంతనెంటు ప్రసరించినాయి. 
అంతఃపుర స్త్రీలందరు ఒకరినొకరు ఆదరించుకోవడం, సరసంగా సలుకరించు 
కోవడం, ప్రేమ గర్చితములైన హృదయాలను వెల్లడిస్తూ, ఎదుటివారి దునో భీష్టాల 
నెణీగి కానుక లిన్వడం, నంతులు వేసుకొని ఒకరితోనొకరు రసాద్రమూర్తులై ప్రేమను 
పంచుకోనడం వంటివన్నీ చాలా నిపుణంగా వర్ణించబడినాయి. 
“శాసల్య ఒడిలోన గాని కూళ్ళుండదు జడ సుమిత్రయెకాని ముడునరాదు 
కైకీయితో గాని కైలాగుబూనదు వారితో గాని నవ్వంగరాదు 
భన సుతుల్‌ గౌసల్యగనుక ముద్దాడనిచ్చు, సుమిత్ర గనుక (గ్రుచ్చుకొననిచ్చు, 
కైకేయి గనుక చిక్కని ముంగురులుసాయగా దీయగా నిచ్చు గరుదులాడి” 
-బాల - ఇష్టీ- 329. 
శాంత, బుస్యశ్చంగులను సిల్చుకొని వచ్చే ప్రయాణం పూర్వకాలం (ప్రేమగల 
బంధువులు బండ్లలో ప్రయాణం చేయడాన్ని తలపిస్తుంది. ఇది విశ్వనాథ తన 
చిన్ననాటి అనుభనంగా వర్ణించినాడు. శాంత, బుష్యశ్చంగుల రథం ముందు 
సాగుతుంటే, వెనుక దశరథుని రథం, రాణులరథాలు. వారు నీరు మాటాడు 
కుంటూ వెనుకబడి పోయినారు. సాకేతపుర స్రీలు సౌధా (గ్రవులనంండి, 


36 రామాయణ కలవుతం - తెలుగు దనం 
గవాతముల నుండి శాంత బుష్యశ్ళంగులను చూచి శాంతను గురించి పల్కిన 
మాటలు రాజు కూతురుపై వారికి గల ఆదరాభివూనాలు తెలుస్తున్నాయి. 
(- 251) అట్టే ఆంతః పురంలో అడుగిడినప్పుడు ఏ రాచస్త్రీల అంచరు శాంతను 
చుట్టిను ప్రఒకసారిగా క కుశల ప్రక్టలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ సమాదరించడం పరమ 
రనుణీయఘటల్టుం. శాంతను ఎండలో బడి వచ్చినావు స్పా గ్నెనంచేసే విశ్రాంతి 
తీసుకొమ్మని, ముఖమెంతవాడినదో అని, పుచ్చినిల్లు విడచి వెళ్ళిన నిన్ను జూచి 
చాలా రోజల డని పల్కిన పల్కులన్నీ తెలుగు వారి బం ధుత్వ మర్యాదలను, 
ప్రీతి, ఆదరాభిమానాలను కనులకు కట్షిస్తున్నాయి. అంతలో కౌసల్యవచ్చి నీ సుఖమే 
నా సుఖసుని పలికి ఆమెకు కొవలసిననన్నీ తెప్పించింది. సుమిత్ర అమృతపు నవ్వులు 
నవ్వుతూ శాంతను అలంకరించింది. క్రై కకేయి సంతోషంతో అబ్బుదు, ఆడబిడ్డకు 
పడక గదులను ఏర్పాటుచేసింది. (-251-253-255). 





ఇదంతా ఆడ బడునుకు పుళ్టినింట్లో జరిగే ఆదర నుర్యాదలును, 
న్యక్తీకరిస్తుంది. యాగానికి జనకమహారాజును సుమంత్రుడే పోయి ఆహ్వానించి, 
పీల్చుకొని రావడం ఉచితనుని అట్లే దశరథుని మామగారు, బానమరది, బంధువుల 
నెనరినో సంసి సిలునకూడదని వశిష్టుని ఆజ్ఞ, అంతేగాక శాంతా దేవి తండ్రియైన 
రోనుపోదుణ్ణి, రాజ్య నర్హక ప్రభువైన దాశదాజును, గుహుణ్ని కూడా సుమంత్రుడే 
పోయి సిలుననలెనని వశిష్టుని ముదల. చివరగా (పేమ పాత్రులైన సింధుసౌవీరులు, 
సౌరాష్రులు, దాశ్షిణాత్యులైన రాజులను, మెత్తని గారవమిచ్చి సిలువమని వశిష్ణుడు 
చెప్పినాడు. దశరథునికి దేవాసుర సం గ్రామంలో సహాయం చేసిన మంచి మిత్రుడు 
జటాయువు దశ్నీణ్గా పథంలో ఎక్కడో నివసిస స్తున్నాడు. అతనికి ఆహ్వానం ఎట్టు 
పంపిస్తానో తెలియదుకాని, తప్పనిసరిగా సంపవలెనని వశిస్థుడు తెల్పినాడు. 


యజ్ఞానంతరం జనక తోవుసాదాది బంధుజనులందరూ తవుతను 
పురములకు పోతానని చెప్పునపుడెల్లా ఎదో ఒక మిషతో వారిని పంపలేదు. 
“జనకుడు ప్రతిదినమును దాంజనెదననగ రాజు రేపు చనవచ్చు ననెన్‌ 
దినదినము రోమపాదుడు జనెదననున్‌ రాజునేడె వననలనెననున్‌' 
“వారలు పోదమంచు నరపాలునితో ననునట్ణిమాట ధా 
త్రీ రమణుండు క్రొత్త సవరించు నపూర్వములైన భోగముల్‌ 
వారలు రెండునాళ్ళు 'నరపాలునితో ననరిట్లు రోజులున్‌ 
వారము లేగవారు సడనాళ్ళను బంపిరి సైన్యయుక్తులన్‌” అవలార- 132,133 
చివరకు రాణులు గర్భవతులైనారన్న వార్త తెలిసింది. అపుడు జనకుడు 
పోతాననగా దశరథుడు క్షమింపనుని కోరుతూ తన భార్యల గర్భరక్షణార్హం 


నమాజవరంగా తెలుగు దనం ( ఆస్వాయతలు- (ప్రేమలు) 37 


(బ్రహ్మవేత్తయైన జనకుని ఉంచుకొన్నానని నేడే పంపెదనని అర్హ్యపాద్యాదు లిచ్చి 
“చిత్తడి లేగటి యావు నిచ్చి", పట్టు పీతాంబరముల నిచ్చి సాగనంపెను. రోమ 
పాదుడు కూడా సెలవు తీసుకుంటానన్నాడు. రాజ్యం మంత్రుల మీద విడచి ఇక్కడే 
ఉండటం తగదన్నాడు. మళ్ళీనీ పుత్రులను చూచుటకు రావద్దా? అన్నాడు. శాంత, 
బుష్యళ్ళింగులు ప్రయాణమైనారు. ఈ సందర్భాన్ని హృద్యంగా వర్ణిస్తాడు విశ్వనాథ, 
“ దాసి చంకనున్న తనయుడు నెగబ్రాకు దల్లీకొలుకు తండ్రి కిచ్చు 
తండ్రి తల్లికిచ్చు, దల్లి దాసికొసంగు సంభ్రమించిరిట్టు శాంతయునుని” 
పై పద్యంలో ఆత్మ బంధువులు విడిచిపోలేక ప్రయాణమయ్యే తరిఏర్పడే 
సం(భ్రవుం, తొట్రుపాటు, విడిచిపోతున్నానునే బాధ, తపన వంటివన్నీ 
చెప్పబడినాయి. కౌసల్య శాంతతో రహస్యంగా తమ్ముడు పుట్టినపుడు 
సుమంత్రునితో రథంపంపిస్తాను. నీవు నీ భర్త తప్పక వత్తురని నూట ఇచ్చినావు 
కదా! అది మర్చిపోవద్దని చెప్పింది. రహస్యంగా ఎందుకు చెప్పింది. తమ్ముడే 
పుడ్డాడని ఎంత నమ్మకం! ఇన్నాళ్ళు సంతానం లేకుండా ఉండేతనకు సంతానం 
కలుగబోతుందన్న యొక సిగ్గు. (స్త్రీలలో ఇటునంటి సిగ్గు సాధారణం. ఇది ఒట్టి 
రహస్యం కాదు, కేలీ రహస్యం ఎందుకు ? “మునికాంతీ అని శాంతను పిల్చింది. 
కౌసల్య తన కడుపున పుట్టిన బిడ్డను అట్లా పిల్బడం అదొక హాస్యం. లోకంలో 
. కూతురు ఒక వియ్యపురాలు అన్న వాడుక ఉంది. తల్లీ కూతుళ్ళు సరాచకమాడు 
కోవడం ఇక్కడ మధుర సన్నివేశం. ' | 
శాంతపోతూ ఉంటే తల్లి తం[డ్రు లిద్దరూ దుఃఖిస్తూ ఉన్నారు. వాళ్ళను వీరు 
నదలలేరు. వీరు వారిని వదలలేరు. 
“కానుక లెత్తు బండ్లు మునుగా జనె వెనను-వీరు కూడిసో 
గొ నిలుడంచువారు నల కాలున దాకని మెట్టుదాకనం 
చానలుచున్న నక్కకడ కంపి సరేమగుడంగ లారమం 
చూనిన (పేను భారమున నూర్విడి ఎంతయు దవ్వుచేరుచున్‌” 
“ఎట్టకేలకు మగిడిరి ప్పధ్విపతియుంబట్టు మహిషియు జూతు రాబాట వెంట 
బోయెడు రథాలపై నుండి మునియు శాంత యుత్తలంబును జూతురయోధ్యనంకీ” 
(= బాల - అవతార - 149 - 150). 
మువ్వురు రాణులకు ప్రసవ సమయం సమీపించేటప్పుడు చై త్రశుక్ష 
సప్తమినాడు అంటే (శ్రీరామ జననానికి రెండురోజులు ముందు శాంత వచ్చింది. 
ఆమెను కౌసల్య కౌగలించి, ఇన్నాళ్ళకు నన్ను జూచుటకు తీరైనదా ? అన్నది, 
శాంత, కౌసల్య గర్బాన్ని స్పర్శిస్తూ, అమ్మా! నీ కడుపులో నున్నది సాక్షాత్తు 


౨8 రామాయణ కల్చ్ర్భశం = తెలుగు దనం 


(శ్రీ మహా విష్ణువు అని నాకు ముని చెప్పినాడు. ఆయన దర్భనార్దమే మేమిద్దరం 
వచ్చినామని చెప్పింది. అంతపురంల్‌* శాంత రాకత్‌* కలిగిన సంబరం వల్ల రోజులు 
గడచిపోవడమే తెలియలేదని కని ఇట్టు వర్ణిస్తాడు. 
ప శాంతయు వచ్చినదన్న సంబరనుందు రా 
ట్మాంతలు సప్తమి ఎంతగమ్మన పోయెనో? 
యంతట నష్ట్రమి వచ్చి యంతన చన్నదో? 
యింత ఎటుంగరు శాంత ఎంతటితీసియో! ” (-బాల. అవతార. 1 96). 
సిక. దశరథుని పు(ళయేవు :- లేక లేక ఎన్నో ఏండ్లకు 
యజ్ఞఫలంగా కల్గిన కుమారులంటే దశరథునకు పట్టరానంత ప్రేమ. నల్లురిలో 
రాముడంటే ఎంత ప్రేమో చెప్పలేము. “నల్లురిని రాజు రామచ్రదుడనే పిలుస్తాడు". 
వారందరి మీద దశతథుడు చూసే అనురాగాన్ని వర్షిస్తూ- 
“ధరణీ నేత కుమారులన్‌ నల్వురన్‌ దాయజూచు దాంజూచు భా 
సురలన్‌ మున్వరు రాణులన్‌ బిలుచుచున్‌ జూసించు జూపించు 6ద 
త్మరపద్మంబుల విచ్చి కన్నులురలన్‌ గొంక్షీించు. గాంత్షీంచు జం 
దిరు క్రొన్వెన్నల కుల్యలంబలె దెసల్‌ ద్రివ్వించి నవ్వించుచున్‌ (190164-315) 
“బిడ్డల చేతులు మెడకును నడ్హముగా వేసుకొందు నాస్యాస్యమ్మున్‌ 
గడ్డము గడ్డమ్మునుగా బుడ్తికపోలము కపోలముగ బతిచొక్కున్‌' (10164 -316) 
దశరథుడు రామున్ని ఎన్నో పేర్లతో (ప్రేమగా పిల్చుకొంటాడు. “నాతండ్రి 
రామచండ్రా! నన్ను గన్నట్టి బంగారు తండ్రీ నాప్రాణప్రదమా, రావయ్యా! నాతండ్రీ! 
రావయ్యా నాబాబు రావె రావె!” . రాముడొకనవ్వు నవ్వగా, ఒక కన్ను బెట్టగా, ఒక 
నేడక నడువగా దశరథుడు “ అజులుట్ట్ణి పడిరని” పరవశించి పోతాడు. తొడపై 
రామచంద్రుని కూర్చోపెట్టుకొని ఏడు గుర్రాల రథముపై అయోధ్యా వీధులలో 
సంచరిస్తాడు. 


విశ్వామిత్రుడు తనయూాగ రక్షణార్ధం రావులక్మణులను. పంపవుని 
పల్కినపుడు రాజు రామునిపై తనకు గల (ప్రేమను, మోహాన్ని “ప్రభూ! ప్రభూ! 
బ్రతుకంతయు నాచికన్న ఈ పొత్తులబిడ్డ బాసినిలుపోపనయా నిముసంబు 
నియున్‌'. 
“రాముడు నాకు స్నానమగు రాముడు నాకు జసంబు ధ్యానమున్‌ 
రాముడెయెల్ల నాబ్రతుకు రాముడు నన్నునుగన్న తండ్రి యీ 
రామువినా నిమేషమవురా నున జాలను గాదయేనినీ 
రామునివీడ ఈ యఫఖిల రాజ్యము గాధిసుతా! [గ్రహింపవే!” _ అహల్య. 33. 


నమాజపరంగా తెలుగు దనం (ఆస్వాయథలు- (ప్రేమలు) 39 
“పసివాడే పసివాడు రాఘవుడు నాప్రాణంబులో ప్రాణమా 
నిసువున్‌ గాంచగ బడ్డ కష్టములు తండ్రీ! విస్ట్రృతిం గాంచలే 


నసలీనాటికి నేను” (Ibid - 48). 
“తామవమకారమే యనుము తక్కిన ముగ్గురొకెత్తు వాడొకె 
తోముని! నాకు వాని విడియోర్వగ జాలను" (10164 - 49). 


“ఈ బొట్టెకు రామచంద్రునకు ముష్కర బుద్దులు కూటయుద్దులన్‌ 
దట్టులునైన రక్కసులు తంతులకెక్కడి కెక్కడికో మునీ!”(1014 - 50). 
అని పల్కి యాగరక్షణార్హం తనే స్వయంగా సైన్యంతో వస్తానని కాదు 
కూడదని రామునే తీసుకుపోతానంటే వానివెంట సైన్యంతో సహా నన్ను కూడా 
రానివ్వమని వేడుకుంటాడు. రాముడు పువ్వులతో కొడితేనే సొలసి పోయే దేహుడని 
యుద్రభూమిలో ఏమీచేయలేడని “వాడునేర్చినది ఏమీ మహా ధనుర(స్త్రవిద్య” 
అని తనకు రాముని మీద నుండే మోహాన్ని మిక్కుటమైన (ప్రేమను, వాని విరహాన్ని 
భరించలేని వేదనను ప్రకటించుకొంటాడు. 


వివాహితుడైన రామునకు ఒక విరాగము కల్గినదని 'పట్టూ భిషేకానికి 
తొందరపడినాడు. అంతేగాక తన వద్దకు రాముని పిలిపించుకొని ఆవిషయం చెప్పే 
సందర్భంలో దశరథునికి రామునిపై గల పుత్ర(పీనును ఎంతో సరసంగా 
పొందించినాడు. మేడ పై నిలబడియున్న దశరథుడు రథముదిగే రామునిజూచి 
పరవశుడైనాడు. రాముడు మేడమెట్లు ఎక్కి తన వద్దకు వచ్చి నమస్క రించేంతనరకు 
ఆపరవశం వీడలేదు దశరథునకు. ఇపుడు రాముడు పసివాడు కాదు. రేపు రాజు 
కాబోయేనాడు. లోకమంతా రాముని గుగణాలను, శౌర్యపరా క్రమాలను కీర్ణిస్తుంది. 
తనంతటివాడు! ఇంకా చెస్పాలంచే తనకన్నా మించినవాడైన కునారుణ్ని ఎత్తుకొని 
ముద్దాడడం సాధ్యం కాదు కదా! “ తనకాలి చెప్పు రాముని కాల సరిసోవవయసులో 
కౌగిలింపదగునె” అనుకొంటాడు. మరి తన (ప్రేమను జూపుటకు మార్గమేది? 
ఒక మధురమైన మార్గాన్ని చూపుతాడు విశ్వనాథ. 
. “రామచంద్రుని నయసుకారణముగాగ నవనిపతి పొంగులగు (పీనువ్యర్థమైన 

అతడు పూనిన యంజలి నంజలించి యతని యంజలిలో ముద్దులాడె నృపతి" 
(- అయోధ్య - అభిషేక - 48). 

ఆహా! దశరథుడు తన (ప్రేమ పొంగులను ఎంత వినూత్నమైన శైలిలో 

ప్రదర్శించినాడో కదా? ఇది వైశ్యనాథీయ ప్రతిభకు ఒక మచ్చుతునక. 


2.4.2 కైకేయి-రాముడు :- కల్పవృక్షంలో కైకేయికున్న 
స్థానం చాలా గొప్పది. ఆమె స్వభావంలో గర్వము పట్టుదల, ఉద్విగ్నత ఉన్నాయి. 


40 రామాయణ కలునృతం - తెలుగు దనం 
కొని దౌష్ట్రంలేదు. ఆమెనిట్లు తీర్చి దిద్దడానికి కల్బవృజుకని ప్రారంభం నుండి చాలా 
జాగ్రత్త నహించినాడు, కైకేయిని “మధుసామగాన మూర్తి” “ నునునల్ల కల్వపూవు” 
అని వర్ణిస్తాడు. ఆమె కడుపులో సరమ భాగవత శేఖరుడైన భరతుడు పుట్టు 
బోవుచున్నాడని సూచన. విశ్వనాథ మూటలో చెస్తే “వునవుతవు 
ఉపాసనామతము.” ఆ ఉపాసన యొక్క ప్రథమ స్వరూపం యజ్ఞం, దానిని చేయుట 
వేదము యొక్క సహాయముతో. సామవేద మిచ్చుట తదుపలక్షకముగ చెప్పబడినది. 
అంతే గాక దశరథుడు కైకేయి యందు ఎక్కువగా రమించు చున్నాడని వ్యంగ్యము. 
ఆమెను కూడా 'దీశ్లానిధివై వ్రతము బూననుని' చెప్పగా కైకేయి 'నాతోనేనుగు 
ఆకోసల భూనాయక సుతకు మొదట పుట్టుగవలయున్‌ , “అన్వనితా శిరోమణికి 
ఆత్మజుడుండిన దివ్వెవెంబడిన్‌ దివ్వెగాగ మీకులము దీదితివెల్లున్‌ అని చెపుతుంది. 
తన పుత్రుడు రాజ్యం పాఠించాలనే కోరిక కైకేయికి మొదటి నుండే లేదని కల్పవృక్షంలో 
స్టాసించబడింది. దశరథుని నల్గురు పుత్రులలో కైకేయికి రాముని యందు అమిత 
(పేను. ఆ రామునికి కూడా అంతే “కాళ్ళు వచ్చిన దాదిగకైక కొరకు సరువులెత్తును 
(శ్రీరామభద్రమూర్తి నిద్ర మేల్కొన్నదిగ రామభద్రు కొరకు నంగలార్భుచుచు 
జనులేక యాత్మజాత'' (బాల - అవతార - 369). బాలరాముడు నీటితో 
ఆడుకొని అంగీతడుపుకొని ఆ అంగీకి బురద అంటినపుడు దానిని వివ్దుటకు 
ఒక కైక తప్ప మరెవ్వరికీ నూటవినడు (-339). 


(శ్రీరామభద్రుని వదలి కైకేయి ఉండలేదు. ఇదీ వారిద్దరి నడుము గల 
అనురాగం, (ప్రేమ, ఆకర్షణలు. ఒక నీరోచితమైన కార్యం చేసినపుడు దానిని కైకకు 
చెప్పుకొని ఆమె మెప్పు సొందకుంటే రామునికి నిద్రపట్టదు. 

“ఒక లోకాద్భుత శార్యవృత్తమును దానొప్పారగ జేసికై 

కకు గాన్సించుకొనున్‌ రఘూద్వహుడు నాకైకేయి యానందబా 

ప్పకదంబంబులు గద్గగ స్వరములున్‌ సంతోష కుల్యాంతరం 

గక డోలాగమ నంబులున్‌ మురిపెముల్‌గా జూచుచున్‌ జూచుచే” -373. 

ఇట్టేలోకాద్భుత పరాక్రమాలను చూపించే రామునికి దిష్టి తగులకుండా “నా 

తం(డికిని రంగనాథుండు రక్ష. మాబాబునకు ధర్మవుహివులు రక్ష” 
ముద్దు పెట్టుకొనడానిక్తి కడుపు మీద మూర్చముంచి కిలకిలా నవ్వించడానికి కైకకు 
“తెంపు, తెరిపి జాగులేవు' (- 376). 


రొమునకు ఉపనయన సనుయుంలో భిక్షగా “కేకయాత్మ జాత 
కేశవునకు భిక్ష పెట్టె వుణులు కుట్టి పట్టు దట్టి పిడిని వరకతవల్మి 
తొడిగిన చుఅకత్తి వ జ్రపుంఖి తవరయ్మ వాలుటవల్మి” అపుడు కైకేయి 


నమాజవరంగా తెలుగు దనం ఆప్వాయతలు- (పేనులు) 41 
బెట్టినది సాభి ప్రాయమైన భిక్ష తనకు నమస్కరిస్తున్న రాముణ్ని చూడగానే ఆమె 
'“ పేమాల్చణ మోదబాప్పవీచీ ధారాగ్రామిత దృగ్రేఖ అయినది. మిగిలిన తల్టులు 
భిక్ష పెట్టినపుడు రాముడు సంతోషించలేదు. కానీకైకేయి చుఅకత్తిని, వాలుటుమ్మును 
బిక్షయిడగానే రామచంద్రుడు సొంగిపోయినాడు. మురిసిపోయిన రామునిజూచి 
కైక కన్నులలోని శైత్యము (చల్లనిచూపు) కాలువగా ప్రవహించినది. ఈతల్లీ 
కొడుకులిద్దరి మధ్య సామాన్యంగా ఉండే ప్రేమ భావాన్ని అతిక్రమించిన ఒక 
స్నేహభావం, ప్రత్యయం ఉంది. కైకేయి లోకోత్తను ధనుర్విద్యా రహస్యాలను 
తెలిసినట్టిదిగా, వాటన్నింటినీ రామునికి నేర్చిందినట్టు కల్ప నృతశారుని సృష్టి, 

“పటు బాహా పటు మూర్తి స్వామి ధనురభ్యాసంబు నిత్యంబుసే 
యుటయున్‌ గైకనచ్చి చూచుటయు నోహో! తండ్రీ! యాబా౭మే 
ట్రేటు నట్టిట్లనిచిత్ర దూరములు అక్ష్యంబుల్‌ విదారింసయజె 
పుట చేయించుటయున్‌ ముదంపడుటయున్‌ బొల్బున్‌ననీ వీధికిన్‌' 

“తన విల్లేగతిబట్ట నమ్మునెటు సంధానింపం గైకేయి శా 
సనమే శాసన మా ప్రభుత్తమునకున్‌ జక్కంగ గ్రైకేయి విం 
టిని నీ ప్రక్కగ నమ్మిటుల్‌ వదులు కొంటే దాకు నందందు జె 
ప్పును లక్ష్యుంబును దాకు రాముడును నవ్వున్‌ నవ్వు గైకేయియున్‌” 

“ఎలమిన్‌ దానిది వేళ పాళయని లేదెప్పుడున్‌ రామచం 
ద్రులు తానున్‌ తన కార్ముకమ్ము వడి జేరున్‌ గైకయి సౌధ భూములన్‌” 

(-బాల - అవతార - 417,418,419). 

ఇది రామునికి కైకేయి విలునిద్యారహన్యములను నేర్పించిన తీణు. కైకకు 
ధనుర్విద్యారహస్యములు తెలిసినట్టు తాను కల్పించడాన్ని సనుర్దిస్తూ విశ్వనాథ 
ఈవిధంగా చెబుతాడు. “పూర్వం దశరథుడు దేనదానన యుద్దములకు పోవుచూ 
కైకను తోడు తీసుకుని పోయెను”. దశరథుని రథచక్రము జారిపోకుండా చినరి 
యిరుసులో కొచ్లెడిమేకు ఊడిపోయింది. అట్టిస్టితిలో కైకేయి గమనించి తన వ్రేలును 
మేకుగా ఉంచి రక్షించెను. ఆమె ద్రేలును మేకుగా ఉంచి రక్షించెను. ఆమె వ్రేలు 
ద్రేలేనా? ఆమె మనుష్యురాలేనా ? ఇది యూహించరానిది ? ఈమెను యుద్దమునకు 
ఎందుకు తీసుకొని పోయినాడు ? ఆమె యుద్దవిద్యయందెంత దియో దశరథునకు 
తెలియునని అర్థము. “కనుక నీ రామాయణంలో కైక ధనుర్విద్యా రహస్యముల 
నెటీగినదిగా నిరూపించబడినది. ఈ రామాయణంలో రెండు మూడువోట్లు 

(శ్రీ/రావుచంద్రుడే యనును. నా పినతల్లి కైక విద్యవీనికేవి తెలియును. 
చూసింతుననెను' (- పుట - 62 - కవృ.ర). 

(శ్రీరాముని యువరాజ్యా పట్టాభిషేకం ప్రకటింపబడినప్పుటినుండి 

భరతుడు రామునివద్ద పాదుకలను గ్రహించేంతవరకు జరిగిన కథలో కైకేయికి 


42 రామాయణ కర్గిన్హుశ్షం - తెలుగు దనం 
నస ప టు ను. సుతో 





గల స్టానం విదిత మౌతుంది, తెల్లవారితే పట్టాభిషేకం. ఆ రాత్రి ఉపవాసి, 
నిష్టాపరుడైన రామునికి దేవతలు తనను పిలచి రానణ సంహారం మరచి పట్టాభి 
- శేకం చేసుకుంటే ఎట్టా? అని ఫ్రశ్నించినట్టు కొగా ఆ అపరాత్రి మెల్లగా లేచి 
కైకేయి గృహానికి పోయినాడు. అట్టువచ్చిన రాముణ్ని చూచి కైకేయి భయపడి “ఈ 
నడిరాత్రి వేళ ఏమి ముంచుకొని వచ్చింది. ఇట్లా రావడం వ్రతభంగం గాదా”? 
అని రాముని మందలించింది. రాముడు “ అమ్మా! సమాధి లోనిటల మందున 
వేల్పులు వచ్చి నన్ను రాజ్యమ్మును చేయవద్దని యట్టెతోచిన, ఏమి తోచకే నిమ్మెయి 
నచ్చితిన్‌, ” అని చెప్పునప్పుడు కైకేయి రాముణ్ని తీక్షణంగా చూచి సౌధములోనికి 
పోయింది. (అయోధ్య- అభి - 90,91) ఈ సన్నివేశ కల్పనలో విశ్వనాథ కైకేయి 
రాముల అనుబంధాన్ని, రాముడు తనకే సమస్య వచ్చినా కైకేయితో చెప్పుకొని 
పరిష్కారం లేదా స్వాంతన పొందినట్లుగా చిత్రించినాడు. ఇక్కడే రామాయణ కథ 
గొప్పు నులుపు తిరుగుతుంది, దానికి మూలకారణం కైకేయి, 


దశరథుణ్ని వరద్వయం అడిగి రాముని కొనలకంపే సందర్భంలో ఆమె 
మనస్సులోని బాధంతా బయటపడింది. ఇన్ని దినాలుగా రాక్షసినలె రామునిపైనున్న 
కళను దాచిపెట్టు కొని ప్రేమను నటించినాను. ఇప్పుడు నాపగ బ్రద్దలై పండింది. 
నీవు ఒంటరిగా కోదండ సహాయునివై అడవిలో సంచరించడం కష్టం కాదు అని 
అంటూ, తనను లోకమంతా ఎట్లా దూషిస్తుందో నినరిస్తుంది. ఈ మాటల్లో 
ఆమె మానసిక న్యథేకాక, వ్యంగ్యంగా లోకులు ఎత్తిచూపే దోషమేమి తనలో లేదని 
చెప్పుకోవడమే. అందుకే రాముని హృదయం కైకేయి పట్టు "జననీ! నిను మన్నింతు 
నహల్యకన్నను హిమానీ సత్కృపారాశిగన్‌ (అయోధ్య - అభి - 331,332). 
అని తన కృతజ్ఞత వెల్లడించు కొంటాడు, అంతేగాక సుమంత్రాదులు కైకను 
దూరునస్టుడు, రాముడు ఆమె సక్షం వహించి, “ ఈధర్మంబునుజేయ సాయసడె 
తానెంతో కృపారాసి యాసాధున్‌ నా పిన తల్లి బట్టుకొని మీ సాధింపులీ కోపమున్‌ 
బోధల్‌ వేల్‌ బెదరింపులున్‌ నిజము నాప్రాణంబు దుఃఖించెదన్‌” అనికైకపాదములకు 
. ప్రణమిల్లి “తల్లీ! బాధపడకు! పుత్రుని కతమున యగు బాధలు జనని సహింపకయ 
ఏరు సహింతురు' అని ప్రార్థిస్తాడు. చినరకు అడవికి పోయే సమయంలో కైకేయి 
కాళ్ళు సట్టుకొని నీవు ఆశీర్వదించకుంటే నేను పోనని ్రార్దిస్తాడు. దానితో కైకేయి 
మూర్చ పోయి తేరుకొని, “సవతి తల్లిన్‌ ననున్‌ శపించి సవతి తల్లిగనె చూసించినావ 
ని, “నాయాశీస్సులు యవేటికి నోయి! రఘురాను! నీకు నున్నని చాలున్‌ 
నాయాశీస్సులు భరతునికైవని నినుబోలె నాతడగుటకు రామా!” (- అయోధ్య 
- ప్రసాన - 273,274). అనగొనందరు ఛీ1భీ! అనిరి. కైకేయి పై మాటలు 
రామునికి తప్ప ఎవ్వరికీ అర్థంకాలేదు, నాకొడుకు భరతుడుండగా నిన్నెందుకు 


నమాజనరంగా తెలుగు ధనం (ఆస్వాయతలు- (ప్రేమలు) 43 

"ఆకీర్వుదిస్తాను అని అంటు అందరూ భావించినారు. భేదభావమానులోని ఉంటే 
“నినుబోలే యాతడగుటకు అనే మాట అనునది కాదు. తల్లి చివరిదాకా తనను 
రక్షించిందని రాముడు భావించినాడు. ఇంత జరిగినా ఆ తల్లీ కొడుకుల మనస్సు 
ల లోని భానం ఒకటే వారిద్దరి అన్యోహ్యం మాటిమాటికి (ప్రశంసించదగ్గది' . 


యాగం ముగిసిన తర్వాత విశ్వామిత్రుడు రామలక్షణులను మిధిలకు తీసుకొని 
పోతాడు. వారినిజూచి జనకుడు నీరెవ్వరని ప్రశ్నిస్తాడు. విశ్వామిత్రుడు గడసుగా, 
నీరా! నీరు ఈ రాజకునూరులు నాకెక్కడో దొరకినారు, నాతో నస్తూనేవెను దిరిగి 
చూస్తే కన్చించినారని చెప్తాడు. (బా-ఛ-18).తర్వాత రాముని అద్భుత కృత్యాలన్నీ 
వరుసగా వర్ణించి చివరకు దశరథుని కుమారులని పేర్కొంటాడు. అదినిన్న జనకుడు, 
“దశరథ రాజునాకు నరుదారుగ మిత్రను వానియింతలౌ 
శిశువులంగాంచి నామనసుజెందెడు మోదము జెప్పజాలనో 
కుశికసుతా! యనుంగు కొడుకుంగన నాపతి దైన నొవ్వు గాని 
నిశత గుణంబుగా ఫలమునెక్కొనె, జన్నమునేను చూచితిన్‌'. 


అని వారి సేళ్లేమిటని ప్రశ్నిస్తాడు. రామలక్షుణులని ముని చెప్పుగనే, రాముడు 
వెంటనే లక్మణునికన్న పెద్దవాడు కైకేయికొడుకు భరతుడు, లక్మణుని తోడి కవల 
శత్రుఘ్నుండు. మేము నల్గురనున్నదమ్ములమని చెబుతాడు. ఇందులో రాముని 
సౌ భ్రాతృత్వము కనిసించుచున్నది. రామునియందీ స్నేహము కనిపించుట చేతనే 
జనకునకు ముద్దు అయింది. చిన్నపిల్లలు కొంత రనుణీయముగా మాట్లాడెనచో 
పెద్దవారికి ముద్దగును. ఇదిలోకము. 


ఇట్లు రాముడు తనకింకను ఇద్దరు తమ్ములున్నారని చెప్పగా, ఎంతో వాత్సుల్యంగా 
జనకుడు “ అలాగటోయి తండ్రీ! యేలాగు! దశరథునకు మీరు నీనలుగురటే! నాలుగు 
తునకలు నీదగు నా తసమె మిత్రువిన్న యటులై యొప్పన్‌” అని రామలత్మణులను 
చేరదీసి రామచంద్రుని మూర్చముమూర్కొనెను-బా.ధ . 32,33 


మిత్రుడు చేసిన యజ్ఞానికి తనువెళ్ళి, శిశువులను గూడచూసినాడు జనకుడు. ' 


మిత్రుని కునూరుల మాటలు విన్నంతనే, దశరథుని పల్కులు విన్నట్లే ఉందట. 
అంతేకాకుండా వారిద్దరినీ చేరదీసి నొసట ముద్దిడినాడు. దశరథ, జనకుల 
మై(త్రీబఐంధం ఎంత గాఢమైనది. మిత్ర పుత్రులను ఎంతో వాత్సల్యాద రాలతో 
చూసినాడు జనకుడు. ఛనను దశరథుడు ఎంతగా గౌరవిస్తాడో స్మరిస్తూ జనకుడు, 
“నేనును బ్రహ్మవేత్తననె నిల్పెను నన్నును, గర్భలేశర 

శానిధి నంటనేనని నిజంబుగ నాయన (ప్రేమ యాయయో 

ధ్యానరనాథు (ప్రేమయును నాతని గౌరవమేమి చెప్పగా 

దానును నాకు వియ్యమగు దానికి దానె పునాది వేసెనో” (బాల- ధను- 310). 


జ 


44 రామాయణ కల్పవుతం - తెలుగు దనం 
“ నాకున్‌ బ్రహ్మవిధిన్‌ సమర్యము సంధానించె గాదన్ననున్‌ 
నా కన్నన్‌ గడు వృద్దుడెంచగదరానాథుడు నేనన్నచో 
నాకుతూహలమంత గారవము కట్టి" (- బాల - ధను - 311). 
తనకన్నా నయోవడ్డుడైనా, దశరథుడు తనను బ్రహ్మావేత్తగా గౌరవించినాడు. 
జనకుని ఉనికియే తన రాణుల గర్భలేశ రక్షానిధి అని దశరథునిభావం, వారి మధ్య 
నున్న స్నేహం ఆత్మీయత, ఆప్యాయతలను కవి సహజంగా చిత్రించినాడు. ఇట్టినీ 
మనమధ్య నుండే సహజమైన అనుబంధాలే. కృతిమ నాగరికత సెరిగి, స్వార్దం బలిసిన 
ఈ లోకంలో తల్లిదండ్రులకు, సిల్లలకు, అన్నదమ్ములకు, అక్కాచెళ్లిండ్ర వంటి 
రక్త సంబంధాల మధ్యనే ఆత్మీయత, (ప్రేములు కరువైనాయి. కాని విశ్వనాథ 
తనకాలంలో, తన వెనుకటి తరం వారిలో ఇటు నంటి ప్రేమలు, స్నేహాలు 
ఆప్యాయతలు చూచినాడు. అనుభనించినాడు. అందుకే విశ్వామిత్రుడు కథ (బాల్య 
_ అహల్య) చెప్పేటప్పుడు తనపై తన అక్కకుగల (ప్రేమను (ఈగాధేయునకు 
సత్యవతియను నక్కగారు గలదు. ఆమె సహగమనం చేసినది) విశ్వనాథ తన 
మాటళ్ళీ “ ఆరెండు పద్యములు వానికవేసాటి - ఆ పద్యములలో నున్న సుకుమార 
భావము మిక్కిలి సుకుమారమైనది. అక్కగారి (ప్రేమ, యొక్క తమ్మునియందా 
యక్కగారు పరవు యోగ్యురాలైనచో నెంత యుండునో చెప్పలేము. 
ఆమాధుర్యనుంతా ఈ పద్యములలో నున్నది. మా యక్క గారి (ప్రేమనే 
నెణుగుదును. అందుచేత నేనిట్టు వ్రాయగలిగితిని” (కవ్చంర. పుట - 77). అని 
తెలుస్తుంది, ఆ రెండు పద్యమురిక్కడ చెప్పుట సమంజసము. 
“ఏగిన యూమెయట్లి ప్రవహించెను గౌశికి యన్నపేరుతో 
వాగరనవ్రాతగా విమలవాహినియై హిమవర్గిరీంద్ర భూ 
భాగము నాశ్రయించి ననపాయిని లోకహితార్రమమ్మహ 
భాగినియొడ్డునన్‌ బహుళభక్తిని నాశ్రమమేను గట్టితిన్‌* (బాల - అహల్య - 258). 
శాంతయు నిన్నునెంతో రఘుసత్తమ! యాయమనన్ను నంతగా 
నంతకు మించి చూచెడిది యాయమ యొడ్డున నున్న నన్నుషః 
కాంత సరోజ షండముల కమ్మని తావులు దిన్మురించుచున్‌ 
(బ్రాంత తరంగముల్‌ చలువలార్చి కమండలు, పూర్ణనారిగన్‌' - అహల్య . 259 
ఈరెండు పద్యములలో తన అక్కయ్యకు తనపై నుండే (ప్రేమను వాత్సల్యాన్ని 
పరమ సుకుమారంగా వర్ణించినాడు విశ్వామిత్రుడు, నదిగా మారిన తన అక్క తనపై 
ఎట్లా ప్రేమను ప్రకటిస్తుందో క్రింది సీస పద్యంలో హృద్యంగా తెల్పబడింది, 
“చలికాలనున హిమాచల నంధకావర్తముల నీళ్ళును వెచ్చగిలగ రెచ్చి 
వేసంగిలో మంచు పూస కట్టుల నీళ్ళు లొడ్డు ముత్తెపు బిందులొత్తిగించి 


సమాజ పరంగా తెలుగు దనం (ఆస్వాయతలు- (ప్రేనులు) 45 


తెలనారుచో |బ్రహ్మతీర్థమ్ము కోసమై గోరువెచ్చని నీరు గులకరించి 

యట కమండలు నొడ్డు నందుంచి యిటుచూడదిగి చూచెడు లోన దీద్రమెత్తి 
తానమాడంగ బోయిన తరగమొత్తములను 
నామూరద్ధమున యందు మూరుకొనుచు” 


తన (పీనును న్యక్తీకరిస్తుంది. అంతేగాక తనుపుట్టి సెరిగిన దేశంపై, 
అందులోనున్న చెట్టు, నరులు, గిరులే కాకుండా గాలులపై కూడా తన 
అభిమానాన్ని, గౌరవాన్ని విశ్వనాథ, విశ్వామిత్రునిలో ఆరోసించి తెల్పు కుంటాడు. 


వసువు కుమారులలో చివరివాడు కుశుడు. బ్రహ్మమానస పుత్రుడు. ఆ 
వమవు గిరి వ్రజపురాన్ని నిర్మించినాడు. ఆవిషయం చెప్పుతూ, 
* తీరికయైన యీనసునుతీ సతియౌను వసుక్షితీశ్వరుం 
_ డీరముణీయముల్‌గిరులు నీవు సుమనోహరము నవనీతతుల్‌ 
(శ్రీరఘురామ! మైదగు గిరీంద్రములంబడి వేళ్ళు ప్రోకెనా 
బాణెడు మొగధీనదియు బాయలు పాయలు గాగనిచ్చటన్‌' -బాల. అహల్య 230 
“ నాఫ్రినతాత యావసువు నాయన! నేనిట చెన్ననాడు క్రీ 
డా నరమాత్ముడై మసలుటన్‌ (బతియంగుళమైన భూమిసం 
ధాపరి దీప్తమై పరిచితంబగు నాకిట! నిందుగాలులున్‌ 
నాపయినల్లనాడు కరుణామయముల్‌ మృదువాస్సుషీమముల్‌' - బాల. అహల్య 23 
నూతృదేశంలోని సర్వం తనకు ఆరాధనీయనున్నదే దేశభక్తికి పరాకాష్ట, 
విశ్వనాథ మాటలలో దేశభక్తి యనగా దాను జన్మించిన దేశము యొక్క పురాణ 
సంస్ఫ్కతి-యందభిమానము కల్గియుండుట._ ఆదేశమునందలి యల్పిష్టమైన 
విషయము మొదలు అత్యుత్యృష్టమైన విషయము వరకు సమస్తమును భావించి 
పులకరితచుట. ఆదేశపుగాలులు, ఆదేశపు నీరు వీనిపై గొఢానురాగము 
కల్గియుండుట. ఈ లక్షణాలన్నీ దేశభక్తి కలవానిలో నిత్యజాగృతములై ఉంటాయి. 
విశ్వామిత్రుడు తన జన్మ వృత్తాంతాన్ని చెప్పుతూ తన మాతృదేశభక్తి ని 
ప్రకటించుచున్నాడు. ఇది అమూలకమైన కథనము. దీనినుండి విశ్వనాథ ఆత్మీయత 
ను గుర్తించవచ్చు. విశ్వనాథ తన దేశభక్తినంతా విశ్వామిత్రునిలో ఆరోపిస్తున్నాడు. 


శి.4.తి కుళధ్వజునికి సీతపై గల (అము :- 


కుశధ్వజుడు జనకుని తమ్ముడు. ఆయనకు సీత అంటే చెప్పరాని ముద్దు. 
అన్నగారు ప్రతి భావంతులు, (పేమ ఉన్నవారైతే, వారి ముద్దు కూతురును ఆ 


46 రానూయణ కల్పవ్రత్యం - తెలుగు దనం 
MTEC CHT MTEC 


తమ్నూలు గూడా ఎంతో ముద్దు చేయడం లోకసహజం. కుశోధ్నజుడు సీళపై చూపే 
వాత్సల్యం, ప్రేమ, ముద్దు వంటివన్నీ వర్ణిస్తాడు కవి. సామాన్య జీవితంలోని చిట్టి 
చిట్టి మునులలో జీవితంలోని సగం మాధుర్యం నిండి ఉంటుంది. అదే ఈ 
ఘట్టంలో పరమరమణీయంగా చిత్రించబడింది. ఆకుశధ్వజుడు రాముణ్ని 
చూస్తాడు. విశ్వామిత్రుణ్ణి చూస్తాడు. మళ్ళీ రాముణ్ణి చూస్తాడు. శతానందుణ్ణి 
చూస్తాడు. ఆ సందర్భంలో ఆయనకు సీతపై గల (ప్రేమ అంతా వర్ణించబడింది. 
(బాల. శ - 321). జనకుడుకుశధ్వజునికి సీతపై గల (ప్రీమను వివరిస్తూ 
ఆయన సీతకు రాబోయే భర్తయైన రాముణ్ణి చూడాలవి వెంటనే పిలిపిస్తాడు. 

“సీతను (గ్రిందనంచు నొక చెల్వున దించెడువాడు కొడు న ' 

చ్చే తన చంకనెత్తుకొని యెల్లెడలన్‌ జనుచుండు వాడుదా 

నాతడు రామచంద్రుని రయంబున జూడనలెన్‌” _(బాల- -దనుస్సు - 319). 


వచ్చిన కుశధ్వజుడు, “(శ్రీరామచంద్రుని సర్వాంగములయందు జేసీన 
'హస్తస్పర్శచే దన సౌఖ్యానుభూతిదెలియజేయుచూ, గుశధ్వజుండు వేగముగా 
నంతఃపురమ్మేగి నవ్వుచు తనకెదురు వచ్చిన సీతంగాంచి పకాలుననవ్వి, యోమెను 
దగ్గరకు దీసికొని తొడపై నెక్కించుకొని చిబుకంబు పూని'-(10164-322). 
ఇంతనిన్నిసీతమ్మ అప్పుడే ఇల్హాలుగా మారుతుందా? ఈ చిట్టి రఘవంశానికి 
కోడలవుతుందా! ఈ పాస ఇవ్వాకుల కీర్తికి కారణమవుతుందా! అంటూ 
ఆశ్చర్యంతో కూడిన మురిపెంతో చూస్తాడు (10164 - 323). ఆతడు కనుగోస లందు 
తన ఆత్మఅంతా బయటికి వచ్చేటట్టుగా చూస్తూ సీతను విడువలేక విడువలేక 
సభాఫ్ట్రలికి పోయినాడు. అక్కడ కూడా కుశధ్వజుని చూపంతా రామునిమీదే 
ఉంటుంది. తన చిన్నారి ముద్దుల తల్లికి భర్త కాబోయే తామ పరవశంగా 
చూస్తుంటాడు కుశధ్వజుండు. 


అరణ్యకాండ - దశవర్షఖండలో, అగస్త్య(భ్రాత -రామునికె అగస్త్యుని 
కథచెప్పుతూ ఆయననింధ్య సర్వతనిజ్బంభణాన్ని ఎలా నిరోధించాడో వివరిస్తూ, 
“అగస్త్యుని మాటలు వింధ్యానికి త్రాచెగ బాకినట్టయ్యి, అంత ఎత్తుగా పెరిగిన 
పర్వతం, చాపచుట్టుగా బడి నమస్కారమాచరించె మనవానికంత య ద్రియునిట్లో 
అని చెపుతాడు. ( అరణ్య- దశవర్ష - 308) పై వాక్యంలోని 'మనవానికి ప్రయోగం 
తెలుగువారి “పలుకుబడి'. ఒకగొప్పన్యక్తికి, కీర్తివంతునికి దగ్గరి బంధవులు, వాని 
గొప్పతనాన్ని ఇతరులకు చెప్పు సందర్భంలో అంత గొప్పవాడు తన అన్న అనో, 
బంధువనో గర్వంగా చెప్పుకోవడం లోకసహజం. అదీ తెలుగువాడు చెప్పినట్టుగా 
“మనవాడు' (మావాడు అనలేదు) అనే సొగసైన పలుకుబడిలో, అగస్త్వ్రభ్రాతకు, 
అగస్తునిపై గల (ప్రేమానురాగాలు వెల్లడవుతున్నాయి. తనకు పేరుకూడా లేనివాడు. 
అగస్త్యుని తమ్మునిగనే ప్రసిద్దుడైన వాడు అగస్త్యభ్రాత, అన్నపేరుతోనే వ్యవహారిక 


ననూజపరంగా తెలుగు దనం (ఆస్వాయతలు- (ప్రేమట్సు 47 
నామమే లేకుండా ఉన్న చిన్న పాత్రను కూడా విశ్వనాథ రసవంతంగా నులచినాడు. 
వాల్మీకి “అగస్త్య భ్రాతిను చూచినట్టుగా ఒక వాక్యంలో పేర్కొన్నాడు. దానిని 
విశ్వనాథ రనుణీయంగా అగస్తుని కథను ఆయనతోనే చెప్పించడం ఇక్కడి ప్రత్యేకత, 
అన్నదమ్ముల అనుబంధం చక్కగా చిత్రితమైంది ఈఘట్టుంలో. 


రాక్షసుల మధ్య, వానరుల మధ్యగల రక్త సంబంధాలు, ఆత్మీయతలు, 
(ప్రేమలు, నిఘ్యారాలు వంటీవానిని చిత్రించడంలో కూడా తెలుగుదనం పొంగులు 
వారేటట్టుగా చేసినాడు విశ్వనాథ. శూర్భణఖమాటల్లో తన పుట్టింటి వారి ఘనతను 
చెప్పుకోవడంలో (స్ర్రీసహజమైన అతిశయం వెల్లడవుతుంది, పుట్టినింటినారి గొప్ప 
తనం, వారి శుభం ఎప్పుడూ (స్త్రీలు కోరుకొంటూ ఉంటారు. మనవాళ్ళు చేసే 
కొన్ని వ్రతాలు, నోములు కేవలం పుట్టింటివారి ఆయురారోగ్య ఐళ్వర్యాభి వుద్దికే 
సంకల్పించి ఉన్నాయి. అందులో 'ఫణిగౌరి వ్రతం" వంటివి ముఖ్యమైనవి. రాక్షస స్త్రీ 
అయినా తన వారి గొప్పతనం, తనకు వాళ్ళిచ్చే మర్యాదను, తనకు పుట్టినింటిలో 
గల ప్రాధాన్యతను గొప్పగా చెబుతుంది శూర్చణఖ. 
“.....శూర్చణఖాభిధానను ధరాభృత్సామి దైతేశ్వరుం 
డన్నానే పెదతల్లి పుత్రకుడు నాకొతండు తద్వి క్రమం బెన్నం 
బేడు జగంబు నేర్వినరు-తచ్చార్య శ్రీ) యాఖ్రీర్యముల్‌” - (115). 
“రావణ కుంభకర్ణ విభీషణులు వారుమువ్వురు. నాతమ్ములు ఖరదూషణులు 
నేనందణుకు పెద్దదానను ఒకర్తన యాడపడుచును ” (120). 
“ ఆడపడుచునవుట అధికామౌ(ప్రేమంచు పెద్ద దాననగుట బేరియహెచ్చు 
నాసహోదరులును నాచుగీచిన గీటు దాట డొక్కరుడును న్రేటు కాండ్రు” 
అంతేగాకుండా, (అరణ్య - పంచనటి- 121). 
“* బహ్మతొడమీద గూర్చుండి ప్రాజదువులు చది నినట్టిరు తమ తపశ్చేటిలకశక్తి 
బ్రహ్మలోకమార్దించినవారు నా సహోదరులు... వారికంత మర్యాద కలదు” (130). 
తనకు వారిపై గల పెత్తనం, ధ్యార్భము చెపుతూ, రాముడు తనను మోహిస్తే, 
అతనికి కూడా రాక్షసరాజ్య వ్యాపారాలపై పెత్తందారునిగా చేస్తానని ఆశపెడుతుంది. 
రాక్షస రాజ్యమంతా తన చేతిలోనే ఉన్నట్టు చెప్పుకుంటుంది. 


2.4.4 కూతునత్తవారింటికి పంపుట (జనక కుశధ్వజులు): 


వివాహానంతరం గుండెలను కదిలించే సన్నివేశం కూతునత్తవారింటికి 
పంపడం. ఎంతటి కఠిన చిత్తులైనా ఇది మనసు కరిగించే ఘట్టం. కాళిదాసు తన 
“శాకుంతలం లో, జితేంద్రియుడైన, కణ్వమహర్షిలో కూడా పెంచిన (్రేను, 
మనుకారాలను ఉన్నతంగా చిత్రించినాడు. ఆసన్నివేశనాధారంగానే “తత్రా 
సిచచతుర్జాంకో, త త్రశ్గోక చతుష్టయమ్‌' అని శాకుంతలంలో ని చతుర్ణాంకంలోని 


48 రామాయణ కల్దన్దువ్నం - తెలుగు దనం 
శకుంతలను అత్తవారింటికి సంపే ఘట్టాన్ని కీర్తిస్తారు. 
సీతారాముల కళ్యాణా నంతరం దశరథుడు తన నగరానికి పోయేటందుకు 
సన్నద్దమవుతాడు. వారికి వీడ్కోలు చెపుతూ జనకుడు, 
“ ధశరథు సాగనంపుటకు దాజనకుండు పురీ బహిస్సరః 
'ప్రశమిత వారిదాక జూనిపై నొకతోటకెలంకునాగులో 
నిశిలల నీటిదాక జని, నిల్వుడటన్ననుదార బంధుతా 
వశుడయి చాలదవ్వుచనె బాదచరుండయి దీననే త్రుడై” (బాల-కళ్యాణ- 107), 
జనకుడు బ్రహ్మజ్ఞాని, అన్ని లౌకిక బంధాలకు అతీతమైన స్థితిలో నున్నవాడు, 
“అహర్చతి శిష్యుడు, బృహదారణ్యోపనిషద్విహరద్వేదాంత పురుషుడు" (బాల 
-ఇస్టీ-300,301) అటువంటివాడు కూడా సాదచారియ్రై, దీనమైన చూపుల తో 
వీడ్కోలు చెప్పినాడు. సీతను వదలిపెట్టలేక తాత్కాలికం గానైనా జనకుడు బాధపడి 
నాడని, సెందినమనుకారంలోని గొప్పదనం వినరించినాడు నిశ్వనాథ, అట్లే కుశధ్వజుడు. 
“పీతనెత్తికొనును జేరియూర్మిళనెత్తుకొనును మాండని గయికొనును 
గక్ష జాతగ నెత్తికొనును శ్రుతకీర్తి వారినిదించి వీరి వీరిదించినారి” (109) 
నల్గురు కుమార్తెలను అత్తవారింటికి పంపే బాధ, దిగులు, సంభ్రమం అంతా 
'పైపద్యంలో వర్ణించబడింది. అంతేగాకుండా “సీరధ్వజ కుశద్వజులును వారి భార్యలు 
గన్నులందు బికిన బాష్పములు కూతులకు కన్ఫింపకుండ దిక్కులు జూచి చూచి 
ఆగలేక తుదకు బావురునుని' ఏడ్చినారట. నిజంగా గుండెలు సిండే పన్నివేశం ఇది. 
(1016 110-111). వం ర. 
అట్టిదే మరొకటి. రామబాణఘాతంతో సడిపోయిన వాలి సుగ్రీవునితో తన 
మాబలన్నీ చెప్పినాడు. రాజ్యాన్ని తార అంగదులకు అప్పగించినాడు. తనమెడలోని 
బంగారు దండను సు(గ్రీవున కందించినాడు. అపుడు అంగదానితో వాలి 
చెప్పునాటలు, సుగ్రీవునికి అంగదునిపై ఉండే పుత్రవాత్సల్యం, (ప్రేమను 
ప్రకటిస్తాయి. ఇది సాధారణంగా మన అనుభనంలోనిదే. అన్న సంతానాన్ని, తమ్ముళ్ళు 
ఎంతో ముచ్చటగా చూసుకొంటారు. వారు కూడా చిన్నాన్నలతో గోము, గారం 
చేస్తుంచారు. కుళద్వజుని (ప్రేమకూడా ఇటువంటిదే. అట్లే సుగ్రీవునికి అంగదునిపై 
గల (ప్రేమను, వాలి చెప్పుచూ, 
“ అతనికిన్నాకుం బొరవు లేనట్టినాళ్ళ 
నీవు పిననాన్న పిననాన్న నెజీనతండు 
నెపుడు నబ్బాయియబ్బాయి యావిధమున 
నుండి రిప్పుడారీతినే యుండురింకి” ((కిష్కింధ- గజపుష్పు- 286). 


నమాజు వరంగా తెలుగు దనం (అనుబంధాలు- స్ట్రేసోలు) 49 

అని చాలాసేపు మాటలాడితిని మాటవచ్చుటలేదని, ఆయాసపడి, ఏదో 
చెప్పబోయి, చెప్పలేక కళ్ళనీళ్ళతో నంగదుని చేయితీసి సుగ్రీవుని చేతనిడినంత 
సుగ్రీవుండు భళ్ళున బగిలి, వాలి కాళ్ళపైబడి రోదించి, లేచి యంగదుని కౌగలించు 
కొని యేద్చినాడు. దీనితో సుగ్రీవాంగదుల కలయిక జరిగింది. అనుమానాలు, 
నైరాలు సమసిపోయినవి. ఎంత మనస్పర్టలు, వైరం కల్లినా రక్త సంబధీకులలో గల 
అనుబంధం ముఖ్యంగా దుఃఖవేళల్లో ఎట్లావ్యక్తమౌతుందో హృద్యంగా చి త్రించినాడు 
విశ్వనాథ, 


2.5. అనుబంధాలు - స్పేషతలు 


నిళశ్వనాథ తన కల్పవృక్షంలో బంధుత్వేతర మానవీయ సంబంధాలైన స్టేహం, 
అనుబంధం వంటి అంశాలను చాలా సుకుమారంగా చిత్రించినాడు. ముందు 
జరుగబోవు కథకు సార్టకంగా పునాదిని కావ్య ప్రారంభంలోనే ఏర్పరచడం విశ్వనాథ 
ప్రతిభకు నిదర్శనం. ఇటినంటి సందర్భాలలో వాల్మీకంలో లేని ఎన్నో అంశాలను, 
సన్నివేశాలను, పాత్ర ప్రవేశాలను కల్పించినాడు విశ్వనాథ. 


అశ్వమేథయాగానికి తన స్నేహితులైన గుహుడు, జటాయువు, జనకుడు, 
రోమపాదుడు, బంధువులైన దశరథుని మామగారు, బావమరిది వంటివాళ్ళను 
ర ఇటునంటి కల్పనే. వశిష్టుడు సర్వక్రతుభారధూర్వహుడై 
సుమం త్రునిబిల్చి “ విదేహములేలు జ్యోతి ధర్మాచరణంబు ముల్చొలమున్‌ 
జనకుంబిలునంగనౌను నీనే చని బిల్చుటొప్పుమటి ఏతీనో పంపుట యొప్పునే 
యటన్‌” (బాల-ఇష్టి-300). “అమృతులు యోగ్యులున్‌ దశరథావనినాథుని 
మూమగారు బావమజది ఇద్దరం బిలువబంపుము కాదు మజీవెపోయి పిలువుము” 
(బాల-ఇప్రి-303). 
అట్లే రోనుపాదుడు మిగుల ధర్మాత్ముడు, గుణాంబోధి, దశరథుని ఆత్మలో 
ఒదుగువాడు. అతనినిగూడ ఆహ్వానించమని ఆదేశించినాడు. అంతేగాకుండా 
“నిభృతుడు దోశోరాజు  గొహునులిబిలునం వలె ---- అతని నీవె 
పిల్వుమీ” (-305). “ ఏలాగైక బురంపెదో తెలియభూ భ్రున్మిత్రమౌ పక్షిరాజు 
ఎఎం నీవేలా పిల్తువో దక్షిణాపథమునన్‌ ఎందో వసింతున్‌ గదా” (- 303) 
ప్రాచీనులైన సింధుసొవీరులు, సౌరా స్రులు, భాకతాతలా పార్టివుల అలన 
సుమం[త్రునితో చెప్పినాడు. 


2.5.1 దశరథ re స్నేహం: 


వాల్మీకి రామాయణంలో అరణ్యకాండలో రాముడు సీతాదేవితో పంచవటికి 
పోతున్నపుడు జటాయువును చూచినట్లు చెప్పబడింది. రామలక్ష్మణులు అతణ్ని 
సీవెవరని [సశ్సిసారు. అంత జటాయువు తనకు, దశరథునకు గల స్వేహాన్సి చెపి తన 


50 రామాయణ కలువ్తుతం - తెలుగు దనం 


జన్మ వృత్తాంతాన్ని వివరిస్తాడు. రాముడతణ్ని పూజించి తన తండ్రికి అతనికి గల 
స్నేహానికి సంతోషించి జదాయువుతో సహా పంచవటికి పోయినట్లు వాల్మీకంలో 
ఉంది. ఇంతకుముందు రాముడు జటాయువును చూడలేదు. ఇదే అతని (ప్రథను 
దఠ్శనం. ఈ విధంగా నాల్మీకి రావాయుణంలో జటాయువు పాత 
అరణ్యకాండలోనే ప్రవేశపెట్టబడుతుంది. కానీ విశ్వనాథ తన కల్పవృక్షంలో 
బాలకాండలో, ఇష్టిఖండలోనే అశ్వమేధయాగానికి దశరథుడు పిలువనంపుతాడు.. 
జటాయువు దశరథులు పూర్వం దేవదానవయుద్దంలో స్నేహితులు. అందుకే 
కల్పవృతంలో జటాయువు యాగానికి నచ్చినాడు. ఇచ్చట వారిద్దర మైత్రి హృద్యం 
గా వర్ణించ బడింది. జూయువు ఆకాశంలో కనిపించ గానే దశరథుడు, 
“ఎన్నన్‌ నీవు జటాయునా! సఖుడ!రా! యెన్నాళ్ళకెన్నాళ్ళకీ 

నన్నున్‌ లోనదలంచినావు కబురందంజేసిరా నీకునున్‌ 

మిన్నున్‌ డిగ్గుము, నీవు వచ్చితివి, నామేధంబు సాఫల్యనుం 

దున్నీకున్‌గ బురంపుటందగు సుమం త్రుండున్‌ సుమం త్రుండు గా!” (-345) 

అని ఆహ్వానించినాడు. ఈ పద్యంలో వారిద్దరి స్నేహ ప్రదర్శన వర్ణించ 

బడింది. ఒక మనిషీ, ఒక పక్షి మధ్య ఇంత ప్రగాఢమైన స్నేహం ఉండట మేమి? 
దీన్నిబట్టి అనుబంధర్ని. ఆప్యాయత తుల్యప్రాణులలోనే గాకుండా సర్వజీవుల్లో 
సమానంగా ఉంటుందని-తెలుస్తుంది, 


ఆ పక్షిరాజు క్రిందకు దిగగానే దశరథుడు రెక్కలు నిమిరి, చుంచుకొనచాది 
“స్నేహావధివైననిన్ను గంటి” నని సంతోషముతో అతనినోటికి పండ్లనందించి నాడు. 
అదిచూచిన సభలోని వరందరూ వారిద్దరి స్నేహానుబంధానికి ఆశ్చర్యం, ఆనందం 
పొందినారు. జటాయువు పండ్లు ఆరగించేటప్పుడ్ను దశరథుడు “ తాత! నీ చెల్మి 
ఒకఎత్తు, దైవతాధినాధుచెల్మియునొక యెత్తువాకటన్న” అని చెప్పగా, జటాయువు 
రెక్కతుదలార్చి అడుగెత్తి, 

“నేనొక పక్షిమాత్రుడను నీనభిలేశుడవిట్లు నన్ను బ్రే 

మానత బుద్దిగాంతువు ధరాధిప! నీనననాదుమై త్రికిన్‌ 

గానను హద్దు నీవిటులు గౌరన మాడిన యంతబొంగి నా 

లోననునేను గ్రొమ్మనసులోబులకించుదునుంటిమిత్రమూ!” (బాల-ఇసీ-349). 

ఈమిషపెట్టి “ఎంతోదూరమునుండి నిన్నుచూచుటకై వచ్చితిని, నీకు 

పుత్రులు కల్లుదురు, వారిని చూచుభాగ్యను నాకుండునా? వాధునన్ను 
గుర్తుపట్టైదరా!” అంటూ తన చెక్కలతో దశరథుని విసరినాడట. అపుడు 
దశరథుడు “చాలుపో! నీవనాకును వీతువంచు” తన వస్త్రంతో జటాయువుకే 
విసరినాడు. చివరకు జటాయును తిరిగి పోవుటకు సిద్దపడినాడు. ఇక్కడ 
విశ్వనాథ వ్రాసిన పద్యం వారి గాఢమైత్రీ బంధానికి, ఆత్మీయతకు 


నమాజు వరంగా తెలుగు దనం ( అనుబంధాలు- స్ట్రేవోలు) 51 
ప్రబలతార్కాణంగా ఉంది. ఉండునుని ఎంత బలవంతమో పొనర్భెరాజు నీ 
మానవులకు నారాక యొకడె ద్రేగు నిలుచుట కొదని వెడలెనతడు రాజునకు 
“ గన్నీళ్ళపర్యంతవుయ్యెో” (1016-3540) . జటాయువును దశరథుడు 
యజ్ఞవాటినరకు , సునుంత్రుడు పట్టణం చివరిదాకా సాగనంసినారు. 


సీతాన్వేషణలో రామలవ్మణులు, ఖండితపక్షుడై, నురణోన్ముఖుడైన 
జటాయును జూచి, విషయం తెలుసుకొని సీతారక్షణకోసం ప్రాణాలు కూడా 
త్యాగం చేసినాడని తెలుసుకొని ఎంతోబాధ చెందుతాడు. లక్మణుడితో “ఈ 
పక్షిరాజు మరణము, అందునూ నా సీతకొఆకై మరణించుట, సీతా వియోగము 
కంటే నన్నెక్కుడుగా బాధించుచున్నదని” చెబుతాడు. తన తండ్రికి మిత్రుడైన 
జటాయువునకు అంత్య క్రియలొనర్చితన కృతజ్ఞతను చూసించు కొంటాడు. 
ఈవిధంగా విశ్వనాథ, వాల్మీకంలో చెప్పబడిన ఒక చిన్నమాటను గైకొని దశరథ 
జటాయువులమై త్రీ స్వరూపాన్ని తేటతెల్లంచేసినాడు. జటాయువు దశరథునితో 
చెప్పినట్టుగానే దశరథుని కొడుకులు తనను చూచి గుర్తుపట్టినారు. ఈ విధంగా 

_ విశ్వనాథచేసీన ఈ కల్పన పరమ హృద్యంగా ఉంది. 


శజి.త్‌.జి నుముం(త దళరథుల అనుబంధం 


సుమంత్రుడు రఘువంశ రాజులకు యుగాలనాటి మంత్రి. రఘువంశ రాజుల 
యశళళ్ళం ద్రైకలకు రాజ్యనిర్వహణా దక్షతకు సునుంత్రుడే మూలం, విశ్వనాథ ఈ 
సునురత్రుని పాత్రను ఎంతో ఉదాత్తంగా పరను ఆత్మీయంగా చిత్రించినాడు. 
సంతానం లేక బాధపడుతున్న రాజును ఓదార్చి రమ్మని మిగిలిన మంత్రులందరూ 
సునుం(త్రుణ్ని రాజు వద్దకు సంసించినారు. సువుండత్రుడు వచ్చి రాజుతో 
“నీరాజ్యంలో ధర్మంకొణతలేదని వివరిస్తూ ఇత్వాకురాజుల గొప్పదనాన్ని, 
ధార్మికత్వాన్ని ప్రస్తుతిస్తాడు” . “సూర్యకుల ధామము వెల్తురు లేక మగ్గునే” . అని 
సమాశ్వాసిస్తాడు. అసలు సుమంత్రుడు రాజు నద్దకు రావడమే అర్దరాత్రి వస్తాడు, 
వచ్చి, తాను రఘువులనాటినుండి మంత్రినని తరతరంబుల బంటునని తనకేది 
కానలసినా, ఎప్పుడైన వచ్చే “ స్వాతంత్ర్యమున్నదని" చెప్పు కుంటాడు. రేపే వెళ్ళి 
అయోధ్యలో సంచరించి ఎక్కడా అధర్మ పద్దతి లేదని నిరూసించుకొని వస్తాము. 
నీవు చేసిన పుణ్యం గోతనుల కెళ్తుకోవచ్చునని చెప్పుతూ రాజును “నృధాశోకి 
పృధ్వీ రాజ్య ప్రియకేకి” అని సంబోధిస్తాడు. ఒక రాజును మంత్రి ఈ విధంగా 
సంబోధించడం ఒక ప్రత్యేక విషయం. అహౌచిత్యం కూడా. కాని సుమంత్రుని 
విషయంలో అది ఉచితమైనదే. చిన్నపుడు దశరథుణ్ని ఎత్తుకొని పెంచినొడేమో, 
ఆయనకంత చనన్చుంది. కాబట్టి సునుంత్ర, దశరథుల సంబందం 
కేవలం అమాత్య, సారభానలుల సంబంధం కాదు ఆస్తుల వుధ్య నుండే 


52 రామాయణ కల్పున్హతం - తెలుగు దనం 
సంబంధం. కాకున్న విచారగ్రస్తుడైన రాజును ఓదార్భనలసిన పని మంత్రికి లేదు. 
అంతేగాకుండా రాజుకు సంతానం లేకపోవడం వ్యక్తిగత విషయం. దానికి 
సంబంధించి కేవల మంత్రి మాకత్రునిగా జోక్యం చేసికొనడం అధిక ప్రసంగమవు 
తుంది. కాని సుమంతుడు కృతయుగ పురుషునిగా ఇక్ష్వాక రాజులకు, అతనికి 
తరతరాల నుండి మంత్రిగా నున్నట్లు తానే చెప్పుకున్నాడు గదా! దీనిని బట్టి దశరథ 
సుమం[త్రుల వయోభేదం కూడా పెద్దదే, కాబట్టి “వృధాశోకి' అనే సంబోధన 
న్యూనతాభావాన్ని కాకుండా ఆత్మీయతా భావాన్నే సూచిస్తుంది. అంతేగా కుండా 
దశరథునకు తెలియని దేవరహస్యం సునుంత్రునికి తెలుసు. అది దశరథుని కడుపున 
భగవంతుడే పుడతాడని పూర్వమెప్పుడో దేవలోకంలో విన్నాడు. రవిషయం 
ఇన్నిరోజులుగా రాజుతో చెప్పలేదు. రాజును “ అక్షు ద్రాత్ముండనో యాజ్ఞికుండనో 
సదాశోకంబు నీకేటికిన్‌” (-83). అని ఆశ్వమేథయాగర చేయ వుని 
స్పురింపజేసినాడు. అశ్వమేథం చేయడానికి నిర్ణయించబడిన తర్వాతనే తనకు తెలిసిన 
దేవరహస్యాన్ని రాజుకు వెల్లడించినాడు. ఇన్నాళ్ళూ ఆదేవరహస్యం ఎందుకు 
చెప్పలేదు ? దీనికి సమాధానంగా విశ్వనాథ తన కల్పవ్పక్షరహస్యంలో చెప్పుతూ” , 

“ చేవరహస్యము చెప్పకూడదు, ఇందులో నొక రహస్యమున్నది. చెప్పినచో 
జీవులు భగవంతుడు నిర్ణయించిన కర్మమార్గమును తొలగద్రోయుటకు 
ప్రయత్నింతురు అంతేగాదు ప్రతిజీవుడు తనకర్మననుభవించుటకు పుట్టినాడు 
ఫలితము కలుగు వరకు వాడు దుఃఖపడుచుండనలెను దుఃఖానుభవం తగ్గిపోవును 
తగ్గిపోవులు ఈజన్మకు లాభమే ఆ అనుభూతి ఇంకొక జన్మలో-పొంది తీలు 
వలయును కనుక ఏమి లాభము” - (కవ్బ.ర, పుట, 14) 

ఇది తెలుసుకున్న దశరథుడు సుమండ్రుణ్ని ఏది ఎప్పుడు దాచనలయునో 
ఏది ఎప్పుడు చెప్పవలయునో తెలిసిన వుహాప్రబుద్దివని “సాద్భుతమం|త్ర . 
వినిర్మయాకృతి యని వెచ్చుకొన్నాడు. ఈవిధంగా విశ్వనాథ మానవీయ 
అనుబంధాలను స్నేహాలను హృదయావర్డకంగా చి(త్రించినాడు. రామునితో 
సుయజ్ఞానికి గుహునికి, సుగ్రీవునికి, విభీషణునికి ఉండే మై త్రీబంధం కూడా ఈ 
కోవకు చెందినదే. 


2.6. మధురమైన సన్నివేశాలు 

“* ఈకావ్యంలో రావణవధ ఎంత ప్రధానమో తెలుగు కుబుంబములలోని 
బహుసన్నివేశములు చెప్పుట యంత ప్రధానమని తెలుసుకొనవలయును తెలుగు 
జీవితము తెలుగు కుటుంబములు తెలుగుల యాచారములు, తెలుగు వారల 
యిండ్డు ఈ మహాదృష్టి లేనిచో నీ కావ్యములోని సగము సౌందర్యము పాఠకుడు 
చూడనే లేదని యర్థము” (కవృ.ర.పు - 46). 


నమాజు వరంగా తెలుగు దనం గ్రమధుర నన్ఫివేశాలు) 53 
పైన పేర్కొనబడిన విశ్చనాథ నూటలవల్ల తెలుగువారి కుటుంబాలలో నిత్యం చూచే 
కొన్ని మధురసన్నినేశాలను తన రామాయణంలో నిపుణంగా రమణీయంగా 
చిత్రించినట్టు తెలుస్తుంది. వాటిలో కొన్నింటిని అనుశీలిస్తాం! 


కౌసల్య శాంతల అనురాగాన్ని మధురంగా చిత్రించినాడు. చాలా కాలానికి 
నచ్చిన తల్లితండ్రులను చూచి శాంత మహదానందసడింది. 
“ఆకాంతల్‌ గలచక్కి గన్కొనగ నత్యాశ్చర్యమొప్పగ శాంత 
తాకాసల్యలు రెండు వళ్లికల యందం బొప్ప గౌగిండ్లలో 
జేకోనై యొకరొక్కరిన్‌ విడువదా కల్బులన్‌ మందహాసాం 
కురంబులు బ్రశ్రయోక్తులు రహస్యంబుల్‌ గడున్‌ చిత్రమై' | 
శాంతను చూసుకుంటున్న కౌసల్య సంతోషం మూళ్చ్రేను మధురంగా 
వర్ణించిన సన్నివేశమిది. యజ్ఞపురుషుడిచ్చిన పాయసాన్ని విభాగించిన దశరథుడు 
మువ్యురురాణుల కిచ్చినాడు. కౌసల్య తొందర పడింది. 
“ ప్రాశన చేసెడి త్వరలో గౌసల్యాధరముం జారగాం బాయసమున్‌ 
గాసంత చుడుచుకొనగను నాసుంతయు వినగ దల్లియనుమానించెన్‌'. 


తొందరలో కాసంత పాయసం పెదవిమీదకు జారింది. మళ్ళీ దాన్ని 
తినవలెనా? తినరాదా? అని అనుమానం. రాజు నవ్వుతాడేమోనని భయం. ఇది 
నాగరికతా వషయం కూడా! అక్కడ శాంత కూడ ఉంది. 


“అంతలు రాజు శాంత మృదుహాసము చేసెను శాంతగాంచుచున్‌ 
శాంతయు మందహాసరుచి సంపదచూపెను రాజు గాంచుదున్‌ 
ప్రాంతచర (త్రపాలవ విరాజిత లోచన వారిజాత క్రీ 
కాంత విభాసి నవ్వెసగ గాంచె మహా సతి తండ్రి కూతులన్‌” 


రాజు శాంత ఒకరినొగరు చూసుకుంటూ మృదుహాసం చేసుకున్నారు, 
వీరిద్దరిని చూచి కౌసల్యకూడా నవ్వింది. ఇది సాధారణంగా మన ఇండ్లలో జరిగే 
సుకుమార సన్నివేశమే. తల్టో, తండ్రో, పెద్దవారు చేసే చిన్నచిన్న పొరపాట్లు చూచి 
చిన్నవాళ్ళు కూడా పరిహసిస్తారు. వారియందు గౌరనం ఉండకపోదు, కాని 
తాత్కాలికంగా చూసే ఈ పరిహాసాన్ని పెద్దవారు కూడా పట్టించుకోరు, 
కోపగించుకోరు. వారు కూడా నవ్వుకుంటారు. ఇదొక మధురమైన సన్నివేశం. 


(శ్రీరాముడు, కౌసల్యపాలుతాగే సన్నివేశాన్ని ఎంతో సున్నితంగా, 
సూక్ష్మంగా, అనితర సాధ్యంగా చిత్రించినాడు కవి, 


“వెలికింతలై బోర్లగిల బడజాలక కలశపాధోరాశి కమ్మతరగ 
చినుకంచుమొగను వాచిన తొలిపసికందు కౌసల్యయెడదలో గరడు కరడు 


54 రామాయణ కల్ల - తెలుగు దనం 
లైపొంగులొలయు పయస్వాాదు నిద్దర న్నిర్ణర ధారలు నిక్కినిక్కి 
చుబుకుచుబుకున జుంచు మూతిని బెట్టి యాబతీరగ 'ద్రావువట్షినేళ 
గందు గుటకలుబ్బెడు పసిగళములోని లేతనరముల చిణుకదలికలు చూచి 
రాజుముఖమండలమునమూర్తంపుముదమురాణిముఖమండలమున మూర్థంపుశాంతి” 
పసిపిల్లలు పాలుభ్రాగే ఘబ్బాన్ని ప్రేవతో చూసేటప్పుడు ఉండే 
మధురానుభూతినంతా ఈ పద్యంలో రూపుకట్టించినాడు విశ్వనాథ రాణి 
ముఖంలో శాంతం మూర్తి గన్నట్టుందన్నమాటు. మాత్చ(ప్రేమకు, కౌసల్య పాత్ర 
చిత్రణ పరాకాష్ట, కౌసల్య శ్రీరామునికి తల్లీ అయ్యేందుకు తగిన మనో లక్షణాదు 
లను కల్లి ఉందని చెప్తూ ముక్తి కాంతా సమానాకారో గా వర్ణించినాడు. శాంతం శమం 
నుండి ఉద్భవిస్తుంది. మోక్షస్వరూహేే కౌసల్య నిర్గుణ పదార్ధము. అందుకే ఆమె 
భగవంతునికి జన్మనిచ్చింది. రాముని ప్రసవిస్తూనేకాసల్యజూచిన చూపులను వర్ణిస్తూ 
“ఆమె కన్నులున్‌ నవ్వెనో, జాలిపాందెనో, సనాతనమౌ మధు కాంతి జిమ్మెనో' 
అంటాడు. ఇట్టి వుభురసన్నివేశాలెన్నో ఉన్నాయి. (బాల. అవ . 211). 
యజ్ఞానంతరం కొద్ది రోజుల తర్వాత శాంత బుష్యశృంగులు ప్రయాణమైనారు. 
రః ఘట్టాన్ని వర్ణిస్తూ, 
“దాసి చంకనున్న తనయుడు నెగబ్రాకు దల్లికొఆుకు తల్లిదండ్రికిచ్చు 
తండ్రి దల్లికిచ్చు దల్లిదాసికొసంగు సంభ్రమించిరిట్టు శాంతయుముని”. 
ఆత్మబంధువులను విడిచిపోలేక పోలేకపోత్కే బాధను దిగమింగుతూ, 
సంభ్రమంతో ప్రవర్తించేవారి పద్దతిని చక్కగా వర్ణించినాడు. శాంత పోతూంటే 
తల్లిదండ్రు లిద్దరూ దుఃఖించినారు. ఒకరినొకరు చాలాసేపు కదలకలేకపోయినారు. 
వారినోడారుస్తూ సుమిత్ర చెప్పిన మాటలు ఆమెస్వభావాన్లి ప్రతిబింబిస్తాయి. . 
“సుమిత్ర రాజుతో నిదేమిచోద్యమో యసుప్రియుం 
డుమౌనియెల్లకాల మిందునన్‌ వసించునాయనున్‌ 
సుమిత్ర రాణితో నిదేమివోద్యమమ్మ! శాంతతా 
ను మౌని యెల్లకాలమిందునున్‌ వసించునాయనున్‌?” 


దీనికి ముందు శాంతతో కౌసల్య చెప్పిన మాటలలో తనకు కుమారుడు 
పుట్టగానే రథం పంపిస్తాను తప్పక రమ్మని చెప్పింది. రహస్యంగా ఎందుకు? 
సంతానమే కల్గకుండా ఉన్న తనకు, ఇన్నాళ్ళకు సంతానం కలుగబోతుందనే 
(స్త్రీ సహజమైన ఒక సిగ్గు. అందుకే కేళీరహస్యంగా చెప్పుచూ శాంతను ముని 
కాంతా! అనిపిలుస్తుంది. తన కూతురును అబా పిలవడం ఒక హాస్యం. 
లోకంలో కూతురు ఒక నియ్యపురాలు అనికూడా ఉందిగదా! తల్లికూతుళ్ళు 
నియ్యపు రాళ్ళు అయ్యేసందర్భాలు కూడా సహజమే. మనుమరాఠినే కోడలుగా 


ననూజ నరంగా తెలుగు దనం (మధుర నన్ఫివేశాలు) 55 
చేసుకునే పద్దతి ఇప్పటికీ ఉంది. అప్పుడు కూతురు వియ్యపురాలవుతుంది. 
తల్లీకూతుళ్ళు పరాచికాలాడుకొనే ఒక మధురసన్నివేశం ఇది. 

పోతన శ్రీకృష్ణుని బాల్య క్రీడలను ఎంతోమధురమనోహరంగా వర్ణించినాడో, 
విశ్వనాథ రాముని బాల్య చేష్టలను అంత మధురంగా వర్ణించినాడు, 

“సాల్రావు రామచంద్రుడు పాల్హావుచు రాఘవుండు పరువెత్తినమణిన్‌ 

షాల్హ్రావు వచ్చియాతడు పా(ల్హావగ దల్లియెడద పాలకడలియౌ” (329). 

నంటి పద్యాలు మనోహరమైన భావాలను, సన్నివేశాలను వర్ణిస్తాయి. తనతండ్రి 
పోలికలు తనకుమారునికి వచ్చినాయనుకోవడం సహజం, తాతతం డ్రుల పోలికలు 
పిల్లలకు రావడం జన్యుశా(స్త్రరీత్యా నిరూపించబడింది. అజమహారాజు పోలికలు 
రొమునిలో ఉన్నాయనుకొని దశరథుడు మురిసిపోవడం నున నిత్యకృత్య 
జీవితంలోని మధురసన్నివేశము. 


అయోధ్యలో కొత్తకోడండ్రు - అత్తగారి తట - క్రొత్త దంపతుల 
లీలావిలాసొలు అన్నీనుధురంగా చిత్రించబడినాయి. “తనదునొడిని వీడిచనిన 
రానుచంద్రవిరహ దుఃఖ సరణి కౌసల్యకుసాటి చిన్ని సీతలోటుతీర్చె”. కోడలు 
రామునిలోటు తీర్చి ఎల్లప్పుడూ కాసల్య ఒడిలోనే ఉంటుందట. చిన్నవయస్సులో 
ఫెళ్ళిచేసినవారికి గానీ తెలియదీబంధం. కౌసల్య ఒడిలోనే సీత ఆదరింపబడు 
చున్నట్టు వర్ణించడం విశ్వనాథ తన వివాహకాలంలోని అనుభవాలను వ్రాసినట్లను 
కోవచ్చు. .సీతనే కౌసల్యకు సర్వస్వం అయింది. “సీతయన్నము స్నానమ్ము సీత 
జనము సీత శ్రీరానుచంద్రుడు సీతయయ్యె బట్టు మహిషికి”. అందుకే శాంత 
సర్తాచికాలాడుతూ ఇంక గోడలు నచ్చినదేమోగాని మేమేటికని' హేలగా దెప్పింది 
కౌసల్యను. ఇంకకైకేయి సీతారాములను ఆటపట్టించడం వారి కేళీవిలాసాలకు 
దోహదక్రియలు సల్పడం మధురంగా వర్ణించబడింది. 
“రాని రాముడడుగో రాముడంచును బల్కుకైక సీత పర్వుగములు పెట్టు 
అడవికోడి కూసినట్టుగా నవ్వును కైక, సీత తిరిగి రాకకలుగు” - కళ్యాణ .157 
“సీతతోడజెప్పు జెలగి కైకేయి, యందగాడు తండ్రి నీవుకాదటంచు 
రామునితోడజెప్పురమణిగ్రెకయి, యందకత్తె సీత నీవుకాదటంచు” -159, 
అటువంటిదే మరొకటి. భార్య పక్కింటికి పేరంటానికి పోయి మెడకు గంధం 
తలనిండా పూలతో, చేత తాంబూలంతో తిరిగివస్తుంది. కొంచెం ఏకాంతం 
దొరకగానే తాను ఆసేరంటంలో కొత్తగా తెలుసుకొన్ని విశేషాలను కళ్ళు తిప్పు 
కుంటూ అతి ఉత్సాహంగా భర్తతో చెపుతుంది. మన తెలుగువారి నిత్య జీవితంలో 
కనిపించే మధుర సన్నివేశం ఇది. సీతారాములు వనవాసం చేస్తూ అత్రి 
మహర్షి ఆశ్రమానికి పోతారు. అనసూయ సీత నెంతో ముద్దు చేస్తుంది. 


56 రామాయణ కల్బన్హతం - తెలుగు దనం 
పీశారాను కళ్యాణ ఘట్టాన్ని శివధనుర్భంగాన్ని సీతనోటితోనే వింటుంది. తన 
తపోబలంతో సృష్టించిన మైపూత, గంధం, చీర, పూమాలలను కానుకగా ఇస్తుంది. 
అవి ఎప్పటికీ చెడకవాడక సుగంధాలను వెదజల్టుతూనే ఉంటాయని చెప్పుతుంది. 

తర్వాత సీతారాములు తమకేర్పాటు చేసిన కుటీరానికి తిరిగి వస్తారు. ఆరాత్రి 
ఏకాంతంలో సీత రామునితో చెప్పే మాటలు ఒక మధుర సన్నివేశం. 

“ సుననైవున ప్రజ ప్రీతులైన సంతోషము కొలంది యిత్తుముధనమున్‌కొను 
మన్నరీతి బుషి బుషి వనితలు తసమిత్తుమంచు పలుకు దురుసుడీ!”' . 

అని ఈ బుషులు బుషి పత్నులు సంతోషపడితే తపస్సునే బహుమానంగా 
ఇస్తారని చెప్పుతుంది. అప్పుడు రావఖుడు చవుత్కారంగా “కొంపదీసి 
అనసూయాదేనిదాసత్తసంబున ఏ ఇంతో గ్రహియింసలేదుకదా” అంటాడు, 
(అయోధ్య - అనసూయ - 388). ఇటువంటి మన నిత్య జీవితంలోని మధుర 
సన్నివేశాలను తెలుగువారి హృదయాలను రంజింప జేసేట్లుగా విశ్వనాథ తన 
కల్చవృక్షంలో చిత్రించినాడు. 


ఆభ్రస్తూచికలు 

. ఆంధ్ర సాహిత్యం సాంఘిక జీనన ప్రతిఫలనం-నండూరి సత్యరామారావు,. పు. 8 
. విశ్వనాథ సాహితీ సమాలోచనం - యువభారతి. పు, 28 
ఆముక్త నూల్యదా సౌందర్యం - తున్ముపూడి కోటేశ్వరరావు 
కొవ్యానందం = విశ్వనాథ పు. 113 
. మేఖల (ఆత్మకథ) = విశ్వనాథ . పు.. 12 
మేఖల (ఆత్మకథ) - విశ్వనాథ. పు. 13 
మేఖల (ఆత్మకథ) - విశ్వనాథ. పు. 13 
. కేదారగౌళ - విశ్వనాథ పు, 56. 

. ఆధునిక ఆంధ్ర కవిత్వం - సనా.రె, పు.3 
10. కల్పవృక రహస్యములు - విశ్వనాథ పు. 137 
11. తెలుగు మెజుగులు - వేటూరి ప్రభాకర శాస్త్రీ ఫు.5 
12. కల్పవృశ రహస్యములు - విశ్వనాథ పు, 19 


—_ 


చ 90'ఎ ల లా ఊఊ టై ఫా 


క 


సారమ్యూర్దిక తెలుగు దనం (రామాయణ ద్రభానం) 57 
వయాడద (పకరణం 
వరమాల్ణాక ఇరంగ denn 


ఏ మహా(గ్రంధానికైనా గీటురాయి - ఒకజాతికి చెందిన ప్రజలపైన వారి 
సంస్కృతిపైన దాని ప్రభావం అవిచ్చిన్నంగా ప్రసరిస్తుండడమే!. ఈ దృష్టితో చూస్తే 
వాల్మీకి రామాయణం రోమ్‌, (గ్రీస్‌ దేశాలలోని మహాకావ్యాల సంస్కృతినలె 
పురాతత్త్వంగానో, చారిత్రక అవశేషంగానో మౌ శ్రమే నిల్చిపోలేదు. మన దేశంలోని 
అనిచ్చిన్నమైన సంస్కృతికి మూలాధారమై, యుగయుగాలుగా, ఇప్పటికీ, 
భారతప్రజల జీవితాలపై క్రియాత్మకమైన ప్రభావాన్ని కలిగి ఉంది. రామాయణం 
లోని పాత్రలు, కథ, భారతప్రజలను ప్రభావితమొనరిస్తూనే ఉన్నాయి. భారత 
దేశంలోనే-కాకుండా విదేశాలలో కూడా రామాయణం [ప్రసిద్ది చెందింది. ఎన్నో 
భాషలలోనికి అనువదింపబడింది. నాటకొలుగా ప్రదర్శింపబడుచుంది కూడ, 
పాశ్చాత్య పండితులు ఎందరో ఈ మహాకావ్య ప్రాశస్త్యాన్ని స్తుతించినారు, 


- “స్వార్ధత్యాగం, వీరత్వం భార్యాభర్తల (పేను గూర్చిన ఈ అపూర్వకథ 
ప్రసంచంలో ఎంత ప్రచారంపొందిందో అంతప్రచారం, మదే సాహిత్యకృతికీ అభించ 
లేదు”. - ఏన్సియంట్‌ ఇండియా అండ్‌ సివిలైజేషన్‌. పు. 259. 1 


రామాయణ కావ్యం భారతీయ కవి త్వానికీ కవులకూ, ప్రేరణ కల్లించే 
స్రోతస్వినిగా చిరకాలంగా నిల్చిఉంది! స్నూూర్తివంతమైన వర్ణనలు, సరళమైన ఛందస్సు, 
వంటి గుణాలున్న రామాయణం పూర్వంనుండి నేటివరకు ఎందరో మహాకవులకు, 
కవులకు ప్రేరణ కల్లిన్తూనేఉంది. ఆదికావ్యంగా దాని స్టానం సుస్టిరంగా నిలిచి ఉంది. . 
ఉంటుంది కూడా. రామాయణకథ భారతంలోనే కాకుండా అన్ని పురాణాలలో = 
చెప్పబడింది. రామాయెణాన్ని అనుసరిస్తూ వ్రాయబడిన కావ్యాలు, నాటకాలు 
లెక్కలేనన్ని ప్రతిభారతీయ భాషలోనూ వెలునడినాయి. కాళిదాస భనభూతులు 
వాల్మీకిని ఉపాసించే మహాకవులైనారు. భారవి, భట్టి, అధ్వరాజు, బాణుడు 
నంబికవులపైగూడ రామాయణ ప్రభావం ఉంటుంది. అంతేకాకుండా భారతీయ 
భాషల్లో ఉత్తనుమైన రచనలుగా రామాయణాలు అసంఖ్యాకంగా వెలువడినాయి. 
వెలునడుతున్నాయి. తమిళంలో కంబరామాయణం, తెలుగులో భాస్కర, రంగనాథ, 
గోపీనాథ, రామాయణాలు, మళయాలంలో రామచరిత, బెంగాలీలో కృతినాస 
రావాయణం, హిందీలో రావుచరిత వాగసం, ఒరియాలో బలరామదాస 
రామాయణం, నురారీలో భావార్థరానాయణం, గుజరాతీలో రామబాలచరితం, 
రాజస్టానీలో రఘునాథ రూప గీతం వంటి అసంఖ్యాక రామాయణాలు వెలువడి 
నాయి. పైన పేర్కొన్న వన్నీ ఆయా భాషల్లో ప్రసిద్దమైననే. అనే కాకుండా ఇంకా 


58 రామాయణ కలిన్దుషం - తెలుగు దనం 
ఎన్నిన్న వస్తున్నాయి. జైన బౌద్ద మతాలు గూడ రానూయణాన్ని వ్రాసుకున్నాయి. 
దశరథజాతకం (క్రీ.పూ.490) అనానుకజాతకం బౌద్దులవి. విమలసూరి పాం 
ఉమ- చరియ (క్రీశ. 100) హేమచంద్రాచార్య జైనరామాయణ (క్రీశ, 1200) 
జైనులవి, అంతేకాకుండా ఇంగ్రీషు, జర్మన్‌, ఫెంచ్‌, రస్యన్క్‌ వంటి అనేకవిదేశీ 
భాషలలో కూడా రామాయణం అనువదించబడింది. ఈ విధంగా రామాయణం 
భారతీయులనే కాకుండా (ప్రపంచ ప్రజలనందరినీ నేటికీ ప్రభావితులను 
చేస్తూనేఉంది. 


తి.1.2. భారతీయ సంస్కృతి - రావాయణం 


అవిచ్చిన్నంగా, నముహోజ్వలంగా సాగిపోతున్న భారతీయ సంస్కృతిని 
అర్థంచేసుకోవడానికి రామాయణ భారతాలే ముఖ్య ఆధారాలు, భారతీయుల 
సంప్రదాయాలు, రాజకీయ సాంఘిక వ్యనస్ట, అందులో సజీనంగా చిత్రించ 
బడినాయి, వాల్మీకి అతి ప్రాచీనమైన, అత్యుత్కృస్టమైన వైదిక, ఆర్షసంస్కృతిని తన ' 
కావ్యంలో నిబద్దించినాడు. ఆసంస్కృతి ఈజిప్ట్‌ బాబిలన్‌ నాగరికతల నూదిరి 
ఏనాడో చచ్చి ఊరుకున్నది కాదు. ఒక ఉన్నత జాతి సజీవవైతన్యానికి అదొక 
ప్రనవూణం. దానికి పునాది రామాయణం, భారతీయులు రావరాజ్యాన్ని 
ప్రజాసంతేనురాజ్యంగా ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. నేటిమన ప్రజాస్వామ్యపద్రతికి 
కూడా అది ఆదర్శష్రాయమైైనదే. నున కౌటుంబిక జీవితంలో ఉండే అతి 
సున్నితమైన అంశాలు, భావాలు రామాయణంలో సహజంగా మనోహరంగా 
చిత్రించబడినాయి. భారతీయులు తము ఆచార వ్యనహారాలలో, నిత్యనైమిత్తికాలలో 
రామాయణాన్నే ప్రమాణంగా తీసుకుంటారు. సత్యాన్ని సదాచారాన్ని సచ్చీలాన్ని, 
కర్తవ్యాన్ని బోధించే గ్రంధం రానాయణం, సామాన్య భారతీయుడు రామాయణ 
కాలాన్ని తన సంఘూనికి స్వర్ణయుగంగా భావించినాడు. భారతీయుల జీవన 
విధానంలో ఎంతగానో సెనవేసుకుపోయింది రామాయణం. అంతేకాకుండా 
ఆదర్శదాంపత్యాన్ని నిర్వచించింది. సత్య నాక్సరిపాలనాన్ని, పుత్రధర్మాన్ని, రాజ 
ధర్మాన్ని స్నేహ ధర్మాన్ని, సతీధర్మాన్ని, సేవకధర్మాన్ని, ధర్మవూర్గాన్ని 

ఇట్టుండాలని చాటిచెప్పింది రామకథ 

రామాయణంలో కథేకాకుండా కవిత్వం, తర్కవేదాంతాది శాస్త్రలన్నీ 
ఉన్నాయి. రామాయణంలో లేనిది లోకంలోనే ఉండదు. అందుకే తరాలు మారినా, 
యుగాలు గడిచినా అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ అందరికీ ప్రియమైంది రామకథ. 
అందుకే రామాయణ శాళ్వతత్త్వాన్ని గురించి ఈనిధంగా చెప్పబడింది. 


“ యావత్‌ స్థాస్యంతి గరయః సరితశ్చమహితలే 


పారమార్థిక తెలుగు దనం (తెలుగు జాతి రాముడు 59 


ఈ లోకంలో పర్వతాలు, నదులు ఉన్నంతకాలం అంటే శాశ్వతంగా 
రామాయణకథ (ప్రచారంలో ఉంటుందని దీని భావం. 


తీ.శి. తెలుగు దొతి - రాముడు 


తెలుగుజాతి ముఖ్యలక్షణాలైన ధర్మాచరణ, స్వాతంత్ర్య ప్రియత్వం, నీతి 
నియమ పాలన వంటి వాటికి తరతరాలుగా స్ఫూర్తినిస్తున్న దేవుడు రాముడు, 
భారతీయు లందరికీ రామాయణం ఉపాదేయం,.రానముకథ అనుసరణీయం. 
అయినప్పటికీ తెలుగువారికి అత్యంత ప్రియమైనది రామకథ, రాముడు ఇష్రదైనం. 
తెలుగుసాహిత్యంలో, కళలలో రామకథకుండే ప్రభావం, ప్రాధాన్యం అపారం. 
రామకథ తెలుగు సాహిత్య ప్రక్రియలన్నింటిలోనికి రచింపబడింది అనఓంకన్నా; 
తెలుగు సాహిత్య వ్రక్రియలన్నీ రామకథను (గ్రహించి సుసంపన్నమైనాయి అని చెప్పడం 
ఉచితంగా ఉంటుంది. 


పద్య, గద్య, చంపూ కావ్యాలుగా, నాటకాలుగాా జానపద గేయాలుగా, 
యక్షగాన, హరికథ, దండక, ద్విపద రూపాలుగా, దామకథ విస్తృతంగా తెలుగు 
సాహిత్యంలో రూపాంతరం చెందింది. దీనినిబట్టి రామకథకు తెలుగు వారికి ఉండే 
అవినాభానం తెలుస్తుంది. రానూయణ కాన్యాలలోనే కాకుండా, ఇతర కావ్యాలలో 
కూడా రామకథా ప్రసక్తి కన్పిస్తుంది. ప్రబంధాల నుండి ఆధునిక రచనల వరకు 
రామకథా ప్రసక్తి కన్పిస్తుంది. వసుచరిత్రలో “ అవారిత సత్కని కల్పనా విభూషానక 
పూర్వవృత్తములు సానలు దీర్చిన జాతిరత్నముల్‌' అని రామరాజభూషణుడు 
గ్రంధానతారికలో 27 పద్యాలలో రామకథను బహు చనుత్కారంగా నిర్మించినాడు. 
కావ్యారంభమే“శ్రీభూపుత్రి వినాహవేళ్‌' (ఆ 1.స.1) అని ఉంది. అంతే 
కాకుండా హరిశ్చంద్రనలోపాఖ్యానంలో ఇతర దేవతాస్తుతి చేయకుండా 
రామసంచాయతానాన్నే స్తుతించినాడు. తనకృతిపతి రాజ్యాన్ని రామరాజ్యంతో, 
పరాక్రమాన్ని రామకౌర్యంతో సోల్చినాడు. 
శివభక్తి ప్రధానాలైన హరవిలాస, | శ్రీశాళహస్తీనుహోత్మ్య గ్రంధాలలో కూడా 
రామకథా ప్రస్తానన ఉంది. దీనిని బట్టి మత భేదాతీతంగా తెలుగుకవులు రానుకథలో 
తాదాత్యం పొందినట్లు తెలుస్తుంది. డ్ర్రీకాళహస్తీ మహాత్మంలో ధూర్హటి, 
- “బలములు దీర్చిర్కి నడిచిరి బలవంతుడైన యుగ్రుపైనేచి, బలా 
బలచింత లేక రాక్షసబలములు రఘురాముమీద బైకొనురితిన్‌” 
- శ్రీకాళహస్తీ మహత్మ్యం (అ - 2 - స - 38).3 
అని పోల్చినాడు. అంతేకాకుండా సూర్యాస్తమయనర్ధనలో మనోహరంగా రామ 
కథను ఉగ్రేశిస్తాడు. (ఆ- 4 - ప- 87). హర విలాస పీఠికలో (శ్రీనాథునికి 


60 రామాయణ కల్పవ్రుతం - తెలుగు దనం 
అవచితిప్పయ సెట్టి అయోధ్యానగరస్వామిగా, అంత వైభవంగా కస్పుంచినాడు. 
(అపతారిక, పు, 3) ఇంకపయమ భక్తు గ్రగణ్యుణు తెలుగువారి పుణ్యముల సంటర్జ్రన 
పోతనామాత్యుడు తనభాగపలాన్ని రామునికే అంకితం చేసినాడు. “ సలికించెడి నాడు 
రామభద్రుండుట” అని చెప్పుకుని ధన్యుడైనాడు. కాశీమజిలీ కథలు మొదలుకొని 
ఆధునిక నవలాకారుల వరకు వచన సాహిత్యంలో అతి సామాన్య స్రీ శోకంలో 
అలనాటి సీతమ్మ కన్నీటిగాధ తళుక్కుమంటూనే ఉంటుంది. సాక్షి వ్యాస కర్త 
రాముని గురించి ఈవిధంగా చెప్తాడు. 

“ ఫీధిపురాణంపు వేదికపైనీవు ; పారాయణప్పుపీటపైననీవు క. 
దృశ్య ప్రబంధపు దెరల సందున నీవు ; మృతివార్త శ్రుతిబడ్డయెడలనీవు 
గొల్లసుద్దుల టేకు దొల్లలందుననీవు ;యత్షగానపుచిందులందునివ 
ఛండాలభుజము వైమొండితంబురనీవు ; తోలుబొమ్మల సంగగోలలనీవు” . 

“పడకగదుల గోడలనీవు ; భక్తహృదయరసనలను నీవు 
య *యవారతనువనీవు ; సృష్టినిమయమొ, నీవు సృష్టిమయమొ” . 

-సాక్షి-6నసంపుటం.4 

మహాభక్తుడైన రామదాసు “అంతారామమయం, జగమంతా రామమయం' 

అని పరవశుడై పొడుకున్నాడు, తెలుగు వారి కందరికీ ప్రతినిధిగా ' ఎట్టెననేమి రామ! 

రక్నింపువుయ్య' అని అంజలిఘటించినాడు. అట్లే త్యాగరాజనుహర్షి తన 

వాజ్మయాన్నంతా భక్తిసారమ్యంగా రామార్పణం చేసినాడు. “జగళ్తుకే ఆర్తత్రాణ 

సరాయణుడు రాముడే అని బ్రోచేవారెవరురా? నిను వినా రఘువరా?ి అని 
సాడుకున్నారు. 


సాహిత్యమే కాకుండా శిల్పం, చిత్రలేఖనంవంటిలలిత కళలన్నీ రామకథ 
ఆలంబనంగా పరిపుష్టమై విరాజిల్లినాయి. ప్రావీన భారతదేశంలోని శిల్బకళకు 
సంబంధించిన నమూనాలలో రామాయణంలో వర్ణింపబడిన నగరాల ప్రసాదాల 
ప్రభానం గోచరిస్తుంది. లంకలోని బంగారు లతో సంక్తులతో అలంకఠింసబడిన 
తోరణాల అనుకరణ అనురానతిలో ఉంది. పుష్పుక విమానంలో లక్ష్మీదేవి 
కమలాసనరై ఏనుగులతో గూడిఉన్నట్లు వర్ణించబడింది. ఈ దృశ్యం అమరావతి, 
ఉదయగిరి మొదలగు చోట్ల మనకు కన్పిస్తుంది. పుష్పక విమాన స్తంభాలు శ్రేష్టమైన 
(ప్రీలనలె ప్రకాశమావాలని చెప్పినవాల్మీకి వర్ణనకు (ప్రస్తరటీకా రూసంలో 
జగ్గయ్యపేట నుధురవంటిచోట్లనుందిరాలలో స్తంభాలమీద యజిణుల 
అందమైన వబణార్హులు చెక్కబడినాయి. ఇదేవిధంగా పుష్పుకవివూనాన్ని 
అందమైన హంసలు ఎత్తుకుపోతున్నట్టు చెప్పబడింది. దీనికి శిల్పీకరణ 
అనురానతి, ఘంటసాల, నాగార్జున కొండలలో కన్పిస్తుంది. ఇట్లా శిల్పకళా 
కేంద్రాలలోనేకాకుండా ప్రాచీనగ్భహాలలో గోడలమీద రామకథా చిత్రాలుండేవి. 


సారన్యూర్ధిక తెలుగు దనం (తెలుగు జాతి - రాముడు) 61 


చెక్క, రాగి, ఇత్తడి, వెండి పాత్రలపై కూడారామకథా చిత్రాలు, మూర్తులు చిత్రిందబడేని. 
ఈవిధంగా సాహిత్యశిల్ప, చిత్రకళలను రామాయణం ఎంతో ప్రభావిత మొనరించింది. 


3.3 తెలుగు దేశంలో రావుకథా ప్రాశస్త్యం 


శ్రీరాముడు తెలుగుదైనము. రామాయణకథకు తెలుగుదేశానికి సన్నిహిత 
సంబంధం ఉంది, అందుకే విశ్వనాథ తెలుగు గడ్డను గురించి *ో రామచలద్రుడు 
వచ్చి యరణ్యవాసమాచరింపగ గోరినట్లినేల” అని చెప్పినాడు. అంటే కాకుండా 
“అతని ప్రతదీక దుఃఖనబ్మనాచికొనిన కొలతయుగు గాలిలో నూనికొనిన 
బాస ” అని తెలుగుభాషను వర్ణించినాడు. తెలుగు వారి జీవితంలో రామాయణ 
ప్రభావం అపారం. చిన్న విషయం నుండి గొప్పవిషయంవరకు అన్నా 
రామాయణం నుండి స్ఫూర్తిని పొందుతూనే ఉంది తెలుగుజాతి. తరతరాలుగా 
వైదికమార్గనిష్థమై, ఆధ్యాత్మిక దృష్టితో ప్రవర్తిస్తుంది తెలుగు జాతి అంతేగాని 
_ ప్రత్యేకంగా శైవ, వైష్ణవ మతాలలో ఒక్క దానినే పాటించలేదు. తెలుగు వారికి శిన 
- కేశవులను భేదదృష్టితో ఆరాధించడం తెలియదు. ఒకరు హెచ్చు, ఒకరు తగ్గు అనే 
భావమే లేదు. నిత్యజీవితంలో ధర్మాచరణ, నీతినియనుసాలనకే (ప్రాధాన్య 
మిచ్చినారు. దీనికి రానాయణమిచ్చిన, యిస్తున్న స్పూర్తి అనంతం, జానపదుల 
నుండి, సంస్కారనంతుల నరకు అందరూ రామాయణాన్ని వారి వారి స్థాయిలలో 
అనుసరిస్తున్నారు. రామ, లక్మణ, సీత, ఆంజనేయ, హనుమంతు, నంటే పేర్ణను 
విరివిగా పెట్టుకుంటారు. రామాలయం, ఆంజనేయాలయం లేని గ్రామమే తెలుగు 
నాట కనిసించదు. తెలుగు వారి రచనలన్నీ, “శ్రీరామ తో ప్రైరంభమవు తాయి. 
కష్టకాలం 'రాన్క సామీ అను కుంటాం. రామభక్తుడైన ఆంజనేయదండకం 
నిత్యకృత్యంలో పీడాపరిహారిణిగా వ్యాప్తిలో ఉంది. రానాయణపారాయణం 
అందులో సుందరకాండ పారాయణం అన్ని అరిస్టాలను తొలిగించి, ఆధివ్యాధులను 
పోగొడ్డుందనే నిశ్వాసం ఇప్పటికీ ఉంది. సుందరకాండ అంతా హనుమ మహిమను, 
ప్రభావాన్ని తెల్సేదే. రామ కోటి న్రాసి భద్రాచలంలో సమర్పించడం ఇప్పటికీ 
ఉంది. తద్వారా జన్మ సాఫల్యం పొందుతున్నారు. తల్లులు పిల్లలకు “శ్రీరాను రక్ష 
పెట్టడం, అన్నార్తులు అన్నమో రామచంద్రా! అనడం పరిపాటి. తెలుగువారి పెండ్లి 
సీతా రాను కళ్యాణమే, వైదిక జానపద ఆచార పద్దతుల్లో కూడా సీతారాను స్మరణ 
తప్పని సరి. తెలుగు దేశంలో ఏ ప్రాంతంసోయినా స్టల పురాణంగా సీతా లత్మణు 
లు వనవాసం గడిపి నట్లే చెప్పు కుంటారు. ఇక్కడ రాముడిలా చేసినాడు. సీత జల 
కాలాడింది. వంటి వన్నీ సాధారణాంశాలుగా ఉంటాయి. గోదావరి నది అచ్చంగా 
తెలుగు వారిది. సీతారాములకు ఈ నది గంగ కన్నా ఆత్మీయురాలు, ఎందు కంటే 


62 రానాయణ కబ్బనశం - తెలుగు దనం 


వారి ఏకాంత వనవాస లీలా మాధుర్యానికి, అవిస్రంభనుధురాపాలకు, ఆ ప్రణయపు 
లోతులకు, ఒకరి నొకరు నెడబాసి వారనుభవించిన ఆదుఃఖానికి సాక్షి గోదావరి 
కాక నురెవరున్నారు ? ఈవిధంగా సీతారాముల సంయోగ వియోగమైన ప్రణయ 
. జీవిత రహస్సృఖికాబట్టి, వారు గోదావరిని విడిచి పోలేక ఆ నది ఒడ్డుననే భద్రగిరిమీద 
నెలవుకొని తెలుగు ప్రజల హృదయాల్లో వారు శాశ్వతంగా నిలిచి పోయినారు. 
తెలుగుదేశం మీద, తెలుగుభాషమీద, తెలుగు ప్రజల మీద వారికున్న మమత తలచు 
కుంటే అసలు వారు వనవాసం నుండి తిరిగి అయోధ్యకు వెళ్ళలేదేమో అనిపిస్తుంది. 
సీతా రామ కళ్యాణాలు, పట్టా భిషేకాలు తెలుగు నాట జరుగుతున్నట్టు, వైభవంగా 
ఉత్సాహంగా మరెక్కడా జరగనేమో అన్పిస్తుంది. 


ఇంకనిత్యజీనితంలో రానూయణాన్ని అనుక్షణం తలచుకునే సందర్భాలు 
- అనేకం. ఏవిషయమైనా సం(గ్రహంగా చెప్తే కట్టె - కొట్టె - తెచ్చె, అన్న మూడు 
ముక్కల్లో రామాయణం చెప్పినట్టుంది అంటాం. బృహత్రణాలికను “భగీరథ 
ప్రయత్నల' గా చెప్పిన దానికన్నా ఎక్కువగా చేస్తే 'చూసిరన్ముంటే కాల్ఫినచ్చే రకం" 
గా ఎక్కువగా ని ద్రపోయేవాళ్ళము, కుంభకర్ణుని నిద్రిగా, కఠిమైన ఆజ్ఞను 
“సుగ్రీవాజ్ఞ' గా పేర్కొంటాం. కోలాహలం చేసే అల్లరీ మూకను 'రానుదండు' 
అంటాం. అంతేకాకుండా సోమెతలలో కూడా రామకథాసంబంధులు ఎక్కువ. 
“సీతమ్మ శోకం" , 'అలోలమ్మణా', “రంభారావుళ్ళు, “రామరానణయుద్దం', 
“ఇంటి గుట్టు - లంకకుచేటు', “ఉడుతా భక్తి, “తాజెడ్డకోతి ననమెల్ల చెణుచి 
నట్లు, “విశ్వామిత్రసృష్టి వంటివి ఎన్నో ఉన్నాయి. 


3.4. కల్పవృక్షంలో రావాయణ ప్రభావ చిత్రీకరణ. 


తెలుగువారి జీవితంలో (పత్యణువులోనికి చొచ్చుకెనిపోంన 
రానుకథా ప్రాశస్త్యాన్ని, ప్రభావాన్ని విశ్వనాథ తన రోమాయణ కల్పవృక్షంలో 
చిత్రిస్తాడు. బాలకాండలో అనతారఖండంలో దశరథుడు తనకుమూరులకు 
నామకరణం చేస్తాడు. “రామనామము సర్వదుఃఖహరము, ఓంకార సదృశము 
తతనుధురము” (అవతార - 274). అట్టిరామనామాన్ని అయోధ్యా ప్రజలంతా 
పరిపరి ఉచ్చరించేటప్పటికీ అద్భుతమైన శబ్దగుణ మంతా వ్యాపించి, క్షుద్ర తర 
ధ్వనులన్నీ ఆరామనామ ప్రభావానికి ఎగుర గొట్టబడినాయి. (అదే, 279), అంతే 
కాకుండా అయోధ్య ప్రజలందరూ రామనామమే సల్కుతూ తమతమ పేరుకూడా 
మర్చిపోయి, మళ్ళీ ఒకరినొకరు అడిగికొంటారట. 


“ అంతన కోసలేశుసుత యాత్మజునానుము నెల్లవారి్రా 
ణాంతరవీధినుండి బయలై చనుదెంచిన యక్షరంబులై 


పారమార్థిక తెలుగు దనం (కల్చునశంలో రామాయణ ప్రభాన చిత్రీకరణ) 63 
యింతయు విస్మృతిన బడద రికి దక్కినవారినా 
కొంతకెటుగంగా నడిగి కొందరు వారిని వారు భూప్రజల్‌' - అవతార .280 


ఈ సందర్భంలోనే సర్వం రానునుయంగా ఉందని వర్షిస్తూ అయోధ్య 
ప్రజలంతా (ప్రశ్నించినా, బదులు చెప్పినా, వస్తువెక్కడని పల్కినా, ఎక్కడకు 
పోతున్నావని అడిగినా ఏపనిచేస్తున్నా ఏమి మాట్లాడినా రామనామమే మొదట 
ఉచ్చరించి, వెంటనే మాట తివ్సుకొనే వారని చెప్పినాడు విశ్వనాథ ఆ సందర్భం 
లోని గద్యం ఎంతో హృదయం గమంగా ఉంది, 

“ అచిత్రమేమిటో! యాపురంబునందు బ్రజలెల్ల (బ్రశ్నోత్తరం 

బులందు బ్రశ్న్మయడుగబోయి రామచం ద్రుడంద్రు బ 
దులు చెప్పగ రామభద్రుడందు రేవస్తునేనియునెటను 
న్నదేయని యడుగబోవుచు రామునడుగుచుందురె 
చటకేబోవుచు నెటుకేగుచుంటివన రామభద్రుని గన 
నటంద్రు మరియు వల్లంతలోపల మాట ద్రిప్పుకొంటయే 
గాని మొదలి పల్కులకు రామముద్రగా వాడుదురు” . (అవతార - 281). 
పైన వర్ణింపబడిన అయోధ్యా 'వ్రజలంతా తెలుగు వారి గానే కన్పిస్తారు. ఇంతగా 
రామనామాన్ని నిత్య వ్యవహారంలో జపిస్తూ వ్వనహరించడం తెలుగు వారికే 
చెల్లుతుంది. ఇప్పటికీ తెలుగునాట పల్లెలలో వృద్దులు కూర్చున్నా, లేచినా 
అడుగేసినా, రానా!రానచంద్రా! అంటూ రానునామస్మరణ చేయడం మనం 
చూస్తుంటాను. అందలి స్రభావం గొప్పది. తారకమం ట్రం గదా! తరింప జేస్తుంది. 
ఈ దృష్టితోనే విశ్వనాథ నిత్య రామునామతళ్చరులైన అయోధ్య పుర ప్రజలను 
“వేదనలులకు, వేదశేఖరంబులకు అందనిసిద్దవుతులుగా” పేర్కొన్నాడు 
నిత్యతారకమం త్ర జపానుష్టానం చేసేవారు అన్నింటికీ అతీతులని, వారిని వేదాలు, 
ఉప నిషత్తులు గూడా అందుకోలేవని విశ్వనాథ నిశ్చితాభిప్రాయం. తానుకూడ 
సర్వకాల సర్వావ్థులందు కూడా నిరంతర రామనాను జస పారీణుడనే అవతారికలో 
చెప్పుకున్నాడు. 

“ జ్లాగ్రదవస్టనేమి యన స్వప్న పుషుప్తులగూడ రామనా 

మగ్రహణంబె నొవయివ మానస జిహ్వాలు సేయు” (అవతారిక.పద్య - 6). 

. అందుకే రొవునామూన్ని నిరంతరం జపీంచే అయోధ్యపుర ప్రజలు 
సిద్దమతులైనారు. అంతేకాకుండా పైన పేర్కొన్న తనప్టితినే అపుర ప్రజలందరికీ 
వర్తింపజేసినాడు. . 

“ శ్రనుపొందన్‌ కధయున్‌ బిపాసయున్‌ దీరన్‌ గ్రిష్షకార్యాంతవి 

శ్రమ మొందన్‌ నిదురింపబండుకొన నిద్రన్‌ మేలుకొన్నన్‌ వచో 


64 రామాయణ కల్చన్హ్రశం - తెలుగు దనం 
(గ్రిమభాగంబు సర్వభూ ప్రజకు “దండ్రీ' రామచంద్రా! యట 
న్నమహావాక్యంబె గోచరించె సుమహానందంబు సంధించుచున్‌' - అవతార 282 

రానునానుం మహానాక్యంగా వారందరికీ కన్పించి సుమహానందాన్ని కల్గించింది. 

ఆరానునామంతో తాదాత్య్య స్టితిని పొందినారునారు, పై పద్యం పోతనగారి ప్రహ్లాద 
నర్గనను గుర్తుకు తెస్తుంది. దాన్ని ఇక్కడ ఉదహరించడం అగ్రస్తకం కాదు, భక్తి 
తత్సరత రెండుసందర్భాలలో సమానం కదా! 

“పానీయంబుల ద్రావుచున్‌ గుడుచుచున్‌ భాషించుచున్‌ హాసలీ 
లానిద్రాదులు జేయుచున్‌ నడుచుచున్‌ లక్షించుచున్‌ సంతత 
(శ్రీనారాయణసాదసద్మయుగళీ చింతామృతాస్వాద సం 
ధానుడై మరవెన్‌ సురారిసుతుడేత ద్విశ్వమున్‌ భూవరా! ” న 

-ఆం(ధ్రమహాభాగవతం - ఏకాదశస్కంధం.క్‌ 

అంతే కాకుండా ఇంకొక తాత్తికమైన వర్ణనలో రామనామ ప్రభావాన్ని వర్ణిస్తాడు 

విశ్వనాథ. అసలె జగమంతా రామమయంగా ఉంది. అయోధ్యాప్రజల సంతత 

రామనామ జపం వల్ల అప్పుడే రా మమయమ్టైనట్టు తోచింది. ఇది ఎట్టుందంటే 

వృక్షం బీజనిర్గతంగా ఉంది. కాని విత్తనాన్ని నాటిన తర్వాత అది మొలకెత్తి పెరిగి 

పెద్దదయితే గదా నేత్రగోచరమయ్యేది. రామమయమైన జగత్తు అయోధ్యా ప్రజల 
స్మరణతో రామమయంగా గోచరించింది. (అనతార ? 283). 


ఈ విధంగా విశ్వనాథ రామనామ ప్రభావాన్ని, అది తెలుగువారి జీవితంలో 
ఎంతగా పెనవేసికొని పోయిందో అనే అంశాన్ని తన రామాయణ కల్పవృకంలో 
నిపుణంగా చిత్రించినాడు. అందుకే అది “తెలుగు రామాయణ మైంది. 


శి.ర. ధ ర్మ పరవుధర్మవములు - కల్పవృషము 
రామోవి([గ్రహవాన్‌ ధర్మః 


లోకయాత్రలోనున్న ధర్మాధర్మముల విన్నిర్థయం మహాపురుషుల బోధనల 
చేత, వారి ధర్మాచరణం చేతనే జరుగుతుంది. (శ్రీరామచంద్రుని జీవితనుంతా 
ధర్మసంస్థాపన, ధర్మాచరణాలకే అంకితమయ్యింది. ఈ ధర్మాచరణానికై ఆయన 
పడినన్నికమ్టాలు ఏచారిత్రకపురుషుడు పడలేదు. "రామోవి గ్రహ వాన్‌ధర్మః' ధర్మమే 
రామునిగా రూపుకట్టింది. రాముడు ధర్మస్వరూపుడు. అందుకే విశ్వనాథ 
రామునితో 'ఎచ్చోటను ధర్మ నిష్టుడను నేనానంత ధర్మచ్యుతిన్‌ గ్రకోజాలను" 
(అయోధ్య - ప్రస్థాన - 203) అని సల్కించినాడు. మరి ధర్మం అంటే ఏమి? 


“యతో అభ్యుదయ నిజ్ర్రేయససిద్దిఃసధర్మః"” 


పాఠమార్థిక తెలుగు దనం (రాముడు- సిత్ఫవాకు సాలన) 65 
దేనివల్ల ఇహలోకంలో అభ్యుదయం, పరలోకంలో నిణ్ర్రీయస్సు కల్గుతాయో 
అదీ ధర్మం. ఇహపరాలను రెంటినీ ప్రసాదించేదే ధర్మం. అందుకే జగత్తుకు ధర్మమే 
మూలం అని చెప్పబడింది. 
* ధర్మాదర్హం ప్రభవతి, ధర్మాత్‌ ప్రభవతేసుఖం 
ధర్మేణలభతేసర్వం, ధర్మసారమిదంజగత్‌ో . 

. చతుర్విధపురుషార్దాలను జీవితంలో సాధించాలనుకునే వారికి రాముడు 
ధృవతార, వాల్మీకి పేర్కొన్న ఆదర్శపురుషలక్ష ణాలన్నీ రానంునికీ 
అన్వయించబడినాయి. రామకథ, ధర్మార్టకామాలను, మోవ్షానిైై నిర్వహింప వలసిన 
విధానాన్ని బోధిస్తుంది. అందుకే అది సార్వకాలీనం. సార్వజనీనమ్టైంది. రాముని 

' ధర్మాచరణాన్ని వివరిస్తూ విశ్వనాథ ఇలా చెప్పుతాడు. 
“తాను ధర్మమును ్రవర్తింపజేయుటకే జన్మించనాడని, ధర్మము 
నిలబెట్టుదుననీ ఆయన నిశ్చయము. ధర్మస్వరూస మును తాను చెప్పినట్లే ఉండును. 
“ఇది రాముని సిద్దాంతము. రామునికంటె పూర్ణపురుషుడుండుటకు వీలులేదు. 


రామునియొక్క ధర్మము అటువంటిది”. 
(విశ్వనాథశారద - 90 జయంతి. సే - 69).63 


శీ.5.1 రాముడు - పేతృవాక్యపరిపాలన వా 


రామచంద్రుడు మానవజీవితంలో ఉండే ఎన్నో ధర్మాలను ఆచరించి 
చూసినప్పటికీ అందు ప్రథమగణ్యమైనది ఆయన పితృభక్తి. పితరులు అంటే 
తల్లిదండ్రులు. మాతాచసితాచపితరౌ. ఈ పితృపూజ, పిళ్ళ వాక్యపాలనమే తన 
పరమ లక్ష్యంగా ఎంచుకున్నాడు. దీనిలో ఉపాసనా రహస్యం ఇమిడి ఉంది. 
తల్లిదండ్రులు ప్రత్యక్షదేవతలు. సర్వదేనతాస్వ్రరూపాలు, మాతృదేవో భవ - పితృ 
దేవోభవ. అని వేదం చెప్పడంలోని అంతరార్థం అదే. వారిని దైవంగా ఉపాసించడం 
వల్లమోక్షప్రాప్తి సులభతరమైతుంది. సర్వదేవతలు తల్లిదం డ్రులందే ఉన్సారనే 
భావంతో వారిని కొలిచి, వారికోసం రాజ్యత్యాగానికి సిద్దవడినాడు రాముడు. దీనినే 
విశ్వనాథ రామునితో చెప్పిస్తాడు. 
“తండ్రి మాట యారాధించు తనయునకు నలత్రిలోకీగతంబు భయంబు లేదు 
దానమానయజ్ఞములుదక్షిణలును బితృసమారాధనకుబో ల్కి బెట్టలేరు” ప్రసాన. 58. 
“వెలది! మొతాసితృపరాయణులకు స్వర్గలోక గోలోకములు బ్రహ్మలోకమైన 
గృచ్రములు గావు నూనె తర్చితులవెంట తల్లిదం డ్రులవెంట సాధ్యముత్రిలోకి” 
అదీరాముని భావన! అందుకే తండ్రికి అసత్యదోషం కల్గకుండా రాజ్యాన్ని 
తృణప్రాయంగా వదిలి అడవులకు పోగల్లినాడు. సుఖాన్ని వదిలి కష్టాన్ని ఆనందంగా 


66 రామాయణ కల్పన్తృుతం - తెలుగు దనం 


స్వీకరించినాడు. ఇది లోక చ్చష్టి. కాని రాజ్యాధికారం కన్న పిత్చవాక్యపాలనా భాగ్యం 


మహత్తరమైనదని రాముని దృష్టి. 
తి.త.శి ధర్మకావుము :- ధర్మసంస్తాసనలో (శ్రీరాముడు 
ఆచరించిచూపినది ధర్మ కానుము. ఏకపల్నీ వ్రతం అంతే కాకుండా అధర్మ 
కామాన్ని నిగ్రహించి నాడు. అసలు గృహస్థాశ్రమం సంతానంకోసమే. అందుకే రఘు 
వంశరాజులను " ప్రజాయైగృహవేంధినాం' గో నర్షించినారు. j ప్రజాతంతుం 
మావ్యవత్సేల్సీ' అనే వేద వాక్యాన్ని ఆచరించడమే గృహస్ట్రా శ్రమ ధర్మం. కేవల కామ 
లృప్తిధ్యేయంకాదు. అందుకే దశరథుడు సుమంత్రునితో “ ప్రజార్ధము కానియట్టి 
భార్యారతిచూడ బాశవము కన్నను హీనము” (బాల - ఇష్టి - 36) అంటాడు. 
ఇదే వేద ధర్మం. కొని దుష్ప్రకామంతో అధర్మాచరణ రానణునియందు మూర్తి - 
కట్టింది. పరస్త్రీలను అవమానించడం లోకసుస్టితికి భంగహేతువు. దీన్ని 
నిరోధించడమే రావణ వధ. అట్లే స్త్రీగత దుష్టకామానికి ప్రతీక శూర్పణఖ. దాన్ని 
శిక్షించి రాముడు ధర్మసంస్థ్రాపనం చేసినాడు. ఇంకా స్నేహ ధర్మ, రాజ ధర్మ, భాత్స , 
దర్మాలనుకూడా ఆచరించిచూపి ఆదర్శప్రాయుడైనాడు రాముడు. నేటి 
మానవజీవితం అష్టకానూలకే (ప్రాధాన్యమిచ్చి, ధర్మమోక్షాలను విడిచింది. అందుకే 
లోకంలో అశాంతి, స్వార్థం, వరసీడనం వైషమ్యం వంటివి పెచ్చుపెరిగి లోకసుస్టితిని 
భంగ పరుస్తున్నాయి. అర్థమే పరమార్ధం కాకూడదని, ధర్మం మూలం కావాలని 
ప్రబోధిస్తూ రామాయణ కల్పవృశాన్ని వ్రాసినాడు విశ్వనాథ. ప్రజల్లో ధార్మిక చింతన 
ఏర్పడినప్పుడే శాంతి సౌఖ్యాలు కల్గుతాయి. ప్రభుత్వాలు దీన్ని సాధించ లేవు. ధర్మం 
చేత అర్హకామాలు సాధించే సమాజమేనిజమైన అభ్యుదయాన్ని సాధిస్తుంది. కేవల 
భౌతిక దృష్టితో పురోగమించిన పాశ్చాత్య దేశాలలోని ప్రజలు శాంతికోసం అర్రులు 
చొస్తున్నారు. ఇప్పటి మన పరిష్టీతి కూడా అదే! అందుకే కల్పవృక్షం బ్రాయాల్సి 
వచ్చింది. గాంధీజీ కూడా ధర్మం సత్యం అహింసలను ఆచరించి నాడు. ధర్మానికి 
పరమార్ధ శక్తి ఉన్నప్పుడే దానికి అర్ధ కామాలు వశనుయ్యేది. స్వచ్చమైన 
భావాలు ఆలోచనలు ఉన్నప్పుడే స్వచ్చమైపాలన సాధ్యం అంటాడు 
గాంధీజీ, తనను జయించు కోలేనివాడు లోకాన్ని ఉద్దరించ లేడు. జాతిజీననం 
ఆధ్యాత్మికచై తన్యంతో ముందుకు నడిచినప్పుడే వరానవ వికాసం 
సంప్రూర్థనౌతుంది. ఎందుకంటే అభ్యుదయానికి అవధి ఆత్మ శాంతి నునిషి తనలో 
తను మేలుకోక పోతే తన అభ్యుదయానికి అరం తెలుసుకోలేడు. ధర్మమూలమైన 
పురుషార్రమే మానవజీవితానికి ప్యూర్థత్వాన్నిస్తుంది. ఈ భావంతోనే భారతీయుల 
ధర్మ దృష్టిని పున ప్రతిష్టించి, నేటి మానవుడు శాంతిని పొంది, ఆర్తిని పోగొట్టు 
ఒకోనొలనే లక్ష్యంతోనే విశ్వనాథ రామాయణ కల్పవృక్ష రచన చేసినాడు. అందుకే 
జకాన్యం ఆధునిక కావ్యమే. 


పారమార్థిక తెలుగు దనం (ధర్మ-నరమ ధర్మాలు) 67 
తీ,.త.తీ పరవుధర్మం :- 
“సద్వినిధోహివేదోకోధర్మః |ప్రనృత్తిలక్షణో నివృత్తి లక్షణశ్చ జగతస్టితి 
కారణమ్‌” ((- ఆదిశంకరుల గీతాభాష్యం ~-1 ). 
పై శంకరుల అభిభాషణంలో వేదోక్తధర్మం రెండు రకాలుగా చెప్పబడింది. 


ఒకటి (ప్రవృత్తిలక్షణం కలది. రెండు నివృత్తి లక్షణం కలది. ఈ రెండు పద్దతులు 
జగత్తుయొక్క సుఫ్రితికి కారణమౌతున్నాయి. 


ప్రవృత్తిధర్మం :- వర్ణాశ్రమాది వేదోక్తకర్యాచరణ 


నివృత్తి ధర్మం -జ్ఞానవైరాగ్యస్వరూహమైనది. ఇదియే సరనుధర్మం. సరను- 
నిశ్రేయస్సు, మోక్షం అని అర్ధం చెప్పుకోవచ్చు. పరమసదం - సరమౌళ్థం - 
సరతత్త్యం వంటివన్నీ ఈ అర్దంలోనే ప్రయోగించబడుతున్నాయి. ప్రవృత్తిధర్మం 
మాథత్రమే లక్ష్యంకారాదు. సరమగమ్యం నివృత్తిధర్మమే. సర్వసంగవర్షితుడై - 
నిష్మానుకర్మాచరణశీలుని ప్రవర్తనే పరమధర్మం. పరమపురుషుడైన విష్ణువు 
లోకానుగ్రహకాంక్షతో లోకోపద్రవనివారణకు అవతారాలు దొల్చినాడు. 
(శ్రీరాముడు ' ఆత్మానంనూనుషంమన్యే" అని చెప్పుకున్నప్పటికీ ఆయనస్థితి 
ఆనందనుయమైనదే. తనకర్మానరణను, కర్తన్యాన్ని, నిష్కానుస్థితిలో ఉంటూ 
నిర్వర్తించడమే స్టీత ప్రజ్ఞ స్థితి. స్టితప్రజ్ఞునికి శోక, కోస, భయాది మోహలక్షణాలేనీ 
ఉండవు. అనన్నీ అతని స్వాధీనంలో ఉంటాయి. అందుకే వాల్మీకి 
“కోపమాదాయరాఘవః అంటాడు. అంటే రాముడు కోపం తెచ్చుకుంటాడు. 
కొవాలన్నప్పుడు నస్తుంది కోపం. మిగిలిన లక్షణాలన్నీ అంతే! సర్వేంద్రియజయం 
కల్గి ఉండి ఆనందస్వరూసంగా ఉంటూ అన్ని పనులు నిష్మామంగా చేయడమే 
సరనుధర్మస్టితి, : 


_ తిక్కన తనభారతరచనను 'అనన్యసామాన్యకారణంబు, పరమధర్మ 
ప్రకారంబు' అని పేర్కొన్నాడు. “జనాభ్యర్చితమైన భారతనుపార కృసాసరతం త్ర 
.వృత్తిమైబేర్చిన దేవదేవునకు బ్రీతిగ నిచ్చుట సర్వసిద్ది'గా చెప్పుకున్నాడు. సరమ 
ధర్మాన్ని వివరించినాడు. తిక్కన తర్వాత ఆస్ట్రీతి పొందిన కవి విశ్వనాథ అని 
చెప్పడంలో అతిశయోక్తిలేదు. ఎందుకంటే ఒకచోట “రేణువును కూడా మనసార 
పరిత్యజించి కేవలం రామొను[గ్రహం కోసం వ్రాసిన (గ్రంధమిది” అని కల్పవృతాన్ని 
గురించి చెప్పుకున్నాడు. అంతే కాకుండా అవతారికలో 
“కృతిచే సమాత్తమగు గీరితి స్వర్లదనుంతె, నేనరింపను 
స్వర్గం బతిరూక్షచింతనా గ్రస్టీతతేజము శివుడునన్సు జెందెడుగాతన్‌”. 
| " (-అవతారిక - ప - 46). 


68 రామాయణ కలవుతం - తెలుగు దనం 


అని చెప్పుకున్నాడు. తనకు స్వర్గం అక్కర లేదన్నాడు. శివైక్యమే తన లక్ష్యంగా ఎంచు 
కున్నాడు. రఘుదేవుని సాధు కథా ప్రపంచాన్ని కల్ప వృక్షంగా విరియించినాడు. “నాథ 
కథను “సకలోహ వైభన సనాథంగా' రచించినాడు. ఇది నాథ కథ అంటే ' కథానాథంి 
అనికూడా చెప్పు కోవచ్చు. కథల కంతా అధిపతి. అంతే కాకుండా అది 'సత్కథ' 
అంటే సత్ప్సదార్హ నిరూసకమైన కథ. వాల్మీకి కృతం. సుధారసం, అన్బుతోదాత్తం. 
కాబట్టి అది సాధువు. కథలోని సాధుత్వం దాని మూలమైన సత్త్వం. 'నాథ' శబ్దాన్ని 
“పరమాత్మ అనే అర్ధంలో కూడా ప్రయోగించి నట్లు చెప్పుకోవచ్చు. తండ్రి ఆజ్ఞ 
కట్టుకథలు వ్రాయవద్దని. అవి ఐహికమా? పరమా? అని ్రశ్నించినాడు. 
మరిరామకథ కట్టుకథకాదు. అది విచ్చుకథ అంటే భవబంధాలనుండి విముక్తి కల్గించి 
మోక్షాన్ని ప్రసాదించేది. పరమార్ధవిషయంగా అది సత్పదార్హనిరూసకం. అందుకే 
కల్పవృషకారుడు తన కావ్యాన్ని "ఆత్మ నిత్యమ్ము' అని ప్రారంభించినాడు. అది 
'అచ్చతెలివి ఈ అద్వైత సిద్దాంతాన్ని ప్రతిపాదించడం కూడా కని నునోధర్మాన్ని 
ప్రతిబింబిస్తుంది. ఇదే విషయాన్ని నివరిస్తూ, 
“కావ్యప్రయోజనాన్ని మోక్షపురుషార్జానికి అనువుగా 
నిర్మించడం దాని పరమస్ట్రితి, ఇది విశ్వనాథనిశ్చయం” . 
- సుప్రసన్న - నిశ్వనాథ మార్గము - పు- 64. 6 
ఆని పేర్కొన్నారు కోవెల సుప్రసన్నాచార్య. అద్వైతతాత్త్వికదర్శనమేం 
కల్పన్సక్షంలో (ప్రధానం. భారతలక్షణాలైన ధర్మశా(స్త్రం, వేదాంతం, పురాణం, 
కొవ్యం నంటి లక్షణాలన్నీ రామాయణకల్పవృశానికి కూడా సంపూర్ణంగా 
అన్వయిస్తాయి. కాబట్టి కల్పనృక్షం భార తీయ ఆధ్యాత్మిక చైతన్యాన్ని, 
అద్బ్వైత త త్వాన్ని ఆవిష్కరిస్తుంది. రావుడం సాజాత్తు పరవరాత్మగా 
ఆనందస్వరూపునిగా ఆయనభక్తులు, మునులు అందరూ తెల్సికొని ఆరాధిస్తారు. 
ఆనంద, ఆధ్యాత్మ రామాయణాలలోని రామతత్తాన్ని తన కల్పవృక్షంలో 
నిబద్దించినాడు విశ్వనాథ. ఈవిధంగా కల్పవృక్షం సరమధర్మాన్ని బోధిస్తున్నది. 


8.6. కవిితయభారతం- పోతన భాగవతం - విశ్వనాథ 
రావరాయుణం. 


భారత జాతి బౌన్నత్యాన్ని, సాహిత్యాన్ని సుసంపన్నం చేసి, ప్రపంచంలో 
తలమానికంగా నిల్పిన రచనలు రామాయణ భారత భాగవతాలు అని అందరూ 
చెప్పే మాట. ఈ మూడు గ్రంధాలు తరతరాలుగా భారతీయులను (ప్రభానితు 
లను చేస్తున్నాయి. వీటిని తమ తమ దేశీయ భాషలలో రచించు కొని 


పారనూంర్థిక తెలుగు దనం (భారతం - భాగవతం - కల్పువుతం) 69 


భారతీయులు స్ఫూర్తిసొందుతూనే ఉన్నారు. ఆయా బాసలలోని ఆదికవులు, 
నుహాకవులు ఈ (గ్రంధాలను తమ భాషలలో రదించుకొని తను భాష్మీయులకు 
అమూల్య సంపదలుగా నిచ్చిపోయినారు. తెలుగులో ఆదికావ్యం మహాభారతం. 
కవిత్రయ రచన. అది పంచమవేదం. “వ్యాసముని వృషభాభిహితం' తెలుగు వారికి 
అందించేందుకు ్రాస్తున్నట్టుగా ఆకవులు చెప్పినారు. ధర్మాద్వైత దృష్టితో భారత 
రచన చేసి తెలుగువారికి అమూల్యసంపదగా నిచ్చిపోయినారు. పోతన భాగవతాన్ని 
తెలుగువారి ఆధ్యాత్మిక చింతనకు, భక్తి భావనకు ప్రతీకగా రచించి, ప్రతి 
తెలుగువారింట్లో దాన్ని పారాయణ గ్రంధంగా చేసినాడు, నేటికీ ఆబాలగోపాలాన్ని 
అది అలరిస్తూనే ఉంది. కానీ తెలుగు రామాయణాలలో ఏదీ ఈ స్థాయిని 
అందుకోలేదని ఎందరో పండితులు అభిప్రాయపడినారు. 5: (శ్రరాముడు 
తెలుగుదైనం. రామాయణ కథకును తెలుగుదేశానికి సన్నిహిత సంబంధమున్నదె. 
అయ్యును తెలుగున భారత భాగవతముల ప్రశస్తి రామాయణమునకు రాలెదు, 
అందుకా (గ్రంధములను పూర్వము రచించిన కవుల ప్రతిభాసంసదయందలి భేదమే 
కారణమై యుండును” దివాకర్ల వెంకచావధామి. తెలుగు సాహిత్యం - రామకథ -వు 11 1:7 


భారతభాగనతాల స్థాయినందుకోవడానికి తెలుగురామాయణాలు ఇంకా 
ప్రయత్నిన్తున్నాయి. కాని సాధ్యం కాలేదు. అంతేకాక తెలుగునారిని భారతం వలె 
రామాయణం జీవితంలో అన్ని అనుభవాలకు పనికి రావడం లేదు. తెలుగువాడు 
భారతం వలె రామాయణం వ్రాయలేడు అని కూడా అభిప్రాయసడినారు. 


దీనికి కారణమేమి? తెలుగురామాయణాలు ఏవీ భారత భాగవతాల వలె 
తెలుగుదనాన్ని కల్గి ఉండకపోవడమే! భారతం, భాగవతం చదివితే ఆయా కథలు 
తెలుగు దేశంలోనే జరిగినట్లు, ఆపా త్రలన్నీ తెలుగువారైనచ్లే అనుభూతి కల్గుతుంది. 
అట్టి అనుభూతి తెలుగు రామాయణాలు చదివేటప్పుడు కలుగదు. కాని దీనికి 
అపవాదం రామాయణ కల్పవృక్షం. ఎందుకంటే విశ్వనాథ స్వయంగా తాను 
భారతభాగవతాల స్థాయిలో రామాయణం రాయగలడని తన తండ్రి భావించి 
నట్టుగా చెప్పుకున్న ఈ మాటలవల్ల కవి అభిప్రాయం తెలుస్తుంది. 

“An idea came to my mind that my father being a good scholar 
in our language perhaps thought that if God willed his son could 


produce a classic Ramayana Kavya that could reach the heights 
achieved by the Authors of Andhra Maha Bharata and Andhra Maha 


Bhagavatha”. - What is Ramayana to me ? ౧. 2. 8 
విశ్వనాథ అభి ప్రాయంకూడ భారతభాగవతాల స్టాయిలో రామాయణం 


వ్రాయాలన్నదే. “తెలుగురామాయణం' గాతన కల్పవృశాాన్ని చెప్పుకోవడంలో 
అర్థం ఇదే. తెలుగు వారి ముద్రను రామాయణంలో వేసి మిగిలిన తెలుగు 


70 రామాయణ కల - తెలుగు దనం 
రామాయణాలు అందుకోలేని స్థాయిని కల్పవృత్షానికి కల్పించినాడు. ఆయన 
ధ్యేయమిది. దానిలో కృతకృత్యుడైనాడు. తెలుగు జాతికి భారత భాగవతాలు 
సాంఘిక, సాహిత్య, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, పారమార్థిక రంగాలలో ఏఏ 
అభ్యుదయాన్ని, హితాన్ని కల్గించినోమో అదంతా తన రామాయణం ద్యారా 
తెల్గువారికి అందించాలని విశ్వనాథ సంకల్పం. అది ఎంతవరకు నెరవేరిందో 
చర్చించేందుకు ముందుగా భారత భాగవతాలు తెలుగు జాతికి చేసిన హీతం 
ఏమిటో సంక్షిప్తంగా పరిశీలిస్తే విశ్వనాథ చేసినదేమిటో తెల్సుకోనచ్చు. 


నన్నయ, తిక్కనలు తెలుగువారికి వ్యాసభారతంలోని భాసురార్జాలను 
వివరించడానికి అందులోని నుహా విషయములను సాంస్కృతికంగా, సారమార్దికం 
గా అభ్యుదయం వైపునడిపించడానికే భారతరచన చేసినారు. రాజరాజుకోరిక అదే. - 
నన్నయ చేసింది అదే. తిక్కన కూడా హరిహరాద్వైతాన్ని స్టాపించి తనకాలంలోని 
శైన కేశన భేదాన్ని తొలగించి తెలుగువారికి ధర్మాద్వైత స్థితిని కల్గించడానికి భారత 
రచన చేసినట్లు తెలుస్తుంది. దీన్నింకా వినరించు కుంటే బాగుంటుంది. నన్నయను 


రాజరాజు వుహోఖాతతబద్దనిరూ పీతార్హమేర్చ డతెముగున రవియింపుము 
అన్నాడు. భారతంలో ్రతిపాదించ బడిన విషయాన్ని తెలుగువారికి రుచి 
పుట్టేటట్టు, తెలుగుజాతి జీవనంలో పెనవేసుకు పోయేటట్టు, తెలుగువారి 
ఆత్మీయతా ముద్ర ప్రతిఫలించేటట్టుగా వ్రాయమని దీని భావం. నన్నయకూడా 
“నానేర్చు విధంబున నిక్కావ్యంబు రచించెదో అని తాను స్వతంత్ర రచన చేస్తున్నట్టే 
చెప్పుకున్నాడు. తిక్కన కూడా “తెనుగు బాస వినిర్మింప దివురుటయు' అని 
“రచియించెద గృతులో అని తెలుగులో సొంత రచన చేస్తున్నట్లే చెప్పుకున్నాడు. 
నన్నయన ఆంధ్రకవిత్వవిశారదుడని- విద్యా దయితుడని - మహితాత్ముడని 
స్తుతించినాడు. ఇవన్నీ సాభి ప్రాయంగా నన్నయ గొప్ప దనాన్ని తెల్ఫేవి. జగద్దితంబుగా 
భారతాన్ని వ్రాయాలని కదా నన్నయ అభిభాషణం “విశ్వశ్రే యజావ్యమ్‌' అని 
ఉగ్గడించినాడు గదా! తెలుగులో వ్రాయడం వల్ల తెలుగువారి హితాన్ని కోరినాడు 
అని చెప్పు కోవడం సంకుచి తార్హంలో ఉంటుంది. జగత్తు - విశ్వం ఆనేపదాలు 
నిస్పృతార్ధంలో ప్రయోగించ బడినాయి. ఒక భాషలో వ్రాయబడినంత మాత్రాన 
ఇతరులకు పనికి రాదను కోరాదు. ఏ గ్రంధమైనా ఏదో ఒక భాషలో వ్రాయాల్సిందే 

కదా! కాలాంతరంలో అది క్రమంగా ఇతర భాషలలో అనువదించ బడినప్పుడు = 
అది విశ్వ శ్రేయాన్నిస్తుంది. అంతే కొక మహా కవుల దృష్టి జగత్తుకంతా శుభం కల్గాలనే 
ఉంటుంది. తన తెల్లువారికి నూత్రమే కల్లితే చాలు అనుకోరు కదా! విశ్వజనీన 
వ్యక్తిగా రచన చేస్తాడు మహా కని. కొని తక్షణ లాభం తెలుగు వారికే కల్గిందని చెప్పు 
కోవచ్చు. పంచమ వేదమైైన భారతాన్ని అందలి ఆధ్యాత్మిక, నైతిక్క ధార్మిక 


సారమార్థిక తెలుగు దనం (భారతం- భాగవతం- కల్చన్ఫక్షం) 71 

బోధనలను మానవీయమైన అంశాలను తెలుగువారికి అందించి, వారి లౌకిక, 
పారమార్ధిక జీవితాలను తీర్చిదిద్దినారు ఆం(ధ్రమహాభారతకర్ణలు. భాషాపరంగా 
తెలుగునారి రక్త గుణమైన పలుకుబడి, నానుడి, కొకువు, కారకము, సామెత, 
సరసోక్తినంటి వాటిని కనిత్వాంశాలను తరువాతి కవృలందరికీ ఆదర్శప్రాయంగా, 
మార్గదర్శకంగా మహాభారతంలో నిబద్దించినారు. సంవాదంలో, కథాకథనంలో, 
కథానిర్వహణలో వారే తెలుగుకవులందరికీ మార్గదర్భుకులు. అందుకే విశ్వనాథ 
నన్నయ, తిక్కనల గురించి అంత గొప్పుగా చెప్పుకున్నాడు నన్నయను గురించి, 


చఆయన్లి గురించి ఎంత చెపీతే తరుగుతుంది ? వీమిటో ఈభాషంతా 
ఆయనదగ్గరే నేర్చుకున్తుట్టుంది. ఇది ఇట్లాగురా ఇది ఇట్లాగురా అని మనకు 
బోధిస్తుంటాడు. తెలుగులో తెలుగుభాషలో ప్రొఢ ప్రయోగాలు తిళ్టిన్సుగాలికో 
ఆయననేర్చితే తక్ప్రి నూలి విషయం చెప్పే ప్రేదేముంది. - -- గురువులలో నరనుగురును 
తిక్సన ఆయనకు గురువు నన్టయా. - విశ్చనాథ అనంకలిళ వ్యాసాలు - వు. 76. 9 


తిక్కనలోని అద్వైతతత్వనిరూఢి, ధర్మాద్వైతం నంటి గుణాలనల్ల తెలుగువారి 
పారమార్ధికజీనితాన్ని తీర్చిదిద్దడానికి భారతరచన చేసినాడు. అసలు వ్యాసుడే లోక 
హితనిష్టతో భారతం న్రాసినాడు. నన్నయ' జగద్దితం' కూడా ఇదే. .లేఖ్యమైన 
ఆమ్నాయం భారతం. వ్యాసునిగురించి తిక్కన విజ్ఞాన సంపద్విఖ్యాతుడు 
- భాన్యక వితావేశుండు- సంయమి ప్రకర సంభావ్యాను భావుండని 
పేర్కొన్నాడు. ఇదంతా వ్యాసుని బ్రహ్మవిదస్ట్రితిని తెల్పుతుంది, తానుకూడ 
హరిహర రూపమైన సకల (బ్రహ్మప్రాన్దనం చేసినాడు. దానివళ్ళి' కవిత్వతత్త్వ 
నిరతిశయాను భవానంద భరితాంతః కరుణుడైనాడు'. ఈ సమాసంలో తిక్కన 
మహనీయ గంభీర భావను, అనుభవపరీపాకము, వంటి ఉదాత్త లక్షణాలన్నీ 
తెలుస్తున్నాయి. భారతం సోదాహరణంగా సయుక్తికంగా పురుషార్థాలను వాటిసిద్దిని 
గురించి' తెల్పుతుంది. ఆచరణశీలురైన ధార్మికులకు ఏది అనుసరణీ యమో 
బోధిస్తుంది. 
“వేదములకు, నఖిల స్మృతి వాదములకు, బహుపురాణవర్గంబులకున్‌ 
వాదైననోటులను దామూదల ధర్మార్టకామమోక్ష స్టితికిన్‌ ' - విరా. 1.4.10 
తిక్కనకు భేదము లేని భక్తి కల్లినందులకు హరిహరనాథుడు అతని 
“జన్మాంతర దుఃఖమున్‌ దొలగు నట్టుగ జేసి సుఖభాత్ముజేయవే' అనే ప్రార్థనను 
మన్నించి “జనన వురణాదులైన సంసార దంరితవచులకు నగపడకుండంగ 
దొలగు తెరవు కను వెలుంగు నీకిచ్చితి' అని అనుగ్రహించినాడు. ఈనేపథ్యంళోనే 
తెలుగు జాతి అద్వైత భాననిరూఢినూర్గాన్నే కలిసివర్తించేట్టు, ధర్మాద్వైతమే 
తెలుగువారి జీవిత పద్దతి అయ్యేట్టు తన భారత రచన మూలంగా తీర్చిదిద్దినాడు 
తిక్కన. తెలుగు వారికి సంతోషం కల్గించేట్టుగా వ్రాయాలని సంకల్ఫించినాడు. ఈ 


72 రామాయణ కల్పన్దుషం - తెలుగు దనం 


భానాలతోనే తరువాతి తెలుగు సాహిత్యమంతా దాదాపుగా కొనసాగింది. ఈవిధంగా 
భారతం తెలుగువారి సాంఘిక, సాహిత్య, సాంస్కృతిక, పారమార్థిక రంగాలలో 
ఇప్పటికీ ఆదర్శంగా ఉండి, తెలుగుజాతిని సముద్దరిస్తూ ఉంది. '. 


ఆం(ధవుహా భాగవతం 


సృష్టిలోని ఉత్తను జీవి మానవుడు. ఈ బొన్నత్యానికి కారణం ఇతరజీవులకు 
లేనిజ్ఞానాన్ని మానవుడు కల్గి ఉండటం. దానివల్ల యుక్తాయుక్త విచక్షణ కల్గుతుంది. 
అంతేకాకుండా ఈ ప్రపంచం యొక్క హీనత్వం, భోగాదుల కణభంగురత్వం 
గుర్తించి శాశ్వతమైన ఆనందాన్ని అంటే మోక్షాన్ని పొందేందుకు తగిన ప్రయత్నం 
చేయడమే మూననజన్మకు సార్థకత, అందుకే జ్ఞాననంతుడైన మానవుడు ఈ సంసార 
బంధనిమోచనానిక్‌ ముముక్షువై, ప్రయత్నిస్తాడు. ఈమోకసా మ్రూజ్యాన్ని 
చేరేందుకు కర్మజ్ఞాన భక్తిమార్గాలు మూడున్నాయి. కాని భగవద్గీతలో రెండు 
మార్గాలనే చెప్పబడింది. కర్మ జ్ఞానమార్గాలనే గీత పేర్కొంది. 
“ లోకేస్మిన్‌ ద్వివిధానిష్టాపురా ప్రోక్తా మయానఘా 
జ్ఞానయోగేన సాంఖ్యానామ్‌ కర్మయోగేన యోగినామ్‌” .- గీత, ౩ అ. 3లో. 11 
కానిభక్తి నికూడా చేర్చినారు. శంకరాచార్యులు భక్తి ప్రాధాన్యతను 
ఉగ్గడిస్తూ' వూత్షసాధనసావు గ్రాం భక్తిరేన గరీయసీ" అన్నారు. భక్తిని నిర్వచిస్తూ 
“స్వస్వరూపాను సంధానం భక్తి రిత్యభిధీయతే” అన్నాడు. అంటే బాహో 
పచారాలైన భజనలు, పూజలు, కీర్తనలు మాత్రమే భక్తికాదు. స్వస్వరూపాను 
సంధానం- భగనంతునికి తనకు భేదం లేకుండా ఉండే స్థితిని పొందడం-, అంటే 
పరమాత్మతో తాదాత్మ్యం చెందగల్లే స్థితి అన్నమాట. ఇదీ భక్తి అంటే. నారద భక్తి 
సూత్రాలలో “సాపరవు ప్రేవరూపా” అని పేర్కొన బడింది. అటువంటి భక్తికి 
లక్ష్యలక్షణ సమన్వయం చేసింది భాగవతం. ద్వితీయ్య ఏకాదశ స్కందారంభంలో 
భక్తిమార్గ ప్రాశస్త్యాన్ని పరీక్షిత్తునకు వివరిస్తాడు శుకమహర్షి ప్రహ్లాదాంబరీషులు 
ధృవ, కుచేలుర నంటి భక్తులందరూ స్వస్యరూసాను సంధానం పొందిననారే, ఎన్నో 
కష్టాలు ఆటంకాలు వచ్చినప్పటికిని వారు భక్తి మార్గాన్ని విడువలేదు. ఇంకా నిష్టతో 
శరణా గతి ధర్మంతో పరమేశ్వర పాదాలనే ఆశ్రయించి మోక్షం పొందినారు. 
ఇట్రసరను భక్తిని తెలుగువారికి అందించి ధన్యుల చేసినాడు పోతన్న. తాను సహజంగా 
గొప్పభక్తుడు. అందుకే భక్తులతో తాదాత్మ్యం పొంది తన రచనసాగించినాడు. 
ప్రతిపాత్రలో పోతన్న లీనమైనాడు. 
తన ప్రార్ధన పద్యంలోనే తన ధ్యేయం కైనల్యపదం పొందడమని చెప్పు కున్నాడు. 
ఎన్నో వేదాంత గ్రంధాలను చదినినా కల్లని ఫలం భాగవత పఠనం వల్ల కల్గుతుంది. 


సారనూర్థిక తెలుగు దనం (భారతం- భాగనతం- కల్పవుక్షం) 73 
“నిగనముములు నేయి జదివిన సుగమంబులు గావుముక్తి సుభగత్వంబుల్‌ 
సుగమంబు భాగవతమను నిగమంబు పఠింస ముక్తి నివసనము బుధా! ”. 
అసలు న్యాసుడు భాగవతాన్ని- అన్ని పురాణాలు, భారతం వ్రాసినా సంత్లస్టి 
కల్గని స్టితిలో- వ్రాసి ధన్యత నొందినాడు కదా! దాని రదనకు కారణం వ్యాసుని 
ఆర్తి. భాగనతం ఆ ఆర్తి పోగొట్టింది. ఈ ఆర్తి జీవేశ్వరుల సంవేదన. ఇది ఎట్లా 
కల్గిందో బృహదారణ్యకం వివరిస్తుంది. దాని ప్రకారం సృష్టి పరమేశ్వరునినుండి 
విడిపోయింది. ఆవిడిపోయిన పదార్థం వేలకొద్దీ జన్మలెత్తళూనే ఉంది, సంసారం 
నిత్య లగ్గుమైనప్ప టికి ఆ పరమేశ్వర స్పర్శను రూపంలో భద్రపరచుకుంటూ మననం 
చేసుకుంటున్నది. అదే జీవుడు. ఆ జీవునికి ఈశ్వరునితో కల్గిన వియోగమే 
సంవేదనకు కారణం. భాగవతం ఈ సంవేదననుండి పుట్టింది. భక్తులంతా ఈ 
సంవేదనసాంది చివరకు భగవంతుని చేరినవారే. ఈతాత్తిక సిద్దాంతాన్ని తెలుగులొ 
పోతన సరళంగా సుబోధకంగా మధురంగా భాగవతంలో వ్రాసినాడు. ఎందు కంటే 
భాగవత (ప్రాశస్త్యాన్ని ఉగ్గడిస్తూ అది పరమార్థ  భూతవరం అధిక 
సుఖదము, | శ్రీమంతము ,ముని డ్రేష్టకృతముగా పేర్నొన్నాడు. నన్నయాది కవులు 
భాగవతాన్ని తెలుగులో వ్రాయకపోనడం తన పుణ్యంగా భానించినాడు. తాను 
భాగవతం వ్రాసి జన్మసాఫల్యాన్ని పొందుతానన్నాడు పొంది నాడు. తనేకాదు 
తరతరాలుగా తెలుగుజాతినంతా ధన్యులను చేస్తున్నాడు. అందుకే విశ్వనాథ పోతనను 
“తెలుగుల పుణ్యపేటి గా స్తుతించినాడు. తెలుగు వారి లౌకిక జీనితంలోకూడా 
పోతన భాగనతం గణనీయమైన ప్రాధాన్యతను సంతుంచు కుంది. రుక్కిణీకళ్యాణాలు 
ఉత్సాహంగా ఊరూరా జరుపు కుంటున్నాము. “భామా కలాసం' వీధినాటక 
మయ్యింది. తెలుగు వారి జీవన చిత్రణం ముఖ్యంగా గ్రామీణ జీవిత చిత్రణతో 
తెలుగు తనంతో ఒప్పారుతూ తెలుగువారి హృదయా లను మురిపిస్తూనే ఉంది. 
పోతన పద్యం రాని తెలుగు వాడుండడు అనడం అతిశయోక్తి కాదు. పద్యాలే నేర్వని 
ఈకాలంలో కూడా కనీసం ప్రార్థనా పద్యాలుగా నైనా ఒకటి రెండు పోతన పద్యాలు 
ప్రతి ఒక్కరికి నచ్చింటాయి. నన్నయ తిక్కనాదుల కన్న ప్రజలకు సన్నిహితమైన 
కవి పోతన. దానికి కారణం భాగవతుల భక్తి భావనలను సామాన్య్రజల ఆర్తికి 
పర్యాయంగా సమన్వయించడమే. దీనికి చక్కని దృష్టాంతాన్ని (శ్రీ) దివాకర్ల 
వెంకటావధాని ఉదహరించినారు. 
“ఒకప్పుడు పండితపుంగవుడాకడు తన దీన స్థితిని వర్ణిన్లూ యబండితాభిమాను 
లైన బ్రౌను దొర గారికి పంపుకొన్న దరఖాస్తులో జివర “ లావొక్కింతయులే దను 
పద్యాన్ని కూడా ఉటంకించె ననియు, దొరగారతనిని నుచిత విధమున 
నూరడించుచు జివర “ యేనున్చుతుండనాదునని” ఇత్యాదిపద్యమును ఉద్దరించె 
నని” చెప్పుదురు. ఈవిషయము భాగవతము యొక్క విశ్వజనీనతకు నిదర్భనము. 
-సాహిత్య ప్రబోధము . పే- 120. 12 


74 రామాయణ కల్పన్దువం = తెలుగు దనం 


ఈ విధంగా పండిత పానురులందరూ అన్ని వేళలా తలచుకోవడానికనువైన 
పద్య ఖండాల నందించి ఆదర్భమానవునిగా, పరమ భక్తునిగా తెలుగు వారి గుండెల్లో 
నిలిచినాడు, 


రానాయణ కల్పవృక్షం భారత - భాగనతాల. మూలతత్తాన్ని తనలో 
మేళనించుకుంది. భారతం ప్రధానంగా జ్ఞానమార్గాన్ని బోధిస్తుంది. భగవర్గీత - 
శాంతి సౌప్తిక పర్వాలలో భీష్మాదుల తత్వధర్మబోధనలన్నీ దీన్నే తెల్పుతాయి. 
భాగవతం ప్రధానంగా భక్తి మార్గాన్ని వివరిస్తుంది. సందర్భానుసారంగా జ్ఞానకర్మలను 
వివరించినప్పటికి, భాగవతం భక్తినే తత్వంగా వివరిస్తుంది. విశ్వనాథ కల్పవృక్షంలో 
భక్తి - జ్ఞానమార్గాలు రెండూ అద్భుతంగా మేళవించినాడు. | 
“వాల్మీకి మూలమే అయినా దాన్ని చూచిన చూపు, అది రూపొందినరీత్సీ ' 
దాన్ని ఆవిష్కరించిన వైఖరీ, _అంతావిశ్వనాథ ప్రజ్ఞాప్రభానమే! అనితర సాధ్యమైన 
ఈ నీర్మాణవైఖరినల్ల విశ్వనాథ తెలుగు సాహిత్య పరిధులను అతిక్రమించివాడు. 
తిక్కనా, పోతనా ఆయనలో కలిసి పోయారు”. 
-విశ్వనాథమార్గము - సుప్రసన్న - పే. 51.13 
. తిక్కన, పోతనలు నిశ్వనాథలో ఏవిధంగా కలిసి పోయినారో తెల్పుకునేందు 
కు వీరి ముగ్గురి కావ్యావతారికలను స మీక్షిస్తే కొంతవరకు స్పష్టమవుతుంది. తిక్కన, 
పోతనల అవతారికలలో తుల్యాంశాలు కొన్ని కన్పిస్తాయి. వారివారి రచనా కౌతుకం, 
రచనా కారణం, దైవాదేశం వంటి విషయాలు వివరించబడినాయి. 


తిక్కనది భారతరచనాకౌతుకం. పోతన్నది (శ్రీమన్నారాయణ కథా ప్రసంచ 
విరచనా కుతూహలం. తిక్కనకు నిద్రలో కలలో కన్నట్టుగా హరిహరనాధుడు 
కన్పించినాడు. పోతన గంగాతీరంలో శివధ్యానంలో' ఉన్నప్పుడు రామభద్రు డగు 
పించినాడు. తిక్కనకు హరిహరనాథుడు “ కరుణారసము పొంగితారగెడు చాడ్సున"” 
కన్పించి నాడు. పోతన్నకు రామభద్రుడు “మెణుగు చెంగట నున్న మేఘంబు 
కైవడి" గా దర్శన మిచ్చినాడు. ఆయన సర్వేశ్వరుడు ఈయన రాజ ముఖ్యుడు. 


తీక్కనను హరిహరనాథుడు “ భారత రచనా ప్రయత్నము భన్యపురుషార్థ 
తురుపక్పఫలమని, దానిని తనకు కృతియిమ్మని' కోరినాడు. రామభద్రుడు పోతనను 
మహాభాగవతాన్ని “తెలుగుసేయుమని తనపేర అంకితమిమ్ము' ని ఆనతిచినాడు. 
సర్వేశ్వరుక్రి కృతిపతిగా నిర్ణయించడం నీరిద్దరిలోని సమాన దర్మం. ఈరచనలు 
చేసేటప్పటికి నీరిద్దరి నునః ప్రవృత్తులు ఎల్లలు లేని భక్తిసరిత్తులు. భారత రచనను 
“ఆరాధనా విశేషంగా" తిక్కన భావించినాడు. పోతనకు భాగవతం 
భవబంధ వివెరాచనం. “భాగవతం తెల్సి పలుకుట చిత్రంబు శాలికైన 
తమ్మిచూలికైన' భాగవతాన్ని తెల్చుకోవడం అందులోని పరవూర్థాన్ని 


సారమార్దిక తెలుగు దనం (భారతం- భాగనతం- కల్పున్చుతం) 75 
వ 


గ్రహించడమే అసాధ్యం. తెల్సికొన్నదానిని చెప్పడం ఇంకా కష్టం శివునికి బ్రహ్మే 
అది అసాధ్యమైన పని. అట్టిసనిని భాగవత రచన ద్వారా పోతన చేసినాడు. 


నిశ్చనాథకూడా వీరిస్టాయిలోనే రామాయణరచనను చేపట్లినాడు. తనరచనకు 
కారణాలు రెండు 1.తం[డ్రి యాజ్ఞ 2. జీవుని వేదన, 


తిక్కన పోతనలకు పరమేశ్వరుడే సొకాత్కరించి భారత, భాగవతరననను 
చేయనుని ఆదేశించినాడు. కాని విశ్వనాథకు తండ్రిరూసంలో ఉద్బోదించినాడు 
తండ్రికి విశ్వేశ్వరునికి అభేద ప్రతిపత్తిగా చెప్పుకున్నాడు విశ్వనాథ. 

“అట్టి తండ్రికి బరను భక్తా(గగణ్యుడనైన పుత్రుడనేను రామాయణంబు 

నీకు దండ్రికి భేదంబు లేకయున్న సరనునిశ్చలబుద్ది నర్చణముసేతు”. 

| (-కల్పవృక్షం అనశారిక - స - 12.) 

“అట్టి తండ్రి ఎట్టితండ్రి? విశ్వేశ్వరునితో అభేదముపొందిన తండ్రి ఈంద్రీస్‌ 
ఇంతగా దైనసమానంగా ఉసాసించగల్లిన కవిఎన్వరూ మనకు కన్ఫించరు భారతీయ 
తత్వాన్నంతా ఉపాసనాస్వరూపంగానే దర్శించచగల్లిన నిశ్వనాథకే తండ్రిని 
విశ్వేశ్వరునిగా భానించకల్లినాడు. అందుకే 'మననుతం ఉసాసనాముతం' అనగల్లినాడు. 
ఆత్మవైతన్యంతో తొణికసలాడే ప్రత్యక్షదైవాలు తల్లిదండ్రులు వాళ్ళను కాదని 
ఏరకమైన ఆరాథనావిశేషం ఫలాన్నివ్వదు. పితరులను సాక్షాత్చరమేశ్వరునిగా భావించి 
పూజించకల్లడం ఆచరణ లో ఎవరో విశ్వనాథ వంటి వారికే సాథ్యం, నిజానికిది 
ముక్తి పొందేందుకు సులభమైన, దగ్గరి మార్గం. ఈ రహస్యాన్ని తెలిసిన వాడు కావుననే 
విశ్వనాథ తండ్రికి, విశ్వేశ్వరునికి అభేదము చెప్పుగల్లినాడు. తండ్రి దాతృత్వగుణాన్ని 
వర్ణిస్తూ ' దధీచి శిబికర్ణాదులు పునారూపసంస్థానం బందిన కర్మయోగి" “ విశ్వనాథ 
వంశాబ్దిశశిశోభనాద్రి' అని చెప్పినాడు. 


ఆ తండ్రి చేసిన ఆజ్ఞ “ కట్టుకథలైహికమా? పరమా?” “ బ్రాసిన రామ చంద్రు 
కథ (ధ్రాసి తివంచను పించుకీ” ! అని తనకుమారుడు రామకథను ప్రాసి జీవితాన్ని 
సార్దకపరచుకోవాలని ఆతండ్రి అభిలాష, తిక్కనపోతనలలో సమాన గుణంగా 
దైవాదేశం తం[డ్రిరూసంలో జరిగింది. అంకితమివ్వడం కూడా విశ్వేశ్వరునికే 
జరిగింది. అదికూడా తండ్రే చేసినాడని చెప్పుకున్నాడు. పుస్తక ముద్రణ 
సహాయార్ధం ముక్త్యాల యువరాజు వద్దకు పోయినప్పుడు ఆయన అంకితం 
కోరినప్పుడు 

“రామాయణమ్ము వ్రాయునసామూన్యపు గవనశక్తి సనుకూరునోలే 

దోముత్సుత్రునకనియెడు నేనూ త్రపుశంకలేక యెపుడో నేనున్‌స 
ద్యములుగిల్కువేళ నర్ఫణము చేసె నీమహా కృతినాతం[డ్రి ఈశ్వరునకు” 
అని చెప్పినాడు. (-కల్పవృక్షం- అవతారిక- ప- 41,42). 


76 రామాయణ కల్టినుతం - తెలుగు దనం 
ఇంక జీవుని వేదన ఉంది. పరమేశ్వర విషయకమైన నిత్యవిరహమే ఈ జీవుని 

వేదన ఆత్యుత్తమ సంస్కారులకు, సరమాత్మకు సన్నిహితంగా ఉండాలనే బుద్దికల్గిన 
జీవులకు మాత్రమే ఇది అనుభనంలోనికి వస్తుంది. వాల్మీకి (క్రౌంచ పక్షుల దుఃఖం 
చూచి పొందిన వేడన ల్లదే. అంటే లౌకిక వేదన ఉత్తమ ప్రకృతులలో అలౌకిక దుఃఖంగా 
మారుతుంది. ఆకారణంగా లోకహితాన్ని కోరి మహో కావ్యరచన జరుగుతుంది. 
అందుకే కాళిదాసు, వాల్మీకిని స్తుతిస్తూ 'శ్లోకత్వమా పద్యత యస్యశోకి అన్నాడు. 
వాల్మీకి హృదయాంతరాళాలలోని శోకం క్రౌంచ సక్షి దుఃఖంతో ఉద్బుద్రమై 
రామాయణం అనతరించింది. విశ్వనాథ జీవుని వేదన కారణంగా తెలుగువారికి 
“కల్పవృతం' దక్కింది. 

తిక్కన కావ్యరచనను ముఖ్యంగా భారతరచనను ఈశ్వరారాథనగా భావిస్తే, 
నాథ ' కనితారూన తపస్సు" అన్నాడు. మనస్సం యమాది నియమములు చేతకాక 
0(ద్రియజయానికి కవితా రూప తపస్సుచేసి, భావనావివుల వాక్తీర్ణంతో 
మునఃవాలుప్యాన్ని కడిగివేసి హృషీకములను బిగ్గపడ్డానని చెప్పుకున్నాడు. అరిస్టాటిల్‌ 
ప్పిన కెథార్సిస్‌ సిద్ధాంతము గూడా ఇదే. జా గ్రత్స్వప్న సుషుప్తు అలో కూడా 
చేసే రామజపం ఇంద్రియ వికారాలను తొలగిస్తుంది. 


ts 9 ఫి 


క్‌. 


“రేణువును కూడ పరిత్యజించి కేవలం రామాను[గ్రహం కోసం వ్రాసిన 
(గ్రంధమిది” (-విమర్శిని - 2 - పు- 58). 14 

అని చెప్పుకో గల్గిన “మనస్సన్యాసి' విశ్వనాథ. ఈ (గ్రంధాన్ని చదివి అందరూ 
మెచ్చుకోవాలని కూడా ఆయనకు లేదు. అంటే కీర్తి కాంక్షకూడా లేదన్నమాట 
బెర్నార్డ్‌షొ చెప్పినట్లు మహాత్ముల ఆఖరి బలహీనత శీర్తికాంక్క దాన్ని గూడా విశ్వనాథ 
జయించినాడు, 

“ఇది మెచ్చదరో!మెచ్చరో? యిదియును జదినెదరు జదవరేలానాక 

య్యాది ? నాయెదమీతో రాచెదనద్దానికి ఫలంబు జెందించు శివా”. 

అని ప్రారించినాడు. ఒక పరిధ్రాజకమనోదశలో నిర్లిప్తనిరీహ భావనాష్టితికి 
చేరిన విశ్వనాథ మనకు పై మాటల్లో కన్పిస్తాడు. తన ధన్యతకోసమే, ఆత్మసంతృప్తి 
కోసమే రామాయణం ట్రాసినట్లు అనుకోవచ్చు. తులసీదాసుకూడా “స్వాంతస్సు 
ఖాయతులసీ రఘునాథగాధా" అన్నాడు గదా! ఇదంతా సరమ భక్తుల స్టీతి. 
అందుకే విశ్వనాథ తనది ' భక్తిరవన' గా చెప్పుకున్నాడు. కల్పవృక్షంలో రామభక్తులైన 
భరత, గుహ, ఆంజనేయ, విభీషణ, శబరి, అహల్య వంటి పాత్రలలో తాదాత్మ్యం 
చెందుతాడు. మధురభక్తి, శరణాగత ధర్మం వంటి వాటిని రసనిర్భరంగా, 
మనోజ్ఞంగా వర్ణించినాడు. పోతన వలె భక్తుల పాత్రలో తాదాత్మ్యం చెందినాడు. 


సౌరమాష్థిక తెలుగు దనం (భారతం- భాగవతం- కల్హువ్షశం) 

“ పోతన భాగనతంలో ద్రదర్భించిన శిల్చుంయిదే నర్వ పొత్రద్రవుత్తుల్ల్‌ భక్తిని 
రంగరించి చిత్రించినాడు. దానితో భాగవతం ప్రజల మనస్సులలో శాశ్షతావాసం 
చేసుకుంది దీని రానూయణానికి కూడా వర్డింసజోస్‌ విశ్చనాథకథా నూభ్రాన్ది 
నిబంధించినాడు.” -జి.వి. సుబ్రమణ్యం ( విశ్వనాథశారద -1పే 283) 15 


అందుకే విశ్వనాథది భక్తిరచన. రాక్షసా త్రలన్నీ కూడా అంతరాంతరాలల్లో 
సరమేశ్వరాన్వేషణ చేస్తుంటాయి. రావణ కుంభకర్ణాదులంతా పైకి రాముని 
ద్వేషిస్తున్నా అంతరంగంలో దైవంగా భావించేనాళ్ళే. 


ఈవిధంగా కల్పవృక్షం కనిత్రయభారతం- పోతన భాగవతాలతో అన్ని 
స్థాయిలలో సమాన స్థానాన్ని పొందిందని చెప్పవచ్చు. మరివాటికున్న ప్రశస్తి దీనికి 
లేదే అనే ప్రశ్నకు సమాధానంగా క్రింది మాటలు చెప్పుకోవచ్చు. 

“ పయోజనసహితమైన సాహిత్య ప్పష్టి జనంల జీవితాలలోనికి 
యింకట నునేది శతాబ్దాల మీద జరిగే క్రవుపద్దతి. నుహాననస్పతుల వేళ్ళు 
భూమి లోతులలోనికి దిగటానికి శతాబ్దాలు తీసుకుంటాయి. ఆం(ధ్ర 
జాతి అంతక్పైతన్యం లోనికి తెలుగు భారత భాగవతాలు శతాబ్దాల ద్వారానే 
ప్రవేశించాయి. గొప్ప సాహిత్య సృష్టి యొక్క ప్రయోజనం కాలాంతరాల 
లోనే అనుభవంలోనికి వస్తుంది." -మల్లంపల్లి శరభయ్య 16 

అంతే కాకుండా కవిత్రయం మహాశిల్పులుగా మధ్యలో ఎంతో కాల వ్యవధి 
తో దాదాపు 300 సంవత్సరాలకు కవిత్రయ భారతం ఆవిర్చవించింది. పోతన 
భాగవతం కూడా ప్రజల్లో చొచ్చుకొని పోయేందుకు చాలా కాలం పట్టింది. విశ్వనాథ 
కల్పవృక్షం కూడా ప్రజలకు చేరువయ్యేందుకు కాలం పడ్డుంది, రచనా కొలంకన్నా 
క్రమంగా ఇప్పటికే దాని ప్రశస్తి, ప్రచారం బాగా ఊపందుకున్నాయి. భావుకులు, 
రసికులు బాగా ఆస్వాదిస్తున్నారు. తెలుగునాట నాలుగు చెబుగులా కల్పవృక్షం 
గురించిన ఉపన్యాసాలు విమర్శలు పరళ్ళ్శతంగా వస్తున్నాయి. కల్పవృక్ష కొవ్యపఠనం 
వంటి కార్యక్రమాలకు గూడా మంచి ప్రతిస్పందన ఉంది. విశ్వ విద్యాలయా ల 
ఎన్నో కోణాలలో దీనిపైపరిశోధనలు జరుగుతున్నాయి. భారత భాగవతాలు 
పురాణం, హరికథవంటి ప్రక్రియలతో పాఠ్య గ్రంధాలలో భాగాలుగా ఇప్పటికీ ఉండి 
శాశ్వతస్థాయిని, (ప్రజాబాహుళ్యానికి అందుబాటులో ఉండి) పొందినాయి. 
కల్బవృక్ష ప్రచారానికి భావుకులు, ప్రచారసాధనాలు నడుంబిగించి ప్రజలకు ఆకావ్యం 
చేరునయ్యేట్టు కృషిచేస్తే తప్పక తెలుగురామాయణంగా తెలుగు వారిగుండెలలో 
శాశ్వతస్ట్రానాన్ని పొందగలదని చెప్పడం అతిశయోక్తికాదు. 


ఈవిధంగా భారత భాగవతాలు స్ధాయి నందుకున్న తెలుగు రామాయణం 
కల్పవృక్షమే అని చెప్పుగల్లడం కొందరికి విచిత్రంగా తోచినా, భావుకులకు, 
రసతత్పురులకు సహృదయులకు అంగీకారమే అని చెప్పడం అనుచితం కానేరదు. 


(౮ రామాయణ కల్పిన్దుతం - తెలుగు దనం 


అధథనూచికలు 


1. రామాయణ కాలంలో భారతీయ నంన్యృ్రతి వుట. 401-E&.N. వ్యాస్‌ 
(హింది మూలము) బాల శౌరి రెడ్డీ (తెలుగు సేత) 
శ్రీశుద్రానాయాణం. వాల్మీకి మనోర్జి (బాల-2-36) 

. ఆ్రీశాళహాస్టీ మవోత్మం అ.2 స ౩8- ధ్యూర్రటి 

సాక్షీ వ్యానములు. శన నంవుటం పానుగంటి అజ్మీ నరసింహం పంతులు 

. ఆంధ్రమనోభాగవతం. ఏకాదశ న్మంధం - బమ్మెర పోతన 

. విక్ట్యనాథ శారద, 90 న జయంతి - పేజి 69 - విళ్ళునాథ 

. తెలుగు సాహిత్యం రామకథ - పేజి 111 - దివాక్షర్ధ 

. Whatis Ramayana to me ? P. 2 - Viswanatha 

. నిళ్లనాథ అనంకలిత న్వాసాలు /. వుట 76 విళ్ళునాథ భారతి వరంగిల్‌ 

= ఆం(ధ్రమనో భారతం విరాట పరము వు. 4 - తికున 

. భగవద్గీత - 1916 వావిళ్ళు ప్రచురణ మద్రాసు, 

. సాహిత్య ద్రభోధం - పేజి [20 

. విశనాథ మార్గం పేజి 51 - కోవెల నుద్రన్ల 

. నినుర్భిని - 2 పేజి 58 - నిళ్చనాథ 

. విశ్చనాథ శారద శే సే, 283 - జిని, నుబహవ్మాణ్యం 

. విశ్చనాథ శారద 90 న జయంతి నందిక పేజి 73 - మూళ్రాంవ్రి శరభయ్య 


టా? 


అ సక్స సిన నాట టు సు క్యు 
దొ ఆఅ షి అ “ఆ (6 


నాలుగవ (పకరణం 
ఇంహిొత్త్వలయురంగా తెలుగుదనం 


4.1 .తెలుగుదేశంలో (ప్రచారంలోఉన్న అవాల్మీకాంశాల స్వీకరణ 


రామాయణం అంటేనే మూలం వాల్మీకి కృృళమే. కొని వివిధ భాషలలోని 
ఎందరో కవులు తమతమ భాషలలో రామాయణం వ్రాస్తూ వాల్మీకంలోలేని 
అంశాలను సందర్పోచితంగా ఎన్నో కల్పించినారు. భాస, కాళిదాస, భవభూతి, 
దిజ్ఞాగు, మురారి వంటి సంస్కృతకవులు, రంగనాథ, భాస్కర, గోపీనాథ 
రామాయణ కర్తల నంటి తెలుగు కవులు, జానపదగేయ రామాయణ కర్తలు 
ఎన్నెన్నో అవాల్మీకాంశాలను తమతమ రచనల్లో కల్పించినారు. కొందరు ఇతరుల 
కల్పనలను (గ్రహించి, వాటికితోడు తమస్వీయ కల్చనలను జోడించినారు. 
అంతేకాకుండా అధ్యాత్మ, ఆశ్చర్య, ఆనంద రామాయణా లలోని ఎన్నో అంశాలను 
కూడా వాడుకున్నారు. ఇవన్నీ “అవాల్మీకాలు. విశ్వనాథ తన కల్ప వృక్షంలో 


పొఠనూరిక తెలుగు దనం (ప్రచారంలో ఉన్లు అనాల్మీళాంళాల స్వీకరణ) 79 
కూడా పూర్వకవుల, జానసదకవుల కల్పనలను స్వీకరించడమే కాకుండా, తన స్వీయ 
కల్పనలనుకూడా చేసినాడు. తన స్వీయకల్చ్పనలను వాల్మీకి రామాయణం లోని 
నిగూఢ విషయములకు వ్యాఖ్యానాలని స్వయంగా చెప్పుకున్నాడు. 


“ ఆనాళ్ళీకి యేది చెప్పినను నూటికి కోటికొక చోట చెప్పును. నేనాయన 

తో చావనా? నేనాగుణములను బయటికి తీసి వ్యాఖ్యానము చేయుదును” . 
(- విశ్వనాథ కల్పనృక్షరహస్యాములు-వు. 63) . 1 

విమర్శకులు కూడా విశ్వనాథరామాయణాన్ని స్వతం త్రమైన రవనగా, వాల్మీకి 
రామాయణానికి భాష్యప్రాయమని అభి స్రాయపడినారు. 

“ఇది వాల్మీకమునకు యథాతథమైన తెలుగుకాదు. పరమ స్వతంత్రమైన రచన, 
మూలనునకు భాష్య(ప్రాయము. తత్త్వమునకు వ్యాఖ్య”. 

_ మధునా సంతుల సత్యనారాయణశా,స్త్ర్రి. - విశ్వనాథ శారద 4.వు. ౩84. 2 

వాల్మీకావికి భాస్యప్రాయమైనప్పుటికి, పూర్వకవుల, జానసదుల, కల్పనలను 
స్వీకరించినారు. కొన్నింటిని యథాతథంగా కాకుండా వాటిని మార్చుకున్నాడు, 
తన స్వీయకల్చనలను చేసినాడు. కథాగనునంటో రాబోయే సన్నివేశానికి బాచిత్యం 
కల్గించడానికి, కార్యకారణ భావం కల్లేందుకు, అవసరమైన మార్పులను, చేర్చులను 
చేసినాడు. ఠఃవిధమైన కల్పవృక్షంలోని అవాల్మీకాలను రెండు ప్రధావవిభాగాలుగా 
చేసి చర్చించవచ్చు. అవి 

1. వూర్వకవుల, జానపదకవులనుండి స్వీకరించినవి. 

2. విశ్వనాథ స్వీయ కల్పనలు. 


4.1.1. పూర్వకవుల, జానపదకవుల నుండి స్వీకరించిన వి:- 


1) ఆనందరామాయణం, రంగనాథ రామాయణం, రామాభ్యుదయం 
వంటి వాటిలో దశరథునికి శతాధికంగా పత్నులున్నారని చెప్పబడింది. కాని 
కల్పవృక్షకారుడు వారిని వవాడు వందల ఏబడి వుందిగా పేర్కొన్నాడు. 
బాలకాండలో “అరయగ నెందరేని కలరా యన కంగనలు' (ఇష్టి-ఈ) అని 
చెప్పినప్పటికీ, 'అయోధ్యకాండలో (శ్రీరామవనగమన సందర్భంలో వారంతా 
వచ్చినట్టు, శ్రీరాముడు వారినందరినీ తనతల్టులుగా గౌరవించి నమస్కరించి నట్టు 
చెప్పబడింది. (అయోధ్య - ప్రస్థాన - 269 - 287 - 290). 


2) బాలకాండలోని అవాల్మీకాంశాలలో ప్రధానమైనది అహల్యాశాప 
ఘట్టము. గౌతమ వేషధారిగా వచ్చిన ఇంద్రుణ్ణి గుర్తించి కూడా అహల్య 
తెలియని దానివలె మాట్లాడి, తుదకు సంకేతం ఏర్పరచింది. దాని ప్రకారం 
నిరీక్షిస్తున్న ఇంద్రునికి రాత్రి దీర్లంగా కనిపించింది. అందుకే కోడినలె కూసి 
గౌతముని మోసగించినాడు. ఇది తెలిసి కొని ఇంద్రుణ్ణి సహస్రాక్షుని గా 


80 రామాయణ కలివుతం - తెలుగు దనం 

మారమని శసీంచినాడు గౌతముడు, (అహల్య-532). కాని వాల్మీకి రామాయణం 
లో ఇంద్రుని అండములు పతిత మయ్యేట్లు శపించినాడని, దేవతల సహాయంతో 
తిరిగి మేషాండములు ధరించినాడని వైదికమైన కథవెప్పబడింది. సహస్రాక్షునిగా 
మారమని శపించడం విశ్వనాథ పూర్వకవులనుండి గ్రహించి నాడు. అట్లే అహల్యను 
శసించడంలో కూడా వాల్మీకంలో వాయుభజుగా, నిరాహారగా, వేలయేండ్డు, 
భస్మశాయినియై, ఎవ్వరికీ కన్పించనిదై, తపస్సుచేస్తూ అక్కడే ఉండమని మూత్రమే 
ఉంది. రాయివికమ్మని చెప్పబడలేదు. కాని తెలుగునాట రాతిని నాతిగా మార్చిన 
దైవంగా రాముని కీర్తిస్తాం. దీన్నే (గ్రహించి రాముని మహత్తును అనితర సాధ్యంగా 
శేముషీవైభవంతో రాతి నాతిగా ఎలా మారిందో వర్ణించినాడు విశ్వనాథ. నిజంగా 
రః పద్యం సాహిత్యంలోని అద్భుతమైన వర్ణనలలో ఒకటిగా ప్రశస్తి గోంచవలసీనది. 

ప్రభుపేనిపై గాలి పై వచ్చినంతనే పాషాణవెొకటికి స్పర్శవచ్చె 

(ప్రభుకాలిసవ్వడి ప్రాంతమైనం తనే శిలకొక్కదానికిం జెవులు గలిగె 

ప్రభుమేనినెత్తావి పరివుళించినతోన యశ్శంబు(ఘాణేంద్రియంబు జెందె 

ప్రభునీలరత్న తోరణ మంజులాంగంబు . గనవచ్చిజూతికి గనులు గలిగె 

ఆ(పప్రభుండు వచ్చి యాతిథ్యమును స్వీకరించినంత నుసలహృదయవీధి 
నుపనిషద్వితానమొలికి (శ్రీరావుభద్రాభిరావువలూర్తి యగుచు తోచె. 

అని రాముని మీదిగాలి, కొళిసవ్వడి, శరీరగంధం, మంజుల మోహనమూర్తి 

దర్శనం, వంటి వాటితో శిలలో క్రమంగా సంచేంద్రియాలు మేలుకున్నట్టుగా 
వర్ణించడం అద్భుతం. శాస్త్రీయ, తాత్తిక, దృక్సథంలో చేయబడిన వర్ణన ఇది. 
జడం చైతన్యవంతం కావడాన్ని, పాంచభౌతికమైవ శరీరంలో జరిగే క్రమనికాసాన్ని 
దానికి భగవంతుడే కారణం కావడాన్ని నిపుణంగా వర్ణించినాడు. చివరిగా 
రాతిగుండెలో ఉపనిషద్వితాన మొలకడం విశ్వనాథ తాత్త్యక దృష్టిని, రాముని 
సరనూత్మతత్తాన్ని, అహల్య జీవసంస్కారాన్ని వివరిస్తుంది. 

3) భరతుని అగ్ని ప్రవేశం కల్పన నిశ్వనాథపై ఉండే జానసదరామాయణ 
ప్రభావాన్ని తెలుపుతుంది. జానపదుల “గుహభరతుల అగ్నిప్రవేశం" ప్రసిద్దమైన 
గేయం. వాల్మీకి భరతుడు అగ్ని ప్రవేశానికి సిద్దపడినట్టు చెప్పలేదు. రామాగమనవార్త 
తీసుకొని వస్తున్న హనుమంతునకు భరతుడు కృష్ణాజినాంబరధరునిగా, దీన 
వదనంతో, జడలు కట్టినతలతో, స్నానసంస్కారరహితమైన శరీరంతో, కంద మూల 
ఫలాహారి గానే కన్పిస్తాడు. 


జానసదగేయంలో రాముడు రాలేదనే శోకంతో శృంగి బేరపురంలో గుహుడు 
తన కువూరునికి రాజ్యాన్ని అప్పగించి, అన్ని ప్రవేశం చేయబోతున్నాడు. 
ఆయన భార్యలు విలపిస్తున్నారు. అట్లే నంది గ్రామంలో భరతుడుకూడా కైక, 


పారమార్ధిక తెలుగు దనం (ధ్రచారంలో ఉన్హ్ర అవాల్మీకాంశాల స్వీకరణ) 81 
కౌసల్య, సుమిత్ర, వశిష్ట్రృ సుమం[త్రులు ఎంతవారించినావినకుండా రాముడింకా 
రాలేదనే శోకంలో అగ్ని ప్రవేశానికి సిద్దపడినాడు. అపుడు ఆంజనేయుడు రామాగమన 
వార్త తెల్పి ఇద్దరినీ వారిస్తాడు. 


కాని విశ్వనాథ గుహుని అగ్నిప్రవేశం పరిహరించినాడు. భరతుడు అన్ని ప్రవేశం 
చేయబోతున్నట్టు వర్ణించినాడు. “ జటాభిరాముండు నల్కల ధారియొకండు రాజ 
పురుషులచే పరి వేష్టింపబడి అగ్నిప్రవేశం సేయబోవుటగని” ఆంజనేయుడు 
బ్రాహ్మణ రూపంలో వెళ్ళి వారించినాడు. ఆసందర్భంలో హనుమంతునికి భరతుడు 
“సీతను అగ్నిప్రవేశం చేయించిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా రాముడు అగ్ని ప్రవేశం 
చేస్తున్నట్లుగా" కనిపించినాడు. రాముడూ, భరతుడూ ఇద్దరూ నల్లనివారే. ఒకే 
పోలికలో ఒకే కంఠధ్వనితో ఉంచారని భాసుని (ప్రతిమ నాటకం లో కాడా. 
ఉంది. ఈ-వర్ణన ద్వారా విశ్వనాథకు, రాముడు సీతను అగ్నిప్రవేశం చేయించడం 
తప్పే, అనే అభిప్రాయం ఉన్నట్లు తెలుస్తుంది. 20 న శతాబ్ది కనికదా! అందుకే 
వాల్మీకిని, జానపదులనూ అతిక్రమించి కాలాను గుణమైన మార్చుచేసి (స్త్రీ శక్తి 
గొప్పుదనాన్ని చాటినాడు. 


4) పాయస విభాగంలో విశ్వనాథపై జానపదుల (ప్రభానమే ఎక్కువగా 
ఉన్నట్లు భావించవచ్చు. నాల్మీకిలో య్యపురుషుడిచ్చిన పాయసభాండంలో సగం 
(1/2 వవంతు) కౌసల్యకు సంచినాడు దశరథుడు. మిగిలిన సగంలో సగం (1/ 
4 ననంతు) నాలుగన భాగం సుమిత్రకిచ్చినాడు. మిగిలిన దానిలో సగం (1/8 వ 
నంతు) కైకేయికిచ్చినాడు. చివరకు మిగిలిన 1/8 వంతు పాయసాన్ని మళ్ళీ సుమి్రకే 
యిచ్చినాడు. విశ్వనాథ కూడా ఠఃవిభజననేసాటించినాడు. (బాల, అనతార,. 120 
1260, 


కొని లక్మణుడురామునితో సన్నిహితంగా, భరతుడు శత్రుఘ్నులు 
సన్నిహితంగా ఉండేందుకు గల కారణాన్ని వివరిస్తూ జానపదుల కల్పనను సగమే 
(గహించినాడు. జానపదుల కథనం ప్రకారం దశరథుడు మొత్తం పాయసాన్ని 
రెండుభాగాలు చేసి ఒకభాగం కౌసల్యకు, రెండనభాగం కైకేయికి యిచ్చినాడు. 
అప్పుడచ్చటికి వచ్చిన సుమిత్రకు కౌసల్య తన భాగంలో సగమిస్తుంది. దానితో 
లక్ష్మణుడు పుట్టినాడు. కైకేయి కూడా తన భాగంలో సగమిస్తుంది. దానితో 
శత్రుఘ్నుడు పుట్టినాడు. ఇదీ రామలక్ష్మణుల మధ్య, భరత శత్రుఘ్నుల మధ్య 
ఉండే సాన్నిహిత్యానికి గల కారణం, 

దీన్ని విశ్వనాథ కొంతవరకే గ్రహించి కొంత మార్చి చెప్పినాడు. సుమిత్ర 
తనభాగం పాయసాన్ని తింటూ కౌసల్య పుత్రుణ్ణిసేనించే కొడుకు కల్గాలని 
మనస్సులో తల్బుకుంది. అందుకే రామునిపై లక్ష్మణునికి అంతభక్తి, కాని భరత 
శతుఘ్వుల సావ్సిహిత్వానికి కారణం విశ్వనాథ పేర్కొనలేదు, 


82 రామాయణ కల్పున్హుశ్యం - తెలుగు దనం 

5) సీతాపహరణంలో రావణుడు ఎడమచేత్తో సీత జుట్టు పట్టుకొని 
కుడిచేతో తొడలుపట్టుకుని ఎత్తుకుని పోయినట్టు వాల్మీకంలో ఉంది. 

“ వామేన సీతాం పద్యాకీం మూర్హజేషుకరేణ సః 

ఊర్వోస్తు దక్షిణోనైవ పరిజ గ్రాహ పాణినా”. 

కాని జానపదులు, దుష్టుడైన రావణుడు సీతను స్పర్శించడాన్ని ఇష్టపడలేదు. 
అందుకే సీతనిలుచున్నభూమిని గడ్డతో సహాపెకలించి తీసుకసోయిన ట్లు 
కర్చించినారు. ఆధ్యాత్మ రావూాయణంలోకూడా నిజమైన సత అగ్నిలో 
ప్రవేశించిందని మూయాసీతను రావణుడెత్తుకపోయినట్టు కల్పన. ఆ మాయా 
సీతను కూడ స్పర్శింపకనే, భూభాగాన్ని పెకలించి తీసుకుపోయినట్టు ఉంది. 


కల్పవృక్షంలో రావణుడు జుట్టు పట్టుకొని, సీతను, షర్ణశాలనుండి బైటికి 
లాగుతాడు (అరణ్య- జచాయువు-83). ఇది వాల్మీకిని అనుసరించడమే. కాని సీత 
కు రానణ స్పర్శ అనుభూతం కాలేదు. ఎందు కంటే రావణుడు సేత చేతులను 
పట్టుకున్నాడు. ఆ చేతులకు పది జతల గాజులున్నాయి. ఆ గొజుల, మీద పట్టు 
కున్నాడు. అవిపగిలి, గీరుకుపోయి రక్తంకారింది. బాధకల్గింది (ఆరణ్య 
-జటాయ్యాన్లు -96). కాని ఆదుర్మార్గుని శరీరస్పర్శ కల్గనందున ఆతల్లి 
సంతోషించింది. విశ్వనాథ కథనంపై జానపద ప్రభావం ఉంది. | 
6) శబరి.పొత్రదిత్రణలో వాల్మీకి ఏమీ ప్రాధాన్యం ఇవ్వలేదు. కాని జావ 
పదులు ఆమెను మహా భక్తురాలుగా తీర్చిదిద్దినారు. దానికి కారణం ఆమెకూడా 
జానపదురాలు కావడమని చెప్పవచ్చు. మధురఖక్తితో శబరి తానుముందే రుచిచూసిన 
ఎంగిలి పండ్లను రామునికిస్తుంది. విశ్వనాథ రః మ్యుగ్టభక్తే కాకుండా విజ్ఞాన శబరిగా 
చిత్రించినాడు. వాల్మీకిలో లేని ఎంగిలి పళ్ళవృత్తాంతాన్ని జానపదుల నుండే 
స్వీకరించినాడు. 


7) మంధరకు రామునిపై గల కోపానికి ద్వేషానికి కారణం రంగనాథ, 
భాస్కర రామాయణాలు పేర్కొన్నాయి. దానినే విశ్వనాథ మార్చి వాడుకున్నాడు. 


రంగనాథరానూయణంలో రాముడు బాల్యంలో (క్రీడాకందుకం (బంతి) తో 
ఆడుతున్నప్పుడు మంధరవచ్చి ఆబంతిని విసరింది. దానికి రామునికి కోసం వచ్చి, 
కట్టెతో మంధరకాలు నిరగ్గొట్టినాడు. భాస్కర రామాయణం లో కూడా రాముని 
వలన తనకు జరిగిన 'చరణతాడనభంగంబు' కారణంగానే రామపట్టాభి షేకాన్ని 
నిల్చివేసేందుకు ప్రయత్నించినట్లు చెప్పింది. కానివిశ్వనాథ రామునిలో నున్న 
హాస్యాన్ని వివరిస్తూ బాల్యంలో రాముడు చాప విద్య నభ్యసిస్తూ, మంధరను 
నాణాలు చేసి ఖభయహెస్హ్ర తైతక్కలాడించినాడు. కేవలం తమాషాగా బాల్యంల్‌ 


Ms 


జ 


ih 


కళ ఒర ద్యాల్మి ప క్‌ ర 2 న శ 
ఎన పనికి సగబట్టు, నముంధర రామా షకొన్ని భంగ పరచించని వ్‌శ్వనొర్త గాన. 
Rn ర! ల్‌ | 


హ్‌ 


స 


8 


సాహిత్య వరంగా తెలుగు దనం (స్వీయ కల్పనలు) 83 

4.1.2. విశ్వనాథ స్వీయ కల్పనలు: - 

1) రామాయణంలో పాత్రలను ఉదాత్తంగా, వాటి (ప్రాముఖ్యాన్ని 
ఇతోధికంగా చిత్రిస్తాడు కల్పవృతకారుడు. అశ్వమేథ యాగానికి దశరథుని 
ప్రేయమి(త్రులైన గుహ, జటాయువులను ఆహ్వానించడం. వాల్మీకంలో, 
జఇ్ఞతరరామాయణాలలో ఈ పాత్రలు అయోధ్య, అరణ్య కాండభలో మొదటి 
సారి గా ప్రత్యక్షమౌతాయి. కాని విశ్వనాథ దశరథ జటాయువుల మైత్రిని ఎంతో 
గాఢంగా చిత్రించి, ముందు జరుగ బోయే కథకు కావలసిన గట్టి పునాదిని వేసినాడు. 
సీతారక్షణకై ప్రాణత్యాగం చేసిన జటాయువు పాత్రచిత్రణలోని ఉదాత్తత, తన 
స్నేహితుని కోడలు పట్టగల వాత్సల్యాదరాలను ఆజటాయువు ప్రదర్శించిన తీరును 
చక్కగా విత్రించినాడు. అట్లే గుహుని పాత్రను కూడా తీర్చిదిద్దినాడు. 


2) అహల్య పాత్రను గూడా ఉదాత్తంగా చిత్రించినాడు. రాముడు ఆమెను 
తన తల్లిగా గౌరవిస్తాడు. ఆయనపట్ల ఆమెకుండే భక్తి, (ప్రేమ, వాత్సల్యం కూడా 
గొప్పగా చిత్రితమైనాయి. సీతారావుకల్యాణాంతరం అయోధ్యకు తిరిగి 
వచ్చేటప్పుడు అహల్యాదర్శనానికై రాముడు కౌసల్య అనునుతి కోరడం, అహల్య 
నూతన దంపతులను ఆదరించి నూతన నస్తాల నిచ్చి, హారతి పట్టింది. రాముడు 
అహల్యకెంతో గౌరవం ఇస్తాడు. “ కుశికసుతునితో నిను గురువుగ స్వీకరింతు' అని 
అహల్యకు నమస్కరిస్తాడు. రాముడు గురువుగా స్వీకరింపదగిన బొన్నత్యం, 
సంపూర్ణత్వం గల్గిన పాత్రగా అహల్య మవకు కల్పవృక్షంలో మా త్రమే కన్పిస్తుంది. 

3) శివధనుర్చంగ ఘట్టంలో ధనుస్సును సమీపిస్తున్న (శ్రీరామునికి పై 
అంతస్తులో నిల్చున్న సీతాదర్శనమైనట్లుగా విశ్వనాథ కల్పించినాడు. (బాఅధనుస్సు 
-297) రంగనాథ జానపద రామాయణాలలో గూడా ఇటువంటి కల్పనలున్నాయి. 

4) భరత శత్రుఘ్నులు లేని సమయంలో రామపట్చాభిషేకం అంత 
హఠాత్తుగా, హడావిడిగా జరుపవలసిన కారణాన్ని బలీయమైనదానిగా విశ్వనాథ 
కల్పన. రాజకుమారునిగా భోగభాగ్యాలనుభవించవలసిన రాముడు వైరాగ్య 
భావంతో ఉన్నాడని, అది క్రమంగా వృద్దిపొందుతుందని తెల్ఫుకున్నాడు దశరథుడు. 
వుత్రునిపై రాజ్యకార్యబాధ్యతను పెట్టి ఈ పరిస్టితి మార్చాలని దశరథుని తహతహ. 
దీన్నే ఈ క్రింది 

' బ్రహ్మచారి సుతుండు విరాగియైన జనకుడూహించు గృహస్తుని నొనర్ప, 
దాగ్భహస్తుండె సుతుడు విరాగియ్టైన దండ్రి వ్యవహారమతనిని దాల్పంజేయు' 


అనే లోక న్యాయంతో సనర్దిస్తాడు. ద - అభ 


84 చామనాయణ కల్తున్హతం - తెలుగు దనం 

5) పట్టాభిషేకానికి ముందు రొజు రాత్రి సువ్రతునిగా ఉండే రామునికి, 
ఎదలో దేవతలు వచ్చి పిలిచినట్టు, సమాధినిష్టలో బ్రహ్మత్వాన్ని పొందినట్టు 
అన్పిస్తుంది. అంతేకాకుండా రావణవధ తన తక్షణ కర్తన్యవుని దేవతలు 
బోధించుచున్నట్లునిపించింది. తాను రాజ్యంచేస్తూ అయోధ్యలో ఉండడం దేవతల 
కిష్టం లేదని తెలుసు కున్నాడు. ఆ అపరాత్రి వేళ కైకేయి దగ్గరకు పోయి అదే 
విషయాన్ని వివరిస్తాడు. ఈ అనాల్మీకాంశం విశ్వనాథస్వోపజ్ఞకమే. దీనివలన 
రామునిలో దిన్యత్వారోసణం జరుపకుండా, సమాధినిష్టలో ప్రబోధం జరిగినట్టు 
సూచించ బడింది. ' ఆత్మానం మానుషం మన్యే' అన్న దానికిది వ్యాఖ్యాన ప్రాయంగా 
భావించవచ్చు. 

6) అగస్త్రాశ్రమంలో “సర్వత్ర హరిణసంచారమైని అగ్నీ గృహంలో విడిసిన 
సీతారాములకు ఆరాత్రి నిద్రలో కల్గిన సూచనలు భావికథకు ఉపబలకంగా 
ఉన్నాయి. సీతాదేవికి కలలో “పసిడి మేనుపొడలు మాఘనతమణులు, కనులు 
పచ్చలు, మిన్నేగగల్లు లేళ్ళు' కన్సించినాయి. రామునికి కూడా “ఫ్రీయాంగనా 
విరహంతో బాధపడే దుస్పికన్పించింది.' ' భానలగ్నములు స్వస్నంబుల్‌ విడంబిం 

_చెడున్‌' అనే మనస్తత్వ శా స్ర్రాంశాన్ని వినరించినాడు విశ్వనాథ. ఇది పూర్వ కవులది 
కాదు. జొనపదులదసలే కాదు. విశ్వనాథ మానసిక తత్త్వవేత్త త్వానికొక తార్కాణం. 


7) సీతాపహరణ ఘట్టంలో నూరీచుడు తుదిని ' గ్రజా' హతిని “లక్ష్మణా 
(గ్రజూ' అని కేకపెట్టడం విశ్వనాథ స్వీయకల్పనే. రాముని కాపద కల్గిందని దుఃఖిస్తున్న 
సీతతో లక్ష్మణుడు 
“అది పూర్తి కేకకాదది తుదియక్కరములును నేనో తోచకయుండున్‌ 
ప్రిదిలిన పిలుపుంజినరం గుదించిలోగొంతుతోడ గూసిన యట్లె". 
- అరణ్య -మారీచ - 383. 
అంటాడు. పిలుపు పూర్తిగా విన్సించలేడు. చినరి అక్షరాలున్నాయి. వాటిని 
లోగొంతులో పల్కినట్టుంది, అని, తన అసమాన వివేకాన్ని శబ్ద ప్రసరణ లక్షణాన్ని 
వివరిస్తాడు. అది రాముని కంఠధ్వని కొదని, మారీచునిది అని కూడా గుర్తిస్తాడు. 
దీనికి ఆధారం భారతంలో ద్రోణనధఘట్టంలో ధర్మజుడు పలికే “అశ్వత్తావు 
హతః కుంజరః కావచ్చు. 
8) యుద్దకాండలో హంసదౌత్యం విశ్వనాథ స్వీయకల్పనే. వానరసైన్యం 
సముద్రందాటి విడిసి యున్నప్పుడు, యుద్దమింకా ప్రారంభం కాకముందే, రాముడు 
ఆకాశంలో విహరించే ఒక రాజహంసను చూచి, తన రాకను సీతతో తెల్పనుని 


కోరినాడు. ఆ హంసను రావణుడు చూచి సంశయాత్మకుడె నాడు, 


సాహిత్య వరంగా తెలుగు దనం (స్తీయ కల్పనలు) 85 
అప్పుడు రామలక్ష్మణుల మాయాశిరస్సులను నిర్మించి, వాటిని సీత దగ్గరకు 
తీసుకుపోయి, చూసించి, రామలక్ష్మణులు ఇం ద్రజిత్తుచే చంసబడినారని చెప్పినాడు, 
అది చూసిన సీత మూర్చపోయింది. కొంచెంసేపటికి తెలివి పొంది "అగ్రంబందున 
బంధువున్‌ నిలిచినట్టె' తలెత్తి చూచింది. చెట్టుకొన్ముమీద 'మున్నుహనును 
కూర్చున్నచోటనే- కూర్చున్న హంస కన్పించింది. “హంస వచ్చెను (క్రీరాఘవు 
వద్ద నుండి యది తెచ్చెను వార్త యంచూహ” నునస్సులో కల్గగానే హంస రాముని 
సందేశాన్ని వినించింది. అంతలో 'విద్యున్మాలికృత మాయాశిరశ్ళరాసనములు' 
నియత వేళ అతిక్రమించడంతో మాయమైనాయి, సుందరకాండలో సీతాదేవి 
దుఃఖంబాపుటకు' హనుమంతుడు" వచ్చినట్లే రఘువీరుల నాయాశిరస్సులను 
చూచి వ్యాకులత పొందే సీతకు నిజం తెలిపి, స్వాస్ట్రం చేకూర్చడానికి ఈ హంస 
దౌత్యం ప్రవేశపెట్టబడింది. 
“ అప్పుడు కపీరోజు పరమేశుడిపుడు హంస ప్రాపణము గొంచగ బరస్సర ప్రవృత్తి 
ఇంత శుభహీతువుండునటేలతాంగి కసి వృష్ణాకపు లటునిటు గొంచియుంట” 
- -యుద్ద - పుశయ - 89. 
ఆ హంస శివుడే (వృషాకపి) అని రావణునికి కూడా అర్థమై రామునికి 
ఎందుకు సాయంచేస్తున్నాడు అని దిక్కుతోచక వ్యధరెందినాడు. శివకేశవుల అభేదాన్ని 
తెల్ఫుకోలేకసోయినాడు. 


9) యుద్ద కొండ లోనే మరొక నూత్నకల్పన చేయబడింది. రామలక్షుణు 
అను నాగా స్త్రంతో బంధించి నచ్చి, ఇంద్రజిత్తు తంగ్రితో తెల్లనారే సరికి వారిద్దరూ 
చనిపోతారని చెప్పినాడు. రావణుడు వెంటనే సీతనద్దకు వెళ్ళి, ఆమాట చెప్పి, 
సాక్ష్యంగా త్రిజటను యుద్దరంగానికి వెళ్ళి చూచిరమ్మంటాడు. సీతతో “సుదతీ! 
యింకనతండె నీకు బతియంచుం గూరుచుంచేని దానది యుండెంగద వాని వంటి 
పతిచే నన్నీ ప్రనేశంబు తప్పదు నీకేటికిజావగవలయు" నని హెచ్చరిస్తాడు, 
రాొమవురణాన్ని నమ్మక సీత రావణుని మాటలు అబద్దమని ముక్తకంఠంగా 
చెప్పుతుంది. ఆమె గుండె నిబ్బరానిక్కి అసాధారణ వ్యక్తిత్వానికి ఆశ్చర్యపడి రావణుడు 
వెళ్ళిపోయినాడు. త్రిజటవచ్చి రామలక్ష్మణులు మూర్చాగ్రస్తుల్రైనారని తెల్సింది. 
అప్పుడు సీత “ఇది యొక ్రైయటిక్కు (దైబుక్కెదన యెవ్వరు యెప్పుడు గాని 
వ్రైబుక్కన యుట్టిది!' అని రాఘవుడు ఆపద గడిస్తే తాను అగ్నిప్రవేశం 
చేస్తానని మొక్కు కుంటుంది. అంతే కాకుండా “నాకీ యూహ గల్ల్గించిన 
రావణుని గురువు గా స్వీకరించి యాతనికి నమస్కరించెద' అని శత్రువును 
కూడా గురువు గా స్వీకరించింది. ఈ మొక్కు మొక్కడంలో జానపదుల 
ఆచారమైన 'నిప్పులగుండంలో నడవడం” అనే దాని ప్రభావంకన్పిస్తుంది. 
జానపద ఆచార (ప్రభావమే కాని జానపద రామాయణ (ప్రభావం 


86 రామాయణ కల్టిన్దువ్యం - తెలుగు దనం 
కాదు. ఇది విశ్వనాథ స్వీయ కల్పనే. సీతాదేవి మహోజ్ఞ్జ్షల సాతి[న్రత్యాన్ని, 
మనస్టైర్యాన్ని ఉన్నతంగా చిత్రించింది ఈ కల్పన అంతే కాకుండ రావణ సంహారా 
నంతరం సీత సౌశీల్యాన్ని శంకించి, అన్ని (ప్రవేశానికి కారణమైన రాముని చర్యకు 
ఇది హేతువుగా విశ్వనాథ కల్పించినాడు. ఆమెమొక్కు తీర్చుకోవడానికి అగ్ని ప్రవేశం 
తప్పనిసరి, రాముడు తనను నిందించకున్నా అగ్ని ప్రవేశం చేయాల్సిందే కదా! అనే 
భావం కల్లి పరితకు రామునిపై దోసారోసణం చేయబుద్దికాదు ఈ కల్పనతో. 


ఈవిధంగా ముందుజరుగ బోయే సన్నివేశానికి కార్యకారణ సంబంధాన్ని 
నిబంధించేందుకు ముందుగానే విశ్వనాథ కల్పనలను చేస్తాడు. అవి యుక్తి యుక్తం 
గా, తర్భ సహితంగా ఉంటాయి. దానితో కథకునిండుదనం వస్తుంది. పఠితకు 
పాత్రల చర్యల పట్టు సానుభూతి కల్గుతుంది. కువిమర్శకు, చులకనభావానికి 
అవకాశం ఉండదు. పూర్వకవుల, జానపదుల కల్పనలను మార్పులతో స్వీకరించి, 
స్వీయకల్పనలు చేసీ విశ్వనాథ ఈ నిధంగా తన రామాయణంలో తెలుగునాట 
ప్రచారంలో ఉన్న అంశాలను స్వీకరించడం నల్ల తెలుగు వారికి కల్పవృక్షం 
సన్నిహితమైైంది. దానిలోని తెలుగు దనానికి ఇది కూడా ఒక కారణమే. 


4.2. వర్ణనలలో తెలుగుదనం 


“వర్ణనా నిపుణః కవికీ అని అలంకారికవచనం వృర్థనలు నిపుణంగా చేసే వాడే 
కని. నిపుణంగా చేయడం అనే మాటను లోతుగా అర్దంచేసుకోవాల్సి ఉంది. 
నైపుణ్యం అంటే ఆవర్థన చేయడంలో నేర్పరితనం వర్ణనలు, అలంకారాలు నంటి 
కావ్యంలోని అంశాలన్నీ రసోన్ముఖంగానే ప్రనర్తించాలి. అప్పుడే అవి సార్థకనౌతాయి. 
అందులో నిపుణత ఉండే వాడే కని. వర్ణనాత్మకత కావ్యలక్షణం, అదిలేకుండా 
కావ్యమే ఉండదు. నన్నయనుండి తెలుగు కావ్యాలలో వృరనాచాతుర్యం డింది. కాని 
మహాకవులనదగ్గ కొందరిలో మాత్రమే ఇది కన్పిస్తుంది. చాలా మంది వృర్ణనలను 
కేవలం అలంకారిక నచనానుసారంగా చేసి కావ్యత్వానికి భంగం కల్గించినారు. 
నన్నెచోడుడు తన కుమార సంభనంలో 18 వృర్ణనలను పేర్కొన్నాడు. ఎర్రనార్యుడు 
“ప్రబంధ పరమేశ్వరత్వం' పొందడానికి కారణం విశిష్టవర్లనా చాతుర్యమే! 
ప్రబంధకాలంలో నర్ణనే ప్రాముఖ్యతను సంతరించుకుంది. కృష్ణరాయలకాలంలో 
ప్రబంధం తన నిశ్వరూసాన్ని ప్రదర్శించింది. ఆ కాలంలోనే కొందరు కవులు అష్టాదశ 
వర్గనలే ధ్యేయంగా రచించి కొవ్యసౌందర్యాన్ని చేజేతులారా పాడుచేసుకున్నారు. 
నివుణంగా వర్ణనలు చేసే కవి రసానుగుణంగా కథకు పుసీ నిచ్చేట్లుగా వర్ధనలు చేస్తాడు. 
అదే నిజమైన వర్ధన. అంతేకాని తీరానికి తీర్దం ప్రసాదానికి ప్రసాదంగా ఉండరాదు. 


సాహిత్యా వరంగా తెలుగు దనం (గ్తర్ధనలలో తెలుగు దనం) 87 

విశ్వనాథ తన కల్పవృక్షంలోని వర్ధనలలో తెలుగుదనాన్ని ఎలా చూసినాడో 
పరిశీలిద్దాం. అలంకారిక లత్యలకతణ సమన్వయం ఇందులో ఉండదు.ముందుగా 
వర్ణననుగురించి విశ్వనాథ అభిప్రాయాన్ని తెల్సుకొని దాని ఆధారంగా కల్ప 
వృక్షంలోని వర్ధనలలో తెలుగుదనాన్ని అనుశీలించ వచ్చు. 

“కవిళ్వమనగా వర్ధన ఉచితముగా, సమర్రముగా దేనిని గురించి వర్ణించినను 
కవిత్వమే! వర్ణన యనగా ప్రకృతి వర్ధనయే వర్ధన యని అను కొందురు కథను 
చెప్పుట కూడా నర్గనయే! కథలో భిన్న విషయములు వర్ణింప బడుచున్నవి” 

(-నేను - నాసాహిత్యరచనలు. విశ్వనాథ). 3 
పై అభిప్రాయాన్ని బట్టి వర్ణన సందర్భోచితంగా ఉంటూ, సమర్ధనంతంగా 
ఉండాలని, కథాకథనం కూడా వనే అని తెలుస్తుంది. వర్ణనకు సాఫల్యం మూర్తి 
సాక్షాత్కారం. దర్శనప్రదర్శనాలలో ఎంతో స్పష్టత ఉంటే తప్పు కవిత్వంలో ఈ 
గుణాన్ని సాధించడం సాధ్యంకాదు. విశ్వనాథ తన కల్పవృశావతారికలో ముక్త్యాల 
యువరాజు (శ్రీవాసిలెడ్డి రాజారావు గోపాలకృష్ణ మహేశ్వర ప్రసాదుని వర్ణిస్తూ 
“చిరునవ్వు నవ్వెనా! చిన్నారిముత్యాలు ప్రోవులు ప్రోవులు పోసినట్లు 
కనులెత్తిమాసెనా? కస్రంపుం జిటుపొడు లుప్పని తీగగానూదినట్లు' . 
అని యువరాజుమూర్తిని కన్నులకు కట్టిస్తాడు. ప్రబంధకవులందరిలో నుండే 
పురవర్థనను కథాగనునంలో సందర్భోచితంగా చేస్తూ ఈవిధంగా చెప్తాడు. 

“అసలు చక్కగ దీర్చిరావీధులవనివుండ రుదెంచెనని యుబ్బివిరిసెనాక్కొ 
అసలట్లేయుండునా యాత్రోవ కలయంపి చల్లి పూల్ముత్యముల్‌సల్లిరొక్కొ" . 
(బాల - ఇష్టి = 50). 
పురనర్గన సొంప్రదాయకమే కాని భావాలు. నూతనంగా ఉన్నాయి. ఆయన 
భావుకత కొట్టూచ్చినట్లు కన్పిస్తుంది. రాజు వస్తున్నాడని వీధులన్నీ ఉబ్బినట్టు విరిసి 
ఉన్నాయి. వీధితోరణాలు, కళ్ళాపిచల్లి పూలు, ముత్యాలు చల్లడం, అన్నీ నిత్యం 
అట్లే ఉండేవే. కాని రాజునస్తాడని చేసిన అలంకారమేమో అని అనుకున్న దశరథుడు 
“తనరాకప్రజలకుం దెలియరామి' ప్రత్యేకంగా అలంకరించలేదని, తెలుసుకున్నాడు. 
అటో ధ్యా (ప్రజలు “ఎవనింజూచిన నారాజ్య వెంల్లదనది యాన్నటుల 
యుత్సహింతురందున్న ప్రజలు" అంత సంతోషంగా ఉన్నారని వర్ణిస్తాడు ఇష్టి- 54, 


రోమపాదునిదేశంలో కరవును వర్ణించే సందర్భంలో తెలుగునాటునున్న 
పర్లెపట్టుల వాతావరణాన్ని, కర్షక సంస్కృతిని భూపుకట్టిస్తాడు. న్యనసాయంలో 
ఎంతో అనుభవం ఉన్నట్లుగా వర్ణించినాడు. అది ఆగాఢప్రతిభుని నిశిత పరిశీలనా 
శక్తికొక తార్కాణం. చాలంకాలం వర్ణం లేక ఊళ్ళు బెట్టయినాయి. పంటపొలాలు 
ఎలా పాడైనాయో వ్యర్షిస్తాడు. 


88 రానూయణ కల్పువుతం - తెలుగు దనం 


" నూగాని సరశురామ ప్రీతియైనట్టు మొలకనారులె యెట్ఞుతలలు వేసె 
మెట్టుచాలుల విత్తు సెట్టకమున్నై చున్ములుచుట్ణి నులనుల మాడిపోయె 
ఊటలూరెడి సెలయేటి మేల్వరవలు నెండినబుగ్గలై యింకిపోయి 
బావులలోన నీరువట్టి పూడిక దీయకమున్ను పుట్టినజల మిన్నుపట్టై 
పాడియావుల చన్నులపట్టు నెత్రుధారలోడిన ". (బాల- ఇష్టి- 151), 

ఇంత భయంకరంగా, దయనీయంగా, ఉంది కరవు. “మొలకనారు ఎర్ర తలలు 
వేయడం' మెట్టచాళ్ళు మొడిపోవడం, బావులు, సెలయేళ్ళు ఎండి పోవడం వంటి 
అంశాలన్నీ సహజంగా వర్షించబడినాయి. “నరనలు', “పూడికదీయు', “చన్నులు 
పట్టు" వంటి దేశ్యపద ప్రయోగంతో వర్ధన హృదయానికి హత్తుకుంటుంది, 
చం ద్రన్గర్ణనలో దశరథుని వు త్రకాంక్షను తెల్పుతూ వివిధ దశలలోని బాలునిగా 
చంద్రుని వర్ణించడం ఒక వినూత్న శైలి. మనశ్శా, స్త్రరహస్యంకూడా దీనిలో ఇమిడి 
ఉంది. దశరథుడు పుత్రులకోసం అలమటిస్తున్నాడు. అదే భావం మనసులో తీక్షంగా 
ఉంది. ఆసమయంలో చంద్రుడు కన్ఫించినాడు, మనస్సులో తీవ్రంగా ఉండే 
విషయాన్ని బట్టి దృశ్యంమనకు కన్పిస్తుంది. నీవేదిగా భావిస్తే దానివలెనే కన్పిస్తుంది. 
దీన్ని వేదాంతంలో మాయావాదంలో చెప్పబడిన “రజ్ఞుస్సర్పభ్రాంతి' గా కూడా 
పేర్కొనవచ్చు. కథాచిత్యానికి పోషకంగా ఉంది వర్ణన. స్నానం చేయించి ఊయెలలో 
పడుకోబెట్టిన ససిసాసనలె, వీధులలో తిరుగుతూ దుమ్ము కొట్టుకున్న బాలునివలె, 
'పెరుగన్నంతింటూ మూతికి పూసుకున్న పీల్లనానినలె తలంటి పోసుకునేందుకు 
మారాముచేస్తూ తల్లికి దొరక కుండా పరిగెత్తే చిలిపినలె రకరకాలుగా చంద్రుడు 
దశరథునికి కన్పిస్తాడు. ఒక చం ద్ర బింబాన్ని మన ఇంట్లోని పసిబాలుర భిన్న దశలలో 
పోలుస్తూ చెప్పుడం కని ఊహసంసత్తికి నిదర్శనం. 
“ఒనర బోర్కాడించి యుయ్యెలతొచ్రైలోయిండబెట్టిన ససిపాపనోలె 
.వీధులంబడి తిర్గి బూదియై జల్లుకొని పర్వులంబెట్టు కు(ర్రవోలె 
నన్నమ్ముదించు మోమంతయు బెరుగన్నము జేసికొన్నట్టి బొట్టనోలె 
జిట్టి! తలంటి పోసెదనన్న నందక తొలగి సర్వులపెట్టు నులిపినోలె- ' 
వెల్లదుస్తులుకట్టించి వీధులన్‌ షికారు పంపిన రాజకుమారునోలె'' - ఇ్ట 206 
పై పద్యంలోని బోర్కాడించు, పర్వులం బెట్టు, బెరుగన్నము, కుర్ర, చిట్టి, 
బొట్టె, ఉలిసీ వంటి .వదాల ప్రయోగంతో తెలుగు దనం ముప్ఫిరి గొనింది. “షికారు 
ఉరూ పదమైనా ఎంతో పరిచయమైనదే, దానికి బదులు ఆ అర్ధంలో ఏసదం 
ప్రయోగించినా ముడితి స్ఫూర్తిరాదు. 


పారమార్థిక తెలుగు దనం (న్రర్ధనలలో తెలుగు దనం) 89 

అశ్వమేథయాగ సన్నాహాలలో భాగంగా కర్మకారులు, భూపాలక ద్విజాళి 
గృహాలను అలంకరించినామని వశిష్యనికి విన్నవించేటప్పుడు చేసిన వర్ణనలలో కూడా 
తెలుగుదనం గుబాళిస్తుంది, 


“నీట విచ్చినచోట్ల బిగియించి యిరియించి పెకిలిన చోట్ల నిట్టికలనుర్చి 

పెళ్ళవిచ్చినచోట్ల బెట్టి జాసున్నంబు పైమెణుంగులు గిలోబాలుచేసి 

రంగులు వేసి చిత్రములు వ్రాయింసించి యిడుపులు శోభనాక్చతులు చేసీ 

పందిళ్ళు పాకలు పచ్చని తోరణాలన్నియు సిద్ధము లాచరించి, 

యెల్లవర్గములకు ప్రత్యేకము గనువిడుదులును, బావులనుదొడ్డువేరుపరచి' ఇష్టి 308 
గృహాలంకరణ పద్దతిని క్రనుంగా సహజంగా వర్ణించినాడు, గిలాబా, 

యిడుపు, వంటి పదాల ప్రయోగం సహజత్వాన్నిచ్చింది. 


అయోధ్యా ప్రజలు యాగంజరిగేటప్పుడు. చూపించిన అతిధిమర్యాదలను 
సహజసుందరంగా వర్ణించినాడు. తనకాలంలో తెలుగునాటనున్న అన్నసంతర్పణ 
అను కన్నులకు కట్టించినాడు విశ్వనాథ. ఏసమయంలో తల్పు తట్టినా వెంటనే 
తీస్తారు. మంచినీళ్ళడిగితే మజ్జిగ ఇస్తారు. అరుగుల మీదని(ద్రిస్తామంచే పరుపు 
తెచ్చిస్తారు. పిల్లలకు పొద్దుపోకుండా అన్నంచేపిపెడతారు. (బాల - ఇష్టి- 316). 
అన్నసంతర్భణను వర్ణిస్తూ వడ్డనఎంతో ఆదరంగా జరిగింది. బలవంతపెట్టు 
వడ్డిస్తారు. కొసరికొసరి వడ్డిస్తారు. ఆహారపదార్దాలలో కడుపు, ఆదరంతో 
హృదయం నిండిపోయినాయి తినేవారికి, 
“ నిస్తరిమీద వంగబడనేయక మానెదరేమొ సూదకుల్‌ 
నిస్తరిపైని వంగుటకు వెన్నును వంగదు పొట్టవంగదున్‌ 
హస్తములడ్రముంచినను నాగకవడ్డన జేతురన్నియున్‌' - ఇష్టి- 336. 
“కాలుచున్నది కాబోలు క్షీరాన్నమిదె దొన్నెలను దెచ్చియిత్తునుండు 
డిదిగడ్డపెరుగు మీరింకంగొంచెము వేసికొనవలె.జలువదేయును గదండి" . 
అంటూ సూదకులు బతిమాలి వడ్డిస్తున్నారు. 
ప్రాజసత్యవురుషుని తేజస్సును చూడజాలని ప్రజలసరిస్థితిని నర్ణించడం లోని 
విశిష్టత అనితర సాధ్యమైనది. ఇది స్వానుభనంతో చేసింది. నదీబ్రనాహంలో మునిగి 
లేదినవానికి కొంచెంసేపు కనులు తెరచినప్పుటికీ ఏమీ కన్పించదు. కవి సునిశిత 
పరిశీలనా శక్తికి దొకతార్కాణం. ఇందులో తెలుగుదనం ్రసక్తిలేదు. కాని విశిష్టమైన 
వర్షనగా పేర్కొంటున్నాను. ఇట్టివి పూర్వకవులలో కొని నేటి కవులలో కొని 
సాధారణంగా ఉండవు. 
“శనులు మూతపడవు కాంచనేరవు బహిరంతరమ్ము లొక సమాధినిద్ర 
గ్రుడ్డితనమ్ముకాక కుల్యాంబువుల మున్గి కనులు తెఅచి నట్లు కాననయ్యె" 
(బాల - ఇష్టి - 429). 


90 రామాయణ కలవుష్వం - తెలుగు దనం 

ఈవిధమైన విశిష్టవర్ధనలనుగ్గడిస్తూ విశ్వనాథ వర్ణనాని పుణతను వివరిస్తూ 
విమర్శకులు చెప్పిన అభిప్రాయాన్ని కూడా తెల్ఫుకోవచ్చు. వర్ణనల మూల 
భూతమైన లక్ష్యం దీని ద్వారా వ్యక్తమవుతుంది. 

“ ఈవర్ణనలు ఎనిమిదా? సదునెనిమిదా? అన్నలెక్క కోసం కాదు. సంచేంద్రి 
యాల ద్వారాన హృదయం ఒడిసి పట్టుగల అనుభూతులన్నీ కావ్యగతాంశాలుగా 
మారిపోవాలి. బహుపురాణ పరిచయం వానికొక నేపథ్యాన్ని కల్లించాలీ. ఎట్టి వర్ణన 
అయినా కవిత్వపు బలాన్ని సంతరించుకోవడానికి సమళ్ధమైనదై ఉండాలి. అది 
అలంకృతమై, సౌదామినీ సద్భశమై, పరమ ఆకర్షకంగా ఉంటూ, నృర్ణితాంశాన్ని 
జ్వాజ్వల్యమాన మొనరిస్తూ శ్రోతకు లోకం కొత్తగా కనపడేటట్లు చేయాలి”. 

- వడలి మందేశ్వరరావు. మరోమారు కల్పవృక్షం = పు - 16.4 
పై ఉటంకింపులోని లక్షణాలన్నీ విశ్వనాథ వర్గనలకున్నాయి. గుహుని ఓడను 
వర్ణిస్తూ సహజంగా సరళంగా చెప్తాడు. . 

“చూడముచ్చటైన యోడ, ముంగలనంచ మోమైనయోడ, నిమ్ములను నంది 
గంటలు మువ్వలు గలగలలాడెడు నోడ, మన్గంబళ్ళ నొప్పునోడ, 
గుహునోడ”. (అయోధ్య = పాదూ - 141). 
ప్రకృతి వర్షనలలో సూర్యోదయమైనా సూర్యాస్తయమైనా మరేదైనా 

విశ్చనాథము ద్ర ఉంటుంది. అలంకారాలు, శబ్దచిత్రాలతోపాటు ఆవర్థనలలో 
పురాణ నస్తుసంచయముంతా దర్భ్శనమిస్తుంటుంది. అడవిలో పోయే సీతారాములకు 
దారిలో నదులు 'స్వాగతి నెణుపునచ్చరలు చేతులు చాచిన విధాన ప్రవహిస్తున్నాయి. 
(అరణ్య - దశవర్ష - 141). 


ఒక్కొక్కచోట నర్థనలు మరీ ఉత్సాహవంతంగా ఉండి అతి సామాన్యమైన 
దానికి ఎంతో ముద్దుగా అందాన్ని సంతరిస్తాయి. చందమామలో కుందేలు ఉంది, 
అదే ఈ పరిగెత్తే కుందేలు అని చమత్కరిస్తాడు. “చందమూమనుండి జారి 
సడ్డదియేమో శశమిద్ది తుజ్టున జారిపోవు” అనే వర్ధన చలద్భంగిమను కన్నులకు 
కట్టిస్తుంది. కుందేలు తుర్రుమనిపోవడాన్ని ఇంత హృద్యంగా చెప్పినాడు. శాంత 
కొడుకు చేష్టాదికాలన్నీ సహజమధురంగా వర్ణించబడినాయి. ఈవ్మర్ధనలలో తెలుగు 
దనం మూర్తీభవించింది. తెలుగునాటపిల్లల క్రీడలు, చేష్టలు వంటివన్నీ మనలను 
ఆకట్టుకుంటాయి. 


“శాంతకొడుకు వానసంబరమ్మునం దూగి వానలో దిరుగు వచ్చిపురుటి 
యింట శౌరిజూచునింతలో నానలోం దిరుగు నురలC జొచ్చు పురిటియిల్టు” 
“తన చేతి కిమ్మనును స్వామిని" 

“ తనచంకనెత్తుకొననీయని చోనేడ్చును సరేయటన్ననుదా మో 
యనుజాలక ధరబడవేయును బిడ్డల శాంతకొడుకు నుజుక యెగుచుచున్‌'. 


సాహిత్య వరంగా తెలుగు దనం (వృర్ధనలలో తెలుగు దనం) 91 
(శ్రీరాముని బాల్య చేష్టలను | శ్రీకృష్ణ లీలల వలె వర్ణించినాడు. మన యిండ్లలోని 
బాలునివలెనే కన్పిస్తాడు రాముడు. అంతగా తెలుగుదనాన్ని నిండించినాడు 
ఈవర్షనలలో విశ్వనాథ, రావఎుడు నడకనేర్చి, ఇల్లంతా తిరుగుతూ తల్లిని 
ఏడిపిస్తాడు. ఆసందర్భంలోని కౌసల్యమాటలు సహజశోభితంగా ఉంటూ 
ఆనందాన్ని కల్గిస్తాయి. 
“ఒక్కెడనుండ వేమిరశిశూ! యది యేమిటిరయ్య! సేతనీ 
కక్కలులేని దంచుగలదా! యొకడే పనియ్మ్లైన రాఘవా! 
యక్కడంబోవరాదు మడిరయ్య! ప్రభూ! ప్రభురంగనాథుడీ 
దిక్కుననుండె నీవు నరుదెమ్మిటకున్‌ బసితం[డ్రి! వేగమే” 
నీళ్ళను చూస్తే పసిపిల్లలకు మహదానందం వాటితో ఆడుకొని కిందపోసి, 
బట్టలు తడుపుకొంటే కాని వారి తనివితీరదు. ఈస్వభావాన్ని వర్ణిస్తూ విశ్వనాథ 
చెప్పిన సద్యం హృద్యంగా ఉంది, 
“తూనీగంబలె బోయిన నీళ్ళులంజిందున్‌ జిమ్ము జిల్కన్‌శిర 
స్న్నానంబున్‌ బుడిసిళ్ళుగా గొని రఘుస్వామిన్‌ విలోకించితం 
డ్రీ! నారాయణ! యేమి మీ పనియటంచేకారి కౌసల్యర 
త్నానూనంబగు సయ్యెదన్‌ తుడుచు యత్నానూనసాధ్యున్‌ శిశున్‌' . 
(- బాల. అవతార - 332, 334). 
పై పద్యాలన్నీ మధురమైన శైలిలో రసవంతంగా రాముని బాల్య (క్రీడలను 
వర్ణిస్తున్నాయి. వాటిలోని వరనాత్మకతకు వివరణ అవసరం లేదు. 
అయోధ్యాపురవాసులు రాముణ్ణి చూచేందుకు ఎలా తహతహలాడి పోతారో 
వర్తిస్లూ' ఎగబడి శ్రీరామునేపూట కాపూటగనకున్న (బ్రాణముల్‌ చనెడియాయ 
యోధ్యాపురీ ప్రజలు' (బాల, అవతార, 352 ) అని చెప్పినాడు. అంతే, కాకుండా అంతవరకు 
ఒక్కసారి కూడా రాముని చూడనట్టు, అప్పుడే చూసినట్టుగా చూస్తారు. 


> 


ప్రకృతి వర్ణనలలో కూడా సూక్షుపరిశీలనాశక్తిని ప్రదర్శిస్తాడు విశ్వనాథ. 
రెండునదులు వేగంగా ప్రవహిస్తూ సంగమిస్తే కలిగే ధ్వని క్రమక్రమంగా ఏవిధంగా 
వినిపిస్తుందో వర్ణించినాడు. ఇందులో తెలుగుదనం ప్రత్యేకంగా లేనప్పటికీ కవి 
సూక్ష్మ పరిశీలనా శక్తి దాన్ని వర్గించడంలో నైపుణ్యానికి ఒక్క ఉదాహరణగా 
మాత్రమే ఇక్కడ పేర్కొనబడుతుంది. తెలుగు కవులలో ఇట్టి వర్ధనా నిపుణత కల్లిన 
వారు వేళ్ళమీద లెక్క పెట్టగలవారే, 
“నదినడి పాయకున్‌ జనెన్‌నాన మొదల్‌ నుదబంభరథ్వనిన్‌ 
బిదపనువుక్షళ ధ్వనిం బిట్టుగ నాపయి ఘూూర్షమాననుం 
బుదమునుగాగ నొక్క ధ్వచిపుట్లైన వించునెరానులక్షుణుల్‌ 


| న ల స కా 
నది జలమంత లలిన నినాచమొయియ్యదియంముం బహ్మీనన - అహల్య, 109 


92 రామాయణ కలవడం - తెలుగు దనం 
ఆధ్వని యేమిటో విశ్వామిత్రుడు ఈవిధంగా వివరిస్తాడు. 'ఆమహావారి సరయువు, 
నాసరయువు గాంగవేగాంబువుల తోడ కలియు నామహాధ్వని యద్దియే.” దూరానికి 
తుమ్మెదరముంకారంగా, పోనుపోను నుద్రెల ధ్వనిగా దగ్గరయ్యే సరికి మేఘగర్హనగా 
విన్పించింది ధ్వని. ఇట్టి సూఖ్మాంశాలను అనితర సాధ్యమైన శేముషీవిభవంతో 
వర్తిసాడు విశ్వనాథ, 

భగీరథుని రథంవెంట పరిగెత్తీ వర్ణనలో తనస్వానుభవం ఉందని ౫ 
కున్నాడు. వేసవి ముగిసిన తర్వాత పంటకాలున వచ్చేటప్పుడు ఆనీటి కెదురుగా 
నిలచిదూసిన వానికేఈ వర్ణనాసొందర్యం అనుభూతమౌతుందని విశ్వనాథ అభి 
ప్రాయం. కవి వృర్ణనల్లో చాలావరకు స్వంత అనుభవాలున్నాయి. ఆయన సెరిగిన వాతానర 
ణం పళ్లటూరి అందాలు అంతగా ఆయనను ్రభావితుణిచేసినాయి. ఆపద్యం ఇది. 

“గంగయురా నసుంధరయు గమ్మని తావుల యూర్చు పుచ్చుచో 

నంగద నెండలై నెరియలైన ధరాస్ట్రలి నీళ్ళు సీల్చుచున్‌ 
ముంగల కొంతమేర జలముల్‌ స్పృశియింపక చెమ్మగిల్టుచున్‌ 
లొంగిన నేలయున్‌ దొలుత లోతొకయించుక సీలమండలై”. 
. (- బాల - అవతార - 388). 
శిధిలావస్థలో ఉన్న గాతమాగ్రమాన్ని వర్షిస్తూ “అంతయు బీడయి 
షర్థశాలయున్‌ గోమటి కూలిపోయెం బురుగుం గనిపించదు చుట్టు పక్కలన్‌ అనీ, 
(బాల - అహల్య - 509). 
“బాడుపడి హోమకుండముల్‌ బూడిసోవు బీడునడి యగ్శివేదులు గాడిపాటు 
బొదలలోనొక్కకుందేలుపాడయులేదువెట్టుపెజిల్బయాడినచిన్నిలేదు "0145 10 
అని విచారిస్తాడు. ఇది రామునికి ఎంతో వేదనను కల్గించింది. పరిభ్రష్షమైన 
_ యోగం వలె ఉన్న ఆశ్రమాన్ని చూచి కళ్ళనీళ్ళ పర్యంతం అయినాడు, ధనుష్టండంలో 
చైత్రమాసంలోని ఎండలను వర్ణించడంలోని పోలికలన్నీ తెలుగుదనాన్ని వెల్లివిరియ 
జేస్తున్నాయి. కవి తన సన్నిహితాంశాలను కవిత్వంలో ఏవిధంగా ప్రయోగించ గలడో 
ఈ వర్ణనల్లో గమనించవచ్చు. 
“పగిలి తీ వ్రానిలోవర్లోత్టకార్చాసకమ్మెండు జిల్లెడుకాయవోలె 
నదిరి లాజార్ధ తస్తాంబరీషాంతర కృతనల్లనము నడ్లగింజనోలె 
ట్రిదిలి సుధార్ద వారినిషిక్షగాఢోష్త రశ్నియౌ సున్నపురాయివోలె 
విటీగి హసంతీనివిష్టాధికాగ్నితస్తము తోడు పెట్టిన పాలునోలె 
వేడి తగ్గియు, నడిజాము వాడి చెడక, గోడిపాసియు దాపమ్ముమోడి నిడక 
యాదిననదశావైత్ర మాసాపహ్తోర్థ జరఠలుఠదా తపమ్ములుసందడించె” . 
(- బాల- ధను - 273). 


సాహిత్య వరంగా తెలుగు దనం (వర్ణనలలో తెలుగు దనం) 93 
పైన ఉపయోగించిన పోలికలన్నీ నునకు నిత్యజీవితంలో చాలా సన్నిహితమైనవే. సగిలిన 
ఎండు జిల్లైడు కాయలు, నుంగలంలో సేలాలుగా వేయించబడిన వద్హగింజ్క నీటిలో 
నానబెట్టిన సున్నపురాయి, ఎక్కువవేడిగా నున్నప్పుడు తోడుపెట్టడంలో విరిగినపాలు, 
నంటివాటిని గ్రహించి వాటిలోని ఉస్తతత్తాన్ని గ్రహించి, చై త్రనాసంలోని 
మధ్యాహ్నపు ఎండలతో పోల్చడం నిజంగ (ప్రతి భైకసాధ్యమే. కనియొక్కభావయి(త్రి 
కారయిత్రి శక్తులను న్యక్తీకరిస్తుంది ఈ వర్ధన. అట్టిదే మరొకటి. 


శుక్షపకనిదియ వెన్నిలలు కన్సించి కన్సించ కుండా ఉంటాయి. చాలొ పల్ఫనివి. 
హృదయంగమంగా ఉంది ఈ వర్ధన. వస్తువులో తెలుగుదనం లేకున్నా పద్యణైలిలో 
తెలుగుదనం ముప్పిరిగొనింది. 
“ఉలిపిరులౌచు బిట్టుప్పుని యూదిన దెరలుగాం దెరెలెడు సురములగుచు 
నలిసిరులౌచు వెన్నెలపుల్లు చప్పరించిన నాల్కతాకని సీరములగుచు 
మెరమెరలాడి (క్రమ్మికలేని మొగ్గల మొనల వెన్నెల తీగమొలకలగుచు 
నిరవిరలాడి క్రున్విన పూసమొగ్గల పలు చపేటల వోలె బసరులగుచు 
జలిమిరులు లేని వెలుగుల చౌక లింపు నెలిమిడింబోని కాంతుల వెక్కసింపు 
గాగవచ్చిన శుక్లపక్షమ్ము విది యనన్నాలలు కానిపించి కన్సించలేదు” బాల ధను.275 
అట్లే సూర్యోదయంకన్నా ముందుండే ప్రభాతసంధ్యను 
'వెలుగునాగేళ్ళ, ద్రన్విన తూర్పు పొలములై సాధుసస్య,శ్రీయుషస్సుపండె 
ఒకనుహోకృతి దిశాళికి బూత యిడినట్టు దిక్కోణవలభులు తెల్లవడియె' 
అంటూ పర్లెసట్టులలోని కర్షక సంస్కృతిని సూచిస్తాడు. 


దశరథుడు సపరివారంగా సీతారామకల్యాణానికి పోయేందుకు న్నిర్ణయించ 
బడింది. అయోధ్యా పుర ప్రజలంతా ప్రయాణసన్నాహంలో ఉన్నారు. ఆసన్నివేశాన్ని 
నర్ణించడంలో సహజత్వాన్ని తెచ్చి తెలుగుదనాన్ని చూసించినాడు. 
“కిల్టువెప్పులు, కోల్పుకజ్ణలు, చెవిజంపులాదిగా సనముకూర్చునందగింపు, 
అంతివురమునపురముననం గనల కునేమడతదీయవలయునో యెరుగరాదు” ధను3 37 
. “తెలతెలవాటీనన్‌ బయలుదేరుటయైన బురంబునందు బె 
ద్రలునొక గుళ్బ తీసినను దాము లతాంగులు సర్దిసద్దిసె 
శైలు రవణించుచుందు రొకటేపనిగా నిదురింపబోరుముం 
గిళుల రథాలు విప్పి కనుగ్రేవల నిద్రలు రాక సారథుల్‌' .(10164 -338). 
తనతోపాటు ననవాసినికి వస్తానన్న సీతతో రాముడు అరణ్యంలోని కష్టాలను 
అతిసహజంగా 7 మధ్యాక్కరలలో మనోహరంగా వర్జిస్తాడు. 
“సండిరాలిన యాకులేరి ప్రక్కగా బలుచిన సెజ్జ 
సండు కాయలభించు, విలుపడకున్న పస్తుండ తిండి 


0న రామాయణ కలినుతం - తెలుగు దనం 








గండు గాలులు చిలకలు గప్పుక : గైడ్‌ యు దుపట 

పండిన పాపమే అడనవి!”, (అయోధ్య - ప్రస్థాన - 34). 

“చల్లగ నును దంచును ప్రశస్తకాసాధ నిమన్నల 
మొల్లమౌ నొడ్డుల నిదురసోదుమూ భుజగరాజులును 
మెల్లగా వచ్చి యానుకొని మెత్తగా మెత్త నిద్రించు 
నల్లగా దీవొత్తిగిలగ”. (అయోధ్య - ప్రస్థాన - 36). 

తన వర్ణనలలో చాలా భాగం తాను ప్రత్యక్షంగా చూచినవి, అనుభవీంచినవే 

"అని చెప్పుకున్నాడు విశ్వనాథ. ఎన్నో అడవులలో తిరిగి, కొండలెక్కి, క్రూర మృగాల 
లక్షణాలను గనునించి, తన రామాయణంలో, ఇతర రచనల్లో చేసినానని 
చెప్పుకొన్నాడు. 

రాముపట్టూ భిషేకం భంగమైంది. అరణ్యవాసగతుడైన రామునిచూచి 

అయోధ్యాప్రజలు తనుసాసఫలమే కైకేయిగా రూపుడాల్చిందని వనరుతూ పలికిన 
మాటలను ఆ్రంగా నర్ణించడంలో, వాడిన ఉపమానాల్లో తెలుగుదనం ఉంది, 

“ అధర పర్యంతంబు నరుగుదెంచిన తియ్యతేనీయ గిండి కరంఖులోనం జారె 
సరనుసదంబు సోపానంబుపై మెట్టు వరకు వచ్చిన కాయం బాముకరనె 
షడ్రసోపేత భోజనమున్దై కూర్చున్నయపుడు దుర్వార్హ యరుగుదెంచె 
సట్టాభిషేకార్త భద్రగజారోహవేళనేనుగునకుం బిచ్చియెత్తె” - ప్రస్థాన - 307. 

నోటిదాక వచ్చిన మధుపొత్ర చేయిజారినట్టు, పరమపద సోపాన పటంలో 

(వైకుంఠపాళి) పై మెట్టువరకు నచ్చిన కొయ సెద్దసామునోటిలో పడి క్రిందికి 
వచ్చినట్టు రాముని పట్టాభిషేకం చివరిక్షణంలో ఆగిపోయింది. పరమపద సోపానం 
పటం ఆటు తెలుగు వారి సాంప్రదాయక క్రీడా వినోదం. గవ్వలో ఆడుతూ, 
లెక్కిస్తూ, క్రమంగా కాయలు .జరుపుతారు. ఆక్రమంలో మధ్యనుధ్యఉండే 
పాములకు చిక్కకుండా చివరివరకు సోగల్లితే ఆటలో గెలిచినట్లే. పాముకు చిక్కితే 
ఆ పాము పొడవును బట్టి తోకదాక క్రిందకు దిగి రావాల్సి ఉంటుంది. అంటే దాదాపు 
ఓడిపోవడమే, చివరిగడి ముందుగా పెద్దపాను ఉంటుంది. దానికి చిక్కితే 
గెలివేక్షణంలో ఓడిపోనడమే. ఆనిధతగా రామపట్టూభిషేకం చివరిక్షణంలో నిలిచి 
పోయింది. అంతే కాకుండా భోజనసమయంలో నురణవార్తవించే భోజనం విడిచి 
సెట్టి లేవిపోనడం ఆచారం, ఇది నూనవీయ దృష్టిలో కల్పించబడినది. అంతే 
కాకుండా మరణవార్త చెనినబడుతూనే “సచేలస్నానం” (ధరించిన వస్త్రాలతో నే) 
చేయడం శిష్టాచారం. పంచభక్య పరమాన్నాలతో భోజనం చేయబోయే ణంలో 
మరణవార్హ' విని భోజనం విడిచి లేచి పోయినట్టుగా, సట్టాభిషేకం సమయంలో 
ఊరేగింపుకు తెచ్చిన. ఏనుగుకు పిచ్చి పట్టినట్టుగా హఠాత్తుగా ఆగిపోయింది 
రామసట్లాభిషేకం. అని అయోధ్యా పుర ప్రజలు రోదించినారు. 


సాహిత్య వరంగా తేలుగు దనం(ద్రచారంలో ఉను అవాల్మీకాంశాల స్ట్రీకరణ) CD) 
క్రింది పద్యంలో తెలుగు దనం లేకున్నా విశ్వనాథ వర్ణనా నైపుణ్యాన్ని గమనించవచ్చు. 
“భూపతి కంటికోసలను బొల్ఫిన చిన్నరి మోదబాష్టుబిం 
దూపరి దృశ్యమొనకలితో జ్ఞ్వల రత్నమణి ప్రదీసికా 
శ్రీ పరిదీస్తమై నెలువరించెను భూపతి గుండెలోనిర 
త్నాపణవద్దగద్దగిత మైన మహోత్సవకాంతి యెల్లయున్‌” . అభిషేక -38 
సభికులంతా రాముని రాజుగా అంగీకరించినారు. అప్పుడు దశరథుని 
గుండెలోని ఆనందాన్ని సూచిస్తూ కనుకొలకుల్లో ఒకచిన్న మోదబిందువు నిల్చింది. 
దానిపైన రత్ననుణిదీపకాంతులు పడి ప్రతిఫలిస్తున్నాయి. అదిరాజు హృదయంలోని 
ఆనందాళిశయాన్ని తెల్పుతుంది. అట్లే ( శ్రీరామవిరహజన్య దుఃఖిత సీత కన్నీటిని 
వర్ణించిన పద్యంకూడా అద్భుతమైనది. 
“నడుమ విడలనిమొగ్గకు విడలినవెలి పసరు రేకులకున్‌ మధ్యవానచినుకు 
నిలుమతమ్మినా గ్రుడ్డురస్పలకునడుమకనుల నీర్న్షించునతిన యేకాంతముంగని"” , 
అగస్తుని కథలో వింధ్య పర్వత విజృంభణాన్ని వర్ణిస్తూ, సూర్య రథ గమనానికి 
అడ్డంగా పెరిగిన వింధ్యాన్ని గమనించక సూర్యరథం వేగంగా వచ్చి తాకినంతనే కల్లిన 
స్థితిని వర్ణించడంలో కూడ తెలుగుదనం శైలిలో గమనించవచ్చు. 
“కణ్టమని గీసినొని యొడికంబు చెడగ నిరుసుగుజ్ట్రాలు పెడగాగం దిరిగి 
వనియె నంతకుదిలింపు సూర్యునకల్ల వీరభద్రుని చపేటమైనను బట్టలేదు” 
“పోలు పేడిచ్చె నిరుసున సీలవెదరె నడ్డకట్టూడ బీటిచ్చెనాకులురలె 
టంగుతెగిగుజ్ఞములు వికటంబులయ్యెనవని బిచ్చుకుకుంట కేలానుకొనియె. [bid 
298 సైవర్షనలలో రథం యెక్క వివిధ అంగాలను తెలుగుసలుకు బడితో వివరించి 
వాటికేగతి పట్టిందో వర్ణించినాడు. పోలు- బండి నొగ 
సీల - రథచక్రం పడకుండా ఆధారంగా ఉండే మేకు 
అడ్డకట్టు- రథానికంతా ఆధారమై నుండేది. (రెండు చక్రాలను కలిపే భాగం). 
ఆకులు - రథచక్రాన్ని బిగించేందుకు ఆధారంగా ఉండేవి. 
టంగు - గుగ్రంమీద గంతజారకుండా కట్లేతోలు పట్టి 
పిద్చుకుకుంటు - సూర్యరథసారధి (అనూరుడు). 
పై పద్యంలో “అవని అనే పదం తప్ప అన్నీ తెలుగుపదాలే. హఠాత్తుగా 
నుహావేగంతో వస్తున్నరథం పర్వతాన్ని తాకి శిధిలమైన స్థితిని సహజంగా వర్ణించడం 
లో తెలుగు పదాలనే ప్రయోగించడం శైలిలో తెలుగుదనాన్ని తెల్పుతుంది. 
సుతీక్టుని ఆశ్రమవాతావరణ ప్రభావాన్ని వర్ణిస్తూ, క్రూర జంతువులు 
కూడా సత్త్వగుణాన్ని పొంది, తనుతమ సహజ వైరాలను విడిచిపెట్టినాయని 






(( 99 వక్షం - తెలుగు దనం 
చెప్పినాడు. మేతకు పోతూ తనగ్రుడ్లను రక్షించమని చెప్పిన పక్షికి తిరిగివచ్చిన తర్వాత 
పొరుగున ఉన్న పాము ఒకటి ఆగుడ్లను అప్పగించింది. ఆమాటలను చెప్పడంలో 
ఎంతో రమ్యత ఉంది. 

“తనుజూచు చుండుమని ప్రొద్దున మేతకు జన్నపులుగుతో నివెనీగ్రు 
త్తని యొప్పజొప్పె భుజగాంగన యొక్కతె యిరుగుపారుగు కైదో డెసగన్‌. 
(- అరణ్య - దశవర్ణ - 165). 
రావణుని పరాక్రమాన్ని వర్ణిస్తూ శూర్చుణఖ, వాడు కైలాస పర్వతాన్ని ఎంతో 
అవలీలగా ఎత్తినాడని చెప్తుంది. దానిలో తెలుగువారి సంప్రదాయాన్ని పోలికగా 
చెప్తాడు. 
“ఆదిశేషుడు ధాత్రిననధరించున యట్టులి రువది చేతులట్టిట్టు జరిసి 
కూర్చున్న పెండిలి కూతును దట్టుతో మేనమామ [గ్రహించు మేల్మిగాగ”. 
= అరణ్య - పంచవటి - 132. 
సాదుతో పెల్లగించినాడు కైలాసాన్ని. బుట్టలో గూర్చున్న పెండ్లికూతురిని 
మేనమామ వివాహమండపానికి ఎత్తుకుని తీసుకుని రావడం తెలుగువారి ఆచారం. 
పెండ్లిలో మేనమామకు చాలా ప్రాధాన్యం ఉంటుంది, తల్లివైపు వారిని గౌరవించడం 
ర ఆచారంలోని అంతరార్థం, పెళ్ళికూతుర్ని నివాహవేదిక దగ్గరకు సంతోషంగా, 
హేలగా తీసుకొనివచ్చే మేనమామవలె రావణుడు కైలాసాన్ని ఎత్తినాడట. 


అట్లే రావణ - జబాయువుల యుద్దవర్ణనలో జటాయువు రావణుని రథాన్ని 
విరుగగొట్టినాడని చెప్తూ “బందిపోటు జరిగి పాడైన -పేటనా విహగరాజు లేచి 
వెళ్ళువరకు కానిసించెబండి' (అరణ్య - జటాయువు - 167) అని వర్ణించినాడు. 
ఉపమానం ఎంతో సహజంగా ఉండి రావణరథ శైధిల్యాన్ని ప్రత్యక్షం చేస్తుంది. 


మనంసాధారణంగా ఊహించలేని విధంగా భావించిదాని నిపుణంగా 
అభివ్యక్తీకరించడం విశ్వనాథకు అతి సామాన్యమైన విషయం. భావుకులు 
ఆఅభివ్యక్తిని చూచి ఆశ్చర్యానంద నివుగ్నులౌతారు. తిక్కన భారతంలో 
ప్రయోగించిన నవ్వులను విక్లేషించిన విశ్వనాథ తన రామాయణంలో ఎన్నోరకాల 
నవ్వులను వర్ణిస్తాడు. రాముని నవ్వువర్షిస్తూ, 

“సన్నని గులకరా క్రింద జరిగెడు సైకత స్టలుల 
చిన్నారి సెలయేటి సన్నజీరాడు చిరునీటిపైని 
నన్నసన్నని యలల్‌ కదలు చాయగా సాగునీ సెలవు 
" లన్నీటులొలికెడు నవ్వులన్‌ వెన్నెలల్‌నాకు రక్ష “కిష్కింధ. గజపుస్తు. 370. 

అని అంటాడు. ఇటువంటి ఊహకల్లడమే చాలా కష్టం. ఒక వేళకల్లినా 

ఇంత నిపుణంగా, అందంగా చెప్పడం దాదాపు అసాధ్యం. హనువుంతుడు 


సాహిత్య వరంగా తెలుగు దనం (్రర్ధనలలో తెలుగు దనం) 97 
మహేంద్ర గిరి నుండి కుప్పించి ఎగిరినప్పుడు ఆకొండ పొందిన దుష్ట్రీతిని వర్ణించడం 
లో మనకు సన్నిహితమైన పోలికలను ప్రయోగిస్తాడు. 

“౩వ్వునగీసెటి త్నీతి ధరంబంత6 బంచాస్యంబు మదకుంభిం జరిచినట్లు 
ఉరుర్సురీధారలై యోడ్సెను గిరిరాజు తడిగుడ్డ చేతులబిడచినట్టు 
ఘనశిలాతతి వ్రీలగానయ్యెనగముం జేతుల బండ్ల కొమ్మను దులిపినట్టు 
ఎగిసిక్రిందికి వాలె నగరాజు నలనౌ నుడుపులు చవుడులో నుప్పినట్టు” . 

- కిష్కింధ - అన్వేషణ - 454. 
వర్ణనలో వాస్తవికత ఉంది. ఏదో భూకంసంవచ్చినప్పుడు కొండలకు కల్లి 
ప్రమాదం వంటిదాన్ని, హనునుంతుడు కుప్పించి ఎగిరిన ధాటికి మహేంద్రగిరి 
పొందిందని చెప్పడం, దాన్ని నిపుణంగా వర్ణించడం, సహృదయ రంజకంగా ఉచాది, 
“తడిగుడ్డచేశులబిడచినట్టు' , “చేతుల బండ్లకొమ్మను దులిపినట్లు', “నల్లనా 
నుడుపులు చవుడులో నుప్పినట్లు' అన్న ఫోలికలు మన నిత్య జీవితంలో నివే! వాటిని 
ఉపయోగించడం నిశ్వనాథ విశిష్టత. 
సంధ్యను వర్ణించడంలో తెలుగువారి ఆచారం సూచించబడింది. 

“ ఏడ్భుచుండిన సంజెకు నెణ్బగాని వేసి యెజ్జనీళ్ళులను దీసిపోసిరనగ 

సురలుపళ్ళినుది గ్చిత్తిసుందరముగయఅదుకొన్నట్టి యెజ్జజేగురులు తోచె”. 

కిష్కింధ- అన్వేషణ- 186. 

సంజెకు ఎగర్రగాని వేసి ఎర్రనీళ్ళు దిష్టితీసిపోసినట్టుగా ఎర్రని కాంతిని 

వర్ణించడం ఆచారవ్మద్దనయే. బుతునర్ణనలలో నిశ్వనాథకు సాటిరాగల కవులు 

అరుదుగా ఉంటారు. సూక్ము సూక్షు అంశాలన్నీ నర్షిస్తాడు. క్రొత్తవైన 
ఉపమానాలను ప్రయోగిస్తాడు. వాటిలో తెలుగుదనాన్ని చూపిస్తాడు. 

“వల్లేందిరయు గేశపాశమ్ము నందలి మెజుపు బూవులు చూపె మేదినికిని 
ధారుణీ సతియు నందము మెచ్చినట్లుచి కని కుక్కగొడుగులుగాగ నవ్వె” . 

కిష్కింధ- నియనుసాలన- 103. 

కుక్కగొడుగులను భూమి నవ్వుగా ప్రయోగించడంలో దేశీయమైన 

ఉపమానం ఉంది. చాలా అపురూపమైన ఊహ. నేటి నవ్య కవిత్వ ధోరణులకు 
సన్నిహితంగా ఉంది. వానకాలంలో నేరేడుపండ్లు, 


“ ధస్సి సగము నేల రాలిన నేరేడు సండు కానిపించెం బాంసురాశి 
మదిర చేత నూత్న నూంజిష్ట కాంతుల కనులతోడ్‌ శబర కన్యవోలె” . 
-కిష్కింద-నియనుపాలన- 121. 


ఈవిధంగా విశ్వనాథ తనకు వృక్షంలో స్థర్థనలతో తెలుగుదూన్ని ప్రదర్శించినాడు. 


98 రామాయణ కలువాతం - తెలుగు దనం 
4.8. అలంకారాలలో తెలుగు దనం 


కొవ్యంలో అలంకారాల స్ధానం చాలా ప్రముఖమైంది. “అలంకడరో 
తీత్యలం కారక” అలంకరించేది అలంకారం అని వ్యుత్పత్తి. దేనిచే కావ్యం 
రసనంతంగా అలంకరించ బడుతుందో దానికి అలంకారమని పేరు. కాన్యనునే కన్యను 
అలంకరింప జేసీ నాగ్వైచిత్రే అలంకారం. ఈ అలంకారాలు ప్రయోగించని కవి 
ఉండడు. కావ్యసానూగ్రిలో అతి ముఖ్యమైన స్థానం అలంకారాలదని చెప్పవచ్చు. 


తెలుగులో నన్నయనుండి నేటివరకు విస్తరించిన కాన్య(ప్రపంచంలోని 
అలంకారప్రయోగదైని త్రిని, వైనిధ్వాన్ని సంపూర్ణంగా ఆపోశన పట్టి తన నిరుప మాన 
శేముషీ వై భవముతో తన (ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ అలంకారాలను 
కల్పవృక్షంలో ప్రయోగించినాడు విశ్వనాథ, అసలు (శ్రీమద్రామాయణ కబ్బవుక్షం 
అనే కాన్య నామంలోనే రూసకాలంకొరముంది. భారత భాగవతాలను కూడా 
నన్నయ, పోతన్నలు కల్పవృతాలుగా సానయన రూసకాలంకారాల ద్వారా 
వర్ణించినారు. విశ్వనాథపై వీరి ప్రభావమే ఉందని ఊహించవచ్చు. కల్పవృక్షం ఏది 
కోరితే దానిని ఇస్తుంది. 


అదే దృష్టితో విశ్వనాథ తన రామాయణానికి “కల్పవృక్షం” అని పేరు 
పెట్టినాడు. పాఠకులకు తన కాన్యంనారి వారి అభిరుచులను బట్టి, సంస్కారాలను 
బట్టి, యోగ్యతలను బట్టి, పాండిత్యాన్ని బట్టి ఏది కోరితే దానిని అంటే రసం, 
ధ్వని, వక్రోక్సి అలంకారం, వర్ణన వ్యవహారికత, తెలుగుదనం, భక్తి జ్ఞానం, 
వైరాగ్యం, శరణాగతి, అద్వైతం, నమనస్తత్త్వ విశ్లేషణ వంటి వాటిని ఇస్తుంది. జని 
విశ్వనాథ అభిప్రాయంగా మనం భావించవచ్చు. అందుకే అది 'కల్పన్ఫజ' మైంది. 
ప్రస్తుత ఉపశీర్షిక క్రింద విశ్వనాథ ప్రయోగించిన అలంకారాలలో ఉండే తెలుగు 
దనం చిత్రీకరణను అనుశీలించడం జరుగుతుంది. 


కల్పవృక్షంలో శబ్బాలంకొరాల కన్నా అర్జాలంకొరాలు ఎక్కువగా వాడ 
బడినాయి, కథాకథనంలో రససిద్దిని పొందుతూ, పాత్రాచిత్యానికి వన్నె తెస్తూ, 
కవితా సౌందర్యానికి మెరుగులు దిద్దుతూ, అన్నిటికీ మించి తన రామాయణం 
తెలుగు రామాయణం అని సగర్వంగా ప్రకటించుకోవడానికి తగినట్లు తెలుగు దనాన్ని 
అలంకార ప్రయోగంలో కూడా చిత్రించినాడు. మచ్చుకు కొన్ని ఉదాహరణలను 
పరిశీలిస్తే ఇది స్పష్టమొతుంది, 

“చెరువులో పూలు చేతుల జిమ్ముకొనుచుం గడకు చేరంగజనుఈతగాడు బోలె 
నెదురైన నవ్వు మొగముల ఇరకటమున రాజునీదుచు అంతవురంబుం జేర”. 
పై పద్యంలో ఉండే ఉసమాలంకారం రసహృదయాలను అలంకరింప 

జేస్తుంది. దశరథుడు పాయస సాత్రను చేతబట్టుకొని అంతఃపురానికి వెళ్ళే 


సాహిత్వ నరంగా తెలుగు దనం (బ్ఞర్థనలలో తెలుగు దనం) 99 
మాట ఎరు ఇలు దష. ఎంటర్‌ ఆయనకు ఎదురినారు. వారీ 
మార్గమధ్యముళల్‌" చిరు నవ్వులు చిందిస్తూ, ఎంద ఆయనకు ఎదురైనారు. వారి 
నందరినీ తప్పుకుంటూ రాజు అంతఃపురము చేరుకున్నాడు. ఈ సందర్భం లో 
ఎదురైన వారి నవ్వు మొగాలను చెరువులోని పువ్వులుగా, దశరథుడు వాటి నుధ్య గజ 
ఈతగానిగా పోతున్నట్లు సోల్చబడింది. ఈ భావాన్ని తాత్వికంగా హ్లోషిస్తే ఉపమానం 
ఎంతో ఉదాత్తంగా భాసిస్తుంది. రాజు చాలా కాలం సంతానం లేకుండా దుఃఖిస్తూ 
ఉన్నాడు. ప్రాజాపత్య పురుషుడిచ్చిన పాయసం వల్ల సంశాననంతుడౌతాడు. ఇక్కడ 
చెజువు పున్నాను నరకానికి ప్రతీక. ఆచెణువును ఈత గానినలె దాటి ఆనలి ఒడ్డుకు 
చేరుకో బోతున్నాడు రాజు. ఈతగానికి చెటువు లో ఉండే తామరతూళ్ళు నాచు 
నంటిని అడ్డం వస్తాయి. వాటిని చేతులతో జిమ్ముకొంటూ ఆనలి ఒడ్డుకు చేరుతాడు. 
ఇటు వంటి అలంకారాలను ప్రయోగించడంలో విశ్వనాథపై ఉండే గ్రామీణ వాతావరణ 
ప్రభానం వ్యక్తమవు తుంది. 
రామలక్ష్మణులు సీత ననవాసం పోయే ముందు తమ జిలుగు వస్త్రములను 
వదలి నారవీరలను కట్టుకొనే సమయంలో జానకి స్వభావాన్ని తెల్ఫే చక్కని ఉపమానం 
ఉంది. నారచీరలు కిరాతి పన్నిన నల నలె ఉన్నాయి. ఆనలను చూచిన లేడిలా సీత 
బెదిరి నివ్వెరపోయింది. సీత స్వభావం లేడి వలె ముగ్రమైనది. కిరాతి శబ్దంతో కైకను 
సూచించడం ఈ పద్యంలోని సొగసు. అట్టే సరయూ నది ఒడ్డున రఘునంశరా జూలు 
యజ్ఞాలు చేసి, పాతిన యూపస్ట్రంబాలు కలిపురుషునకు చేసిన బండ కొయ్యలనలె 
ఉన్నాయని వర్ణిస్తాడు. (బాల - ఇప్పి - 117). కౌసల్యతో దశరథుడు తాను 
యజ్ఞంచేసి సంతానం పొందడాన్ని వ్యవసాయంతో పోలుస్తాడు. 
“* క్రీడ హయమేథనున్న నాగేటి కొజ్టులాగి పాపంపుం బెట్టు పొలాలు దున్ని 
దివిజ తర్చణమన్న బోదియలుంద్రవ్వి మంచి సుతులను శాలి సండించివైతు" 
అట్లే సుమిత్రకు కూడ సంతానం కల్లనలెనని అప్పుడే తనకు సంతోషం 
కల్గుతుందని చెప్పేవాటలను కూడా కర్షక సంస్కృతిని ప్రతిబింబించే ఉప 
మాలంకారాలను ప్రయోగిస్తూ చెప్తాడు. “ పొలములో నాన ఒకచెక్క గురిసి వేరొక 
చెక్క చుక్క బడదె”. (బాల - ఇష్టీ- 135). - 
“ఎన్ని తరువులున్న అన్నియు గాయగ బూటబూట వేచు తోటమాలి 
కడుపు నీది కూడం గాచిననాగుండె యటమటించు టాగి హర్దమొందు” 


దశరథుని శిశువులను వర్ణిస్తూ వారికి దాదులు ప్రతిరోజు ఆముదం పూయడం 
వల్లవారు “వండి వెచ్చన (క్రుమ్మించినయట్టి ఆముదపు గింజల వోలె” ప్రకాశించి 
నారట.(206) అట్లే పురుటి దినాలలో రాజు సతులు, సుతులు హేనుంతము 
వనుసన గా“ డ్రీనుంతముల్జైనపంటచే లవి ధవలులన్‌ ” 'ప్రకాశించినారు. 
(269) దశరథుడు సీతారాముల కళ్యాణానికి ససైన్యముగా, సపరి నారంగా 
సాగిపోయే సందర్భంలో ప్రయోగించిన ఉసనమూనాలం కారం “ఒక నుహా 


న 


భయాల గా 
100 రామాయణ కల్రనుత్యం - తెలుగు దనం 


శ 





పురుషుడు చేతుల్‌"ప్పుగాక చాల సూర్యనమస్కారమానరింప, బోర గలిసాగిప 
సౌరుదోచె నరదముల కల్టు నియదథ్వుచరులకపుడు" (బాల - ధనుస్సు - 344). 


పై ఉపమాలంకార ప్రయోగంలో విశ్వనాథ అద్వితీయమైన భాననాపటిను 
వ్యక్తమవుతుంది. ఆకాశ వీక్షణను (Areal View) వివరించినాడు. 


రాముడు అరణ్యవాసం పోతూ కౌసల్యనద్దకు నచ్చి అనునుతి కోరిన 
రామునితో కౌసల్య తన హృదయ పరితాపాన్ని ప్రస్పుటమయ్యేటట్టు సరిత 
పిస్తుంది. ఈసందర్భంలో కౌసల్య చెప్పిన మాటల్లోని ఉపమాలంకారం తెలుగు 
దనాన్ని ప్రతిబింబిస్తుంది. . 
“విరిగిన పాలకన్న సులువే యయిసోతిని మున్ను నీవుగా 
దొరనగుదన్న క్రొంబెరిమతో నొక తూకమునచ్చె దానికిన్‌ 
విరుగుడు బుట్టి నీవిటుల వెళ్ళిన రేపటి, దోటకూరలోం. | 
బురుగును దుల్సినట్టు దులువుల్‌పడనా”. (అయోధ్య - ప్రస్థాన - 365). 
తనను తోటకూరలో బురుగును దులిపినట్టు.దులువుశారన, తను విరిగి 
పోయిన పాలకన్నా చులకన అయినానని సరితపించడంలో తెలుగువారి మాట తీరు 
సహజంగా చెప్పబడింది. అట్లే 'మొదటకొచిన కాయతోనే ముషిణి గాగ తెలియ 
వచ్చె". అని కైక ముషిణి నంటిది అని పేర్కొంటుంది. 
పై రెండు అలంకారాలలోని సమాసాలు విశ్వనాథ ప్రయోగ వైశిష్ట్యాన్ని 
విలక్షణంగా వ్యక్తం చేస్తున్నాయి... 
“బాన! దౌర్భాగ్యమాకారమైన దాన నీకు నిదుర ఎట్టుపట్టునె దరిద్రు 
రాల ఒకవంక నింటి చూరంటి కొనిన సొగసుగా చలిక్రాగెడు పగిదితోప”. 
(అయోధ్య- అభిషేక-105). 
మంధర రామపట్టాభిషేకవార్త విని సుఖంగా నిద్రిస్తున్న కైకతో చెప్పే 
మాటలివి. ఒకవైవు చూటుంటుకొని ఇల్బుకాలుతుంచే చలికాచుకుంటూ ఉన్నట్టు 
రాను పట్టాభిషేక మనే అగ్ని నీఇంటిని చుట్టిముట్టి ఉంటే ఎలా నిద్రపోతూ 
మంధర నిలదీసింది. చూరంటుకొనే సమయంలో చలికాచుకొంటే ఏ 
ఫలితమొస్తుందో కైకేయికి అదే ఫలితం వస్తుందని హెచ్చరిక, ఇందులోని విశేషను- 
తెలుగులోని సావెతనే అలంకారంగా నులచడం సీతాదేవిని రావ ణుడం 
అపహరించుక్‌ "ని పోతుంటే జటాయువు రావణుని ఎదుర్కొని వానికి హితం చెప్పే 
సందర్భములో 
“అగ్గిని చీరలో ముడిచి అక్కడ దొంగిల పోయినట్టుగన్‌”. అరణ్య, జటాయు.183 
అంటూ సీతాపహరణం అగ్నిని చీరలో దాచి దొంగిలించినట్టు వినరించి 
నాడు. సీత అగ్నివలె పరిశుద్ధ, ధర్మద్రోహాన్ని కాల్చివేస్తుందని పేర్కొనడం విశ్వనాథ 
ధర్మ స్రనృత్తిని, సీతాదేవి అతి మానుషశీలసంపదను వ్యక్తపరుస్తుంది. 


సాహిత్య వరంగా తెలుగు దనం (అలంకారాలలో తెలుగు దన) 101 

శూర్రణఖతో దూషణుడు రాముని గురించి చప్పమాటల్లో దండ కొరణ్యం 
లో మునులనందరినీ నృుష్టాన్నంగా భుజించే రాక్షసులకు పంటి క్రిందకు 
గులకరాయినలె వచ్చినాడని, ఆటంకాలను కర్గిస్తున్నాడని పల్కుతాడు. (అరణ్య - 
సంచనటి - 289). 


పంటి క్రిందగులకరాయి పడితే ఏనదార్ధం రుచిఎట్టున్నా, పంటిబాధనా త్రం 
మిగుల్తుంది. ప్రతివారికి నిత్య జీనితంలో అనుభవైక వైద్యమైన ఈవిషయాన్ని 
విశ్వనాథ ప్రయోగించడంలో వైచి త్రిని ప్రదర్శిస్తున్నాడు. 


Cm 


శూర్పణఖ రావణునితో సీతాసొందర్యనార్తను వివరిస్తూ “సంగీతం వలె 
ఆసాతనుధురమైనసీత సంగతియే వేరు” (అరణ్య.మారీచ.72) అని వర్తిస్తుంది. 


సంగీతము ఎట్టయితే చెవిన బడిన వెంటనే ఆనందం కల్లిస్తుంథో సీత 
కంటబడిన వెంటనే రావణునికానందం కల్గింది. రాగతాళలయ మాధుర్యాదు అతో 
సంగీతం ఆనంద మిచ్చినట్లే సీత తన రూప నయోలానణ్యాదులచే ఆనందింప 
చేస్తుంది. 


“అగస్తోపాఖ్యానం'లో వాతాపి, ఇల్వలులనే రాశ్షసులలో ఇల్వలుని 
పనిబాటుసారులను మోసం చేయటంలో వాడెలా పొంచి ఉండేవాడో హృద్యమైన 
పోలికతో విశ్వనాథ వర్షిస్తాడు. 

“ముదురు తొండయొకడు ముంగాళ్ళ పైనెక్కి నిశ్చలంబుగాగనిల్చి యుండి 

కొళ్ళనడుమనుండి కదలు చీనులబారు చెదరు చీమలను గ్రహించినట్లు. 

, (అరణ్య - దశనర్ష - 259). 

తొండ నిశ్చలంగా నిలబడితన కాళ్ళమధ్యనుండి పోతున్న వీనులబారునుండి 
ప్రక్కకు వైదొలగిన చీవులును తినేటట్టుగా తోనతప్పిన బ్రాహ్మణులను 
గ్రహించేనాడు. ఇది ప్రకృతిలో తొండ ఆహారం సంపాదించుకొనే పద్దతి. ప్రకృతి 
సరిశీలనాచణులైన విశ్వనాథ ఈ అలంకారాన్ని ప్రయోగించడంలో తన ప్రతిభను 
చూసించినాడు. 


శబరి రాముని వద్దకు పూలు పండ్లు తీసికొని నచ్చే సందర్భములో సీస 
పద్యంలోని ఉపనూనాలు నస్తురమ్యతను ఎత్తుగీతలోని ఉపమానం భాన ధ్వనిని 
కల్గిస్తాయి. (అరణ్య - శబరి - 334). 


శబరి తెచ్చిన పూలును వర్ణిస్తూ కొన్ని మేఘం కడుపులో మెరుపులు 
కలనడంనల్ల అటువంటి ఆకారంలో ఉన్నాయని మరికొన్ని బంగారం, రాగ, 
సమపాళ్ళలో కరిగించినప్పుడుండే పసువు, ఎరుపురంగు మిశ్రమాన్ని కొన్ని పండ్లు 
కల్గి ఉన్నాయి. ఇని రెండు ఉత్రేశాలంకారములు. కొన్ని పూలు తొలిచూలు 


102 రామాయణ కలువుత్ష్వం - తెలుగు దనం 
హోముధేనువు యొక్క సొదుగువలె గర్భమంధరోజ్వల నుధువులుగా 
ఉన్నాయి. ఇది ఉపమాలంకారము. “మధువు శబ్ద ప్రయోగంలో శ్లేష ఉంది. 
మధువుకు పాలు, తేనె అనే రెండు అర్జాలున్నాయి. పొదుగుకు పాలుపూలకు తేనె 
అన్వయిస్తున్నాయి. నురికొన్ని సండ్లు రుచిచూడాలనే కోరిక ముదిరిపోయేటంత 
అందంగా, గుండ్రంగా ఉన్నాయి, ఇటువంటి పూలు, సండ్డు | విడినిడిగా 
మెట్టుసళ్ళికలో చేర్చుకొని తలపై పెట్టుకొని మెల్లగా నడచివచ్చిన శబరి చిట్ట చివరి 
దాకా ఎండిన చెట్టుకొమ్మ చిట్టచినరగా పుస్టించినట్టుంది. అట్లే రాముడు, శబరి 
పరస్పరం సంభాషించుకోనడం గ్రశ్నోత్తరరూపంలో ఉండి వరుసగా సమాలంకారం, 
రూసకాలంకారం, ఉపమాలంకారం, నస్తుధ్వని ఎంతో చచుత్కారం గా ప్రయోగించ 
బడినాయి. ఇందులో ఆధ్యాత్మికపరమైన అంశాలు చెప్పించినాడు విశ్వనాథ. 
" “అవ్వ! నివ్వరివెన్వుల యట్లు ముగ్గు బుట్టవలెనయ్యె నీశిరంబును ననంగ 
ప్రభువా!నీ ఆత్మవాకిట రంగనల్లినినుచుటకు ఇంతగాగ పండినదటంచు” 
“అవ్వ! ఎంతో తపించి నీ ఆయువెల్ల నార్చి నీవిట్టులెండి యేకైతి ననగ 
ప్రభువ! స్నేహంబుచేత ఆ(ర్షంబు చేసి ఇంత దివ్వెగా వెలిగించనే యటంచు” 
“అవ్వ! నీకిట్లు తీవ్రవ్రతాభిషంగ మునను ప్రాణాలు గూళ్ళు వట్టిన వనంగ 
ప్రభువా! నీయింత తీవ్రదయాభిషంగనమనను ప్రాణమ్ముగూడుం 
జేరినదటంచు” - అరణ్య -శబరి-355, 356,357 


మొదటి 2సద్యాలలో ఉసనూ, రూసకాలంకారాలు ఉన్నాయి. “స్నేహం”, 
“ఆర్ధం”, అనేనూటల్లో శ్లేష ఉంది. 3 వ పద్యంలో శబరి ప్రాణాలు చినరి 
పరిణావుదశోకు చేరినాయని వాటికి విశ్రాంతి అనసరవుని చెప్పేందుకు 
పరిణామాలంకారను చెప్పబడింది. ముగ్గుబుట్టునలెనున్న శబరితల పరమాత్మ 
ఇంటిముంగిట ముగ్గునేసేందుకు అంటే సేనా భక్తితో వూజించటానికి వీలుగా ఉంది. 
దైవసొతాత్కారం కోసం వేది ఉంది. అట్లేశబరి శరీరం పరిచర్యలు చేసిచేసి నిస్సారమైన 
ఏకుగా మారింది. ఆఏకును స్నేహమనే నూనెతో తడిపి తననొక దివ్యదీపికగా 
వెలిగించనుని శబరినివేదన, అంతేకాకుండా తనశరీరం అగ్నికి ఆహుతి కావడానికి 
తగిన విధంగా నిస్సారమైందని చెప్పడంతో తన ఆత్మశరీరాన్ని విడిచి పరమాత్మలో 
లీనమైయ్యేందుకు సిద్దంగా ఉందని శబరి సూచిస్తుంది. శబరి పంచప్రాణాలు గూళ్ళు 
పట్టినాయి. ఆమెస్రాణం, ( జీవాత్మ) పకి గూటిని చేరునట్టు, పరమాత్మ నిలయాన్ని 
చేరబోతుంది. రాముని కాతిథ్యం ఇన్వడం ద్వారా తను కర్మబంధాలన్నీ తెంచుకొని 
సరమాత్మలో లీనమయ్యేందుకు సిద్దంగా ఉన్నట్లు శబరి వ్యంగ్యంగా సూచిస్తుంది, 


విశ్వనాథ స్వీయకల్పనలలో యుద్దకాండలోని హంసరాయబారం విశిష్టమై 
నది. శివుడు హంస రూసంలో సీతారాముల మధ్య దూతగా వ్యవహరిస్తున్నాడని 


సాహిత్య నరంగా తెలుగు దనం (అలంకారాలలో తెలుగు దనం) 103 
తెలుసుకున్న రావణుడు శివుని నిందించే సందర్భంలో ఒక చిన్న ఆట వెలదిలో 2 
తెలుగు సొమెతలను ఒకేసారి చక్కని ఉసమాలంకారాలుగా ప్రయోగించి తెలుగు 
తీయదనాన్ని అలంకారవైభనాన్ని ప్రదర్శించినాడు విశ్వనాథ. 


విశ్వనాథ తను ఉపయోగించే ఉపమానాలను తను పెరిగిన పరిసరాలలో 
నుండే ఎన్నుకొంటాడు. అవన్నీ ఆయన సొంతమే. 


ఇది ఆయనమాటల్లోనే తెలుసుకోవచ్చు. “అసలు నా కవిత్వంలో 
నూరు(100) వర్ణనలు నేను చేస్తే తొంబదియ్రైదు నాసాంతములు. ఉగ్రేశ్షలు, 
ఉపమలు పూర్వ కవులని సామాన్యంగా ముట్టను". 
విశ్వనాథ అసంకలిత సాహిత్యం - 1 వ్యాసములు . పు - 276. ర్‌ 


అహల్యకథలో గౌతముని చేత శసించబడిన ఇంద్రుడు ఒడలెళ్ల కళ్ళు 
పళ్ళికలుగా చేరి సహ స్రాక్షుడైనప్పుడు చెప్పిన ఉపమాలంకారంలో “వలన్‌ మేన 
నొప్పిదమై కప్పిన పళ్లె వాని నలె నొప్పెన్‌' . అని ప్రయోగించినాడు. 


శూర్పణఖ సీతాదేవిని నిందిస్తూ ఆమె సహచర్యం వల్లనే రాముడు తనను 
తిరస్కరించినాడనే అక్కసును“ తాడువోలె వచ్చి దబ్బనము వోలె తేలునట్టి యెంత 
తెలివి గలవు” అనే సామెతతో న్యక్తీకరిస్తుంది. అట్టే కిష్కింధకాండలో రామబాణ 
నిహతుడైన వాలిని వర్ణిస్తూ “నడుమ కంబమ్మునాటిన నల్ల చెలువు బోలె” 
పడియున్నాడు అని ఉపమిస్తాడు. వాలినల్లని శరీరము విస్తారమున పరచుకొన్న 
నల్లవెణువువలె ఉంది. వాలి గుండెలో గుచ్చుకున్న రాముని బాణము చెణువు 
మధ్యలో నాటిన స్తంభము వలె ఉంది. అట్లే చీకట్లను వర్ణిస్తూ “ అంతచీకట్టు 
బలసిన యట్టి బలుపు కలుపు దీయని వరిచేను కరణి బలిసె” అని చెప్పిన ఉపమానం 
విశ్వనాథ సూక్మపరి శీలనాదృష్టిని, సంటచేలను గురించి ఆయనకున్న అవగాహనను 
తెల్పుతుంది. అందుకే వూగురువులు (శ్రీ) తంగిరాలవారు విశ్వనాథను 
“మట్టికవి” గా పేర్కొన్నారు. 

అంటే అంత సహజంగా (గ్రామీణ వాతావరణాన్ని కర్షక సంస్కృతిని తన 
రచనలలో నిబద్దించినాడవి, ఆసంస్కృతితో ఆయనకు గల అవినాభావ సంబంధం 
అంత గాఢమైనదని అర్ధం, ఈవిధలగా విశ్వనాథ తన కల్పవృక్షంలో అలంకార 
ప్రయోగంలో తెలుగుదనాన్ని గుబాళింపజేసి తెలుగువారి రసిక హృదయాలను 
ఆనందింపచేయడంలో కృతక్సత్యుడైనాడు. 


§.4. భందస్సు లో తెలుగుదనం 


'ఛందోహీనోనశబిగేంస్తి, న ఛందళ్ళబ్దవర్షితవ్‌ు' అనిఆర్యోక్షి. ఛంద 
హీనమైన శబ్దంలేదు. అట్లే శబ్దంలేని ఛందస్సు ఉండదు, శబ్దాలను (పదాలను) 


104 రామాయణ కరివ్భతం - తెలుగు దనం 


ఛందోబద్దంగా కూర్చడమే కవిత్వము. 'ఛంద్‌ - ఆహ్థోదనే', “ఫది - ఆచ్చాదనే' 
అనే రెండు ధాతువులనుండి ఛందస్సు అనే పదం పుడుతుంది. ఒక అర్థంలో 
ఆహ్లాదాన్ని కల్లిస్తుంది. రెండన అన్టంలో కప్పుచున్నది. ఛందస్సులో సంగీతం, లయ, 
రాగఛ్చాయ ఉన్నాయి. అందుకే అది ఆనందాన్నిస్తుంది. మన పూర్వలంతా కనిత్వం 
ఛందస్సులోనే ధ్రాయనలెనని లేకుంటే అది కవిత్వం కాదని భావించి నారు. అందుకే 
ఛందో బద్దంగాని జానపద రచనలకు కావ్యత్వ స్థాయి నివ్వలేదు. నన్నయ నుండి 
నేటివరకు తెలుగు కవులు తమతమ కావ్యాలలో విశిష్టమైన, విలక్షణమైన ఛంద 
శిల్పాన్ని, వైవిధ్యాన్ని చూపినారు. కొన్ని వృత్తములు కొన్ని భావాలకే కొన్ని 
అక్షరములు కొన్ని రసాలకే.అనే అక్షణాలు చెప్పబడినప్పటికి కనిప్రతిభను బట్టి 
ఏన్ఫత్తమెనా, ఏఅక్షరములైనా, ఏభావానైన్నా, ఏరసాన్నైనా కల్గించేందుకు సమర్ధ " 
వంతములై ఉంటాయి. తెలుగు కవిత్వం (ప్రధానంగా చంపూ పద్ధతిని ఆదరించింది. 
వివిధ భాదస్సులను మధ్య మధ్య గద్యాలను కలగాపులగంగా కలిపి వాడడం తెలుగు 
కవిత్వ విశిష్ట లక్షణం. ఆధందస్సులలో గణాలనద్దగాని, యతి స్టానం వద్దగాని, 
సాదాంతంలో గాని నిరానుం ఉండాలనే నియనుం లేకపోవడం వల్ల వేరు వేరు 
ఛందస్సులు, వేరువేరు నడకల్లో సాగినాయి. భావాను గుణంగా ఎప్పటి కప్పుడు 
మారుతూ సాగిపోయే గతినిన్యాసం ఒక విశిష్టమైన పద్దతిలో తెలుగు కవిత్వంలో 
కన్పిస్తుంది, ఈ పోకడలన్ని హృద్గతలచేసికొని తన స్వీయ ప్రతిభతో అపూర్వమైన 
ఛందో విన్యాసాన్ని చూపించినాడు విశ్వనాథ. కేవలం లక్షణ (గ్రంధాలలోనే కన్ఫించే 
అపూర్వ ఛందస్సులకు కొన్యత్వ స్థాయినిచ్చినాడు. “ఛందస్సు లో తెలుగుదనం" 
అనే పరిధిలో దేశినృత్తాల ప్రయోగ బాహుళ్యమే కాకుండా ఆయా వృత్తాలలో 
నిబద్దిందబడిన ముఖ్య కథాంశాలు.కూడ చోటు చేసుకుంటాయి. 


తిక్కన ఛందోలక్షణాలను గురించి విశ్వనాథ చెప్పిన మాటలన్ని ఆయనకు 
కూడా వర్తిస్తాయి, | ' 
“ఆంధ్ర సారస్వృతమునకు సంబంధించినంతవరకు నిస్ఫంశయము గా. తిక్కన 
అనంతాహి యొక్క రూపము తిక్కన, యేకవియైనను ఛందస్సు శెప్పినట్టు కొంత 
కాకపోయిన కొంతయైన వినును, తిక్కన్న మాత్ర మట్టు కాదు. ఆయన చెప్పినట్టు 
ఛందస్సు వినవలసిందే! విన్నది! నిన్నది కనుకనే ఆంధ్రసారస్వతము మధ్యందిన 
సూర్య మండలము వలె భాసించు చున్నది. 
వ్యాసాలు, పు, 83. విశ్వనాథ అసంకలిత సాహిత్యము 1. 6 
విశ్వనాథ విషయంలో కూడ అంతే! ఆయన చెప్పినట్లే ఛందస్సు వినింది. 
అందుకే కల్పవృక్షంలో ఛందః ప్రయోగంలో విశిష్టతను చూపి తెలుగుదనాన్ని 
సాధించినాడు. తెలుగు ఛందస్సులను తెలుగు నచనానికి సన్నిహితం చేసి ఈ 


సాహిత్య వరంగా తెలుగు దనం (ఛందస్సులో తెలుగు దనం) 105 
20న శతాబ్ది తెలుగువారి విశిష్టానుభూతిని ప్రకటించేందుకు అనువైన ఒక విలక్షణ 
కవితామాధ్యమంగా విశ్వనాథ మలచుకున్నాడు. ప్రతి వృత్తం నడకమీద విశ్వనాథ 
ముద్ర ఉంటుంది. పూర్వకవులలో లేని వైచిత్రి, విలక్షణత ఉంటాయి, నేటి 
కాలంలోని ఒక మహాకవి సరసంగా కథ చెప్పే నచనం మాదిరి అవి నడుస్తాయి. కని 
తనలో నుండి సొంగివచ్చే భావానికనుగుణమైైన వృత్తం అతనికి తెలియకుండగనే 
ఏర్పడుతుంది. భాషకు సహజమైన నుడికారం, పదముల బొచిత్యం కొన్ని వృత్తాలను 
నిర్ణయిస్తాయి. ఏదేమైనా, ఉత్తమఛందళ్ళిల్ప లక్షణం- ఏ ఛందస్సు నడకా కొట్టు 
వచ్చినట్టు కనిపించకుండా రస భావ సమర్పణలో తనపాొత్రను తాను నిర్వర్తించి 
ఊరుకోవడమే! పఠితకు ఛందస్సుమీద దృష్టి పోనిన్వ్న కుండా ఆయారసాలను 
వానిలో ఉద్దీపింప చేయడమే ఉత్తమ ఛందస్సుగా నిర్ణయించ వచ్చు. 

విశ్వనాథ తన కల్పవృక్షంలో సంస్కృత వృత్తాలతో దాదాపుసనూన నిష్పత్తి 
లో జాత్యు పజాతులను ప్రయోగించినాడు. అయోధ్యకాండను ఆధారంగా 
చేసుకొని దీనిని నిర్ణయించవచ్చు. (ఈ క్రింది వట్టిక విశ్చునాథ శారద 90 వ జయంతి 
సంచికలో “కల్పివ్రుక్షంలో ఛందో విన్యాసం" అనే వ్యాసంనుండి యధాతథంగా 
గ్రహించబడింది. రచయిత బొన్ముకంటి (శ్రీనివాసాచార్యులు). 


అంరురా ధ్యకాండ 

వృత్తాలు : 1088 

ఖండం - శార్దూలం - నుత్తేభం - ఉత్పలనూల - చంసకమొల 
అభిషేక 56 67 84 52 
ప్రస్థాన 67 43 68 48 
మునిశాస 69 డీక్‌ 87 64 
పాదూ 62 45 84 71 
అనసూయ - 17 15 28 22 
మొత్తం 271 205 351 257 

జాత్యుపజాతులు : 987 : 

ఖండం సీసం గీత ఆటవెలది కందం 
అభిషేక 18 58 18 59 

ప్రస్థాన 45 54 29 98 

మునిశాస 34 45 27 109 

పాదూ 60 63 28 99 
అనసూయ 17 26 06 46 


మొత్తం 174 246 109 458 


106 రామాయణ కల్పన్హశం - తెలుగు దనం 


సై పరిశీలనా ఫలితాలు మిగిలిన కాండలకు కూడ కొంతతేడాతో వర్తిస్తాయి. 
దీన్ని బట్టి విశ్వనాథ జాత్యుపజాతులకు వృత్తాలతో సమానమైన ప్రాధాన్యాన్నిచ్చి, 
ఛందస్సులో కూడ తెలుగు దనాన్ని ప్రదర్శించినాడు, తెలుగు ఛందస్సులో 
ముఖ్యమైనది తెలుగువాక్యానికి దగ్గరగానున్న ఛందస్సు నుధ్యాక్కర. కల్చన్ఫక్షం 
మధ్యాక్కరలకు మాగాణి భూమి. నన్నయ తర్వాత నుధ్యాక్కరకు పట్టంగట్టిన 
తెలుగుకవి నిశ్వనాథే. మధ్యాక్కరలలో పది శతకాలు వ్రాసినాడు. తన రామాయణం 
లో వుధ్యాక్కరలను విరివిగా ప్రయోగించి తెలుగుదనాన్ని ఛందోబడ్డంగా 
ప్రదర్శించినాడు, బాలకాండలో కళ్యాణ ఖండం మధ్యాక్కరతోనే ప్రారంభం 
అవుతుంది. పరశురాముని గండం గడిచింది. అనే సంతోషంతో. దశరథుడు 
మధ్యాక్కరతోనే ప్రారంభించినాడు. ల 
పే ప్రాణంబులందున్న సర్వభారంబుం బాసితేలికగాం 
దూనీగనలెనైన మేనితోం (బేనుతో గాంచి జనకు 
సానంద పరిణయ సాధు సామ్ముఖ్య సంభాషణముగ 
బూని వశిష్టుల గూర్చి భూపతి ముగ్దుడై పలికె” (బాల. కళ్యాణ- 2). 
మధ్యాక్కరలను ఒకే రకమైన వర్ణనలకు వాడడంలో అనుస్యూతతను సాధించి 
నాడు, ఇది కూడ ఛందస్సులో తెలుగుదనంగా చెప్పుకోవచ్చు, తనవెంట అరణ్యానికి 
వస్తానన్న సీతతో రాముడు అడవుల్లో ఉండే కష్టాలను ప్రమాదాలను వర్ణిస్తూ. 7 
మధ్యాక్కరలను వరుసగా వాడినాడు. వాటికి శతకాలలో మకుటంవలె ప్రతి పద్యం 
చివరలో 'వలదోసి!వైదేహి! వలదు అని వస్తుంది. (ప్రస్థాన 314037) 


ఇటువంటిదే మరొకటి యుద్ధకాండలో వానరనీరుల శక్తీ సరా క్రమూలను, 
మనోలక్షణాలను వర్ణిస్తూ సారణుడు రావణునికి పరిచయం చేసే సందర్భంలో 
కనిపిస్తుంది. వరుసగా 26 మధ్యాక్కరలు నాడబడినవి. యుద్ద - సంశయ - 110 
10 134 - “వాలి ముక్కునుండి తానూడిపడె” (1014 - 113) అంటాడు. 


“ యముడెట్టు యెదురుగా నిలిచినట్టుండునాతని గనిన" (1016 - 118). 

“వాడు కదలిన అచటి కచ్చట నారిపోవుటయె” (Ibid - 125) 

నంటి పద్యపాదాలలో తెలుగుదనం ముప్పిరిగొనింది. నికుంభుడు 
ప్రయోగించిన సరిఘనునర్ణిస్తూ 3౩ మధ్యాక్కరలున్నాయి. ప్రతి సాదాంతంలో 
“పరిఘ" అని రావడం ఇందలి నిశేషం. దీనితో ఆసరిఘయొక్క భయంకరాకారం, 
తీవ్రత కన్నులకు కట్టినట్టుంటుంది. ఆంజనేయుని ఆజ్ఞ ప్రకారం లంకకు 
నిప్పుపెట్టినారు వానరులు. దాన్ని వర్ణిస్తూ యుద్దకాండ ఇం ద్రజిష్టండములో 3 
మధ్యాక్కరలు ప్రాయబడినాయి. 

“నిప్పంటు కొని నంశఘటలు నిడివిగా నిట్టుగా జీలి 

కప్పులు లేచిపోనిండ్లు కాలిపోగా గూలిపోయి 


సాహిత్య వరంగా తెలుగు దనం (ఛందస్సులో జెలుగు దనం) 107 
తుస్పులైమింటికి నెగిరి దూరాన దూకి యాయిండ్లు 
నిప్టంటుకొని యార్భరాక నిప్పులే నిష్పంలైపోయి ” (- ఇంద్రజిత్‌- 235). 
ఇంద్ర జిత్తుని నాయాయుద్దనులో వానరులు ఎలా నశిస్తున్నారో వర్ణిస్తూ 
7 మధ్యాక్కరలు, ౩ అల్పొక్కరలు వ్రాయబడినాయి. 
“ కాలుచేతులు కట్టివైచి కంబానగట్టి ముండ్ధుప్పు 
కోలలతో గొట్టినట్టు, గునసాల గ్రుమ్మినయట్లు 
వ్రాలిన వానరుల్‌ నేలబడినట్టినానరుల్‌ గుండె 
_ ట్రీలిన వానరుల్‌మెడలు నిరిసి త్రెవ్విన వానరులును”. (1614-136). 
అల్ఫాక్కరలలో ఒక ఉదాహరణ, 3 
“ పదియునెన్మిది శాత బాణాల నంగదు గంధమాదను గర్వమడచి 
నుదనుత్తుడౌ నలు నూయించి తొమ్మిది బాణముల తోడ మీదుడించి" , 


నరాంతకుని చంపనాడన్న కోసంతో (త్రిశిర, నుహోదర్త, దేవాంతకులనే 
రాక్షసనీరులు అంగదుని ఎదుర్కొన్నారు. హనునుంతుడు, నీలుడు సహాయంగా 
వచ్చి రాక్షననీరులతో చేసే యుద్దవర్ణనలలో బిగి చెడకుండా 9 .మధ్యాక్కరలు 
వాడబడినాయి. (యుద్ద - ఇం ద్రజిత్తు-2 14029 ). మధ్యాక్కరలే కాకుండా ఇతర 
దేశి వృత్తాలను ఎన్నింటినో బొచితీ నంతంగా తన కల్పవృక్షంలో నిపుణంగా 
ప్రయోగించి ఛందస్సులో తెలుగుదనాన్ని చూసించినాడు. కైకేయి రామునికి దిష్టితీసి 
రక్ష పెట్టడాన్ని ద్విపదలో వర్ణిస్తాడు. 
“నాతండ్రీకిని రంగనాథుడు రక్ష నా తల్లికిని రంగనాథుండు రక్ష 
మౌ బొబునకు ధర్మ నుహినులు రక్ష మూ బుజ్జికిని నూని మహసులు రక్ష" 
' విశ్వామిత్రుని ఉగ్ర తవస్సునకు తట్టుకోలేక దేవతలు బ్రహ్మదేవునితో అతడు 
కోరిన పరాలిమ్మని మొరపెట్టుకోవడం కర్ణాట చతుస్ఫదలో చెప్పబడినది. 
* అతడేయది కోరినది ఈయమేని ధూతములు లోకములు ద్రుకిగిపోయెడును 
అతడే సురలోక నుర్దించెనేని జేతిలో బెట్టినను సేగిలేదెదు = 
. నాశమగుధు మటంచు నజ్ఞాటలేదు కౌశికుడు లోకమును గాల్చివేసెడిని 
ఈశ] జగదీశ! పరమేశ! సర్వేశ! కౌశికుండడిగినదిగాని ఇప్పించు" ధనుస్సు- 246. 
ఖరుని వధించేముందు రామునితో ఖరుడు చెప్పేమాటులను వరుసగా 
మహాక్కణ, మధ్యాక్కణ, మధురాక్కణు, అంతరాక్కణు, అల్ఫాక్కణులతో చెప్పించి 
అక్కణలలో నున్న భేదాలన్ని ప్రయోగించినాగు. _ 
రావణుడు సీతను వెంటాడి మూర్ణజాకర్షణ చేసి బలనంతముగా తీసికోని 


పోయేటప్పుడు సీతావిలాపం. అంతా క్రమంగా ఒకదేశి ఛందం, ఒక వచనంగా 
వ్రాయబడింది. (అరణ్య- జటాయువు- 8560108). సీత ఆక్రందన, విలాపము 


108 రామాయణ కల ం - తెలుగు దనం 
లలో ఒక క్రమం పాటించి తెలుగుదనాన్ని ప్రతిబింబింపజేశాడు. వరుసగా పద్య, 
విపుల, చసల, ముఖచసల, జఘన చసల, మంజరి ద్విపద, త్రిపద, చతుష్పుద, 
వితాళ చతుష్పుద, కర్ణాటచతుప్పుద, సంచపది, షృట్పుద్కి అనేదేశి వృత్తాలు 
ఉపయోగించ బడినాయి. అంతే కాకుండా సీత దీన ఫ్రితిని తెల్ఫేందుకు శోకస్టుతం 
ప్రయోగించబడింది. రావణుని దౌష్ట్యాన్ని చూచిన కేవల భావస్టితులైన త్రయీ 
దేవతలు స్పష్టి తత్వాన్ని, త్రిగుణములను, సీతారాముల ఏకతాస్ట్రితిని వంటి తాత్త్విక 
విషయాలను విశ్లేషించడం 15 మధ్యాక్కరలలో వ్రాయబడింది. ( అరణ్య. 
జటాయువు -237 10 253). తెలుగు వాక్య సరళిలో సుబోధకంగా, సరళంగా 
తాత్సిక విషయాలను మధ్యాక్కరలలో తెల్పి ఛందస్సు లోనే జరిగింది. శబరి 
మహాజ్ఞాని గొప్పు భక్తురాలు. కొని ఆటవిక ప్రీ. అందుకే ఆమె నోటినుండి 
సహజమైన తన్మయ భక్తితో వరుసగా ద్విపదలు, 'త్రిపద, చతుష్పుద, వితాళచతుష్పుద, 
కర్ణాట చతుస్పుద, వట్టుదలు వెలునడినాయి. ఈవిధంగా నిశ్వనాథ తన కల్పవృక్షంలో 
దేశీయ ఛందస్సుకు ప్రాధావ్యాన్నిచ్చి ఛందస్సులో కూడ నిపుణంగా తెలుగుదనాన్ని 
చూసించినాడు. 

అథస్సూచికలు :- 

1. విశ్వనాథ- కల్పవ్పుక్ష రహస్యములు. పు. 63 
+ మధునా పంతుల సత్యనారాయణ శా స్త్రీ, విశ్వనాథ శారద 1 పు.289 
- విశ్వనాథ - నేను - నా సాహిత్య రచనలు 
+ వడలి మందేశ్వరధావు - మరోనూరు కల్పవృక్షం పు. 16. 

+ విశ్వనాథ - విశ్వనాథ అసంకలిత సాహిత్యం 1 పు. 276. 
+ విశ్వనాథ - విశ్వనాథ అసంకలిత సాహిత్యం 1 పు, 83. 


6, ౮౫ ష ఆ ఖా 


ఐదవ (పకరణం 
ఖంచ్మెతంవరం౧౫ తెలుగుదనం 


5.1. (పకరణ "పరిచయం :- 


భాషకు పరను ప్రయోజనం (క్రోతకు లేదా సఠితకు భావాన్ని సరళంగా, 
సూటిగా హృదయానికి తాకేట్టుగా వ్యక్తీకరించగల్లడమే. ఒక్కొక్క భాషలో ఉండే 
వ్యవహారాన్ని గుర్తించి దాని (ప్రకారమే భాషను ప్రయోగిస్తే అది అందరికీ 
ఆకర్షణీయంగా ఉంటుంది. అంబే భాషలో వ్యావహారికత చాలా ప్రధానమైన 
నిషయం అని తెలుస్తుంది. అసలు వ్యవహార భాషనే మాతృభాషగా వ్యవహరించ 
వచ్చు! గ్రాంధిక భాష వ్యనహారానికి దగ్గరగా ఉండదు, కృతకంగా ఉంటుంది. 
వ్యవహార భాషలో కావ్యరచన ద్వారా ఆ భాష మాతృ భాషగా కలవారికి ఆకొవ్యం 


ఖాసా వరంగా తెలుగు దనం (పరిచయం) 109 
చాలా సన్నిహితమైపోతుంది. కాని ఈ వ్యవహార భాషా ప్రయోగ కుశలురైన కవులు 
మనకు చాలా విరాళంగా ఉన్నారు. వారిలో “కవిసద్రూట్లు' అగ్రగణ్యుడు. ఆయన 
“నాది వ్యవహార భాష అని చెప్పుకున్నాడు. “రసము పుట్టింపగను 
వ్యవహారము నెరుంగ జనను, లోకమ్ము వీడి రసమ్ము లే దు' (కల్ప 
వృక్షం -అనతార - 37) అని సూ(త్రీకరించినాడు. కావ్యలక్ష్యం రససిద్ది. రసం 
పఠితకు అనుభూతం కావాలంటే పఠితకు చాలా సన్నిహితమైన భాషాలా అవసరం. 
. అదే వ్యవహార భాష, అందుకే విశ్వనాథ తనది వ్యవహార భాషగా చెప్పు కున్నాడు. 
ఒక భావాన్ని, ఒక ఉద్రేకాన్ని, ఒక ఆవేశాన్ని, ఒక దుఃఖాన్ని వ్యక్తీక రించడంలో 
ఒక్కో భాషా సంప్రదాయం ఒక్కోవిధంగా ఉంటుంది. దాన్ని అదే విధంగా 
ప్రయోగిస్తేనే ఆభాషలో రసంపుడ్తుంది. జన వ్యవహారంలో ప్రచురం గా ఉపయోగ 
పడే సామెతలు, నుడి కారాలు, పలుకుబళ్ళు, వంటి భాషాంగాలన్నీ కూడా ఇదే 
పరను ప్రయోజనంగా, అంటే రససిద్దికోసమే ప్రయోగించ బడతాయి. వీటి 
సాయంతో వాక్య విన్యాసం వ్యవహారానికి దగ్గరగా నిర్మించడమే వ్యావహారిక భాష, 
దీని ద్వారానే రససిద్ది సాధ్యం. ఏకొవ్యమైన ప్రసిద్ది పొందాలన్నా, జన సానూన్యం 
లోనికి చొచ్చు కొని పోయి అనుబంధం పెంచుకోవాలన్నా, ఆకొవ్యంలో ఈ 
న్యవహార భాషా ప్రయోగం నిపుణంగా చేయబడినప్పుడే సాధ్యమౌతుంది. ఈ 
అక్షణాలన్ని తెలుగు భాషలోని గొప్పుకావ్యాలను కల్షియున్నా యని, తన 
రామాయణం కూడా అట్టి కావ్యమే అని విశ్వనాథ అభిప్రాయం. + 
“ తొడవుల్‌వృత్తులునున్‌ గుణంబులును రీతుల్‌ వ్యంగ్యముల్‌ దీప్తియే 
రృడగాగాన్యత, సంస్కృతం బొలసి యాం ధ్రంబయ్యె నీ తెల్లుమేల్‌ 
నుడికారమ్ములు, దేశ్యముల్‌, పలుకు బళ్ళున్‌ జాతి మొట్టాడునై 
వడిసళ్కావ్యములొప్పునాం ధ్రమున, నారామాయణంబట్టిదే” - అవతారిక 38 
“జాతి మాట్టాదుకైనడి" రచన చేయడమే వ్యవహార భాషను ప్రయోగించడం, 
వ్యవహారనుంటే ఏమిటో విశ్వనాథనే వివరించినాడు, 


“వ్యవహారమనినంతనే మూటాడుకొనుటమా త్రమే కాదు. అర్ధసుబోఢకముగా 
విషయములను తెలియజేయు సర్వ ప్రయత్నము వ్యవహారమే!” 
- సారస్వత మహానభ - అధ్యక్షోపన్యాసం. ఆంధ్రసాహిత్య పరిషత్సత్రిక -సం - శీ5.1 
అందుకే తిరుపతి వెంకటు కవులు “దేశముబట్టి, కాలమును గాంచ్చి 
ప్రభుత్వము నెంచి దేశభాషా లభితాంగి నూరుచుండుటది సక్కని సమ్ముతమౌటు' 
అని చెప్పినారు. ఈ విధంగా నన్నయ నుండి నేటి వరకు తెలుగు కావ్యభాష వింతో = 
మార్పు చెందుతూ వస్తూ ఉంది. క్రమానుగతంగా వస్తున్న ఈ మార్పును, దాని 
శక్తిని గ్రహించిన విశ్వనాథ తన రచనలన్నింటిలో, ముఖ్యంగా రామాయణ కల్ప 
వృక్షంలో వ్యవహార భాషను విరి విగా ప్రయోగించినారు. ఈ వ్యవహార బాషను 


110 రామాయణ కల్పన్సుత్ళం - తెలుగు దనం 
తయారు చేసుకోవడంలో ఆయన ప్రతిభా పొండిత్యాలు, లోకజ్ఞత, శబ్రుక్తిని తెల్గు 
కోవడం, శబ్దార్జాలపై సూక్ష్మాతి సూక్ష్యమైన సరిశీలనాశక్తి నంటి అంశాలని 
తోడ్చడినాయి, జనవ్యవహారంలోనున్న నానుళ్ళను, పలుకుబళ్ళను, లోకోక్తులను, 
మాటల్లోని ఒడువును, గడుసుదనాన్ని, కాకువును సునిశిత (ప్రజ్ఞతో గ్రహించి అనిత 
రసాధ్యమైన ప్రతిభతో కావ్యంలో ప్రయోగించినాడు. భాషనంతా తెచ్చు కొని, దానిని 
వడియకట్టి, అనుభవానికి, అనుభూతికి వ్యంజకంగా తయారు చేసినాడు. తెలుగు 
భాషలోని పోకడలన్నింటితో తన రామాయణాన్ని గుచ్చియెత్తి నాడు. అందుకే 
కల్పవృక్షం “తెలుగురానూయణీమైంది. తెలుగు జాతికంతా, మాండలిక భేదం 
లేకుండా అందరికీ సన్నిహితంగా ఉండడం వ్యవహార భాషకు ముఖ్య లక్షణం. 
తెలుగు భాషలోని ప్రసిద్దమైన పలుకుబళ్ళు, నానుళ్ళు, లోకోక్తులు, వంటి వాటిని 
సమర్హనంతంగా, ప్రయోగించినప్పుడే ఆ భాషలోని చేవ, శక్తి ప్రదర్శించబడతాయి. 
విశ్వనాథ జీవలక్షణం, విశ్వాసాలు, భాషా స్వామిత్వం, వేత్తత్వాలు వంటి 
అంశాలుగూడా ఆయన భాష పటిస్తుంది. ప్రతి చోట విశ్వనాథ ప్రయోగము ద్ర 
కనిపిస్తుంది. తన సాహిత్యాన్ని, రచనలను, భాషను గురించి చాలాచోట్ల విశ్వనాథ 
చెప్పుకున్నాడు. తన భాషను గురించి ఆయనే చెప్పుకున్న మాటలను ఉటంకించడం 
అవసరం. 


“భాషయా, ఎక్కడ ఏభాష ఉచితమో, ఆభాషయే వ్రాయబడెను. నాపద్య 
ప్రసంచక మెటివంటిదో నేను నిర్మంచిన గద్య ప్రపంచకమునట్టిదే. ఎంగిలికూడు 
లేదు.నాజాతి. నాతెలుగువాళ్ళు. తెలుగుభాషనాది” _ విశ్వనాథ అసంకలిత సాహిత్యం2 


తెలుగు భాషా ప్రయోగ కుశలతలో విశ్వనాథను తిక్కనతో పోల్చడం 
సమంజసం. తిక్కన ఎట్టెతే తన కాలంనాటి వరకు వృద్దిపొందిన తెలుగుభాషా 
నిస్తృతిని, వైశిష్ట్యాన్ని తన భారత రచనలో ప్రయోగించినాడో, విశ్వనాథ కూడా 
తన వరకూ పెంపొందుతూ వచ్చిన తెలుగు భాషనంతటినీ తన రచనలనిండా 
ప్రయోగించి తెలుగు భాషకు చిరస్టాయిని కల్సించినాడు. ఏఏ పదాలు ఎంత 
శక్తినంతంగా భావవ్యక్తీకరణను చేస్తామో విశ్వనాథ (గ్రహించినాడు. ముఖ్యంగా 
షల్లెలలోని ప్రయోగాలను, వారి శబ్ద ప్రపంచాన్ని విశిష్టమైన రీతిలో మలచు కొన్నాడు. 
వైదిక శిష్తవ్యవహారం మొదలుకొని చేసలు పట్టేవారి వ్యవహారం వరకున్న భాషా 
వైవిధ్యాన్ని నిపుణంగా ప్రయోగించినాడు. మారుమూలల మరుగున పడి ఉన్న 
పదాలను కూడా మెయుగులు దిద్ది, వేషము వేసినాడు. అవసరమైన చోట అదను 
బట్టి అనువుగా సృష్టించుకున్నాడు. తెలుగు మాండలికాలను గూడా విరివిగా వాడి. 
జాతి ప్రజలకంతా తన కావ్యాన్ని సన్నిహితం చేసినాడు. తన “కావ్యానందం"లో 
నుహాకవి లక్షణాలను పేర్కొంటూ భాషను గురించి చిరంత నాభ్యాసం ద్వారా 
తెలుసుకొని, భాషా సామర్ద్యాన్ని తెల్సుకుని, దానికి జీన సంస్కారం జతైనప్పుడే 
మహాకవి కాగలడని పేర్కొన్సాడు. 


భాసా వరంగా తెలుగు దనం (సామెతలు) iti 

"ని సామెత, ఏ పలుకుబడి, ఏ నుడికారము ఎప్పుడుచితమో 
తెలిసిన వాడు;ఏ ఛందస్సు దేనికో తెల్సిన వాడు, అకరశక్తీయు శబ్ద 
శక్తియు వాక్యార్థ సామంజస్యమును పద్యరచనాశీల్పమును చిరంత 
నాభ్యాసము చేత తెలిసికొనవలయును. ఇన్ని తెలిసిన తర్వాత పూర్వ 
జ సంస్కార హోషం చేత పరమేశ్వ కరుణా కథాతము కల్లి అది(ప్రతిభగా 
పరిణమించెడి ఉపాధి కలవాడు కావలెను. వాడు మహాకవి". 

- విశ్వనాథ - కావ్యానందం - పు- 161. 3 


ఈ విధంగా విశ్వనాథ తన కల్పవృక్షంలో వ్యావహారికభాషలోనున్న పలుకు 
బడులకు రసానుకూల వాక్య విన్యాసాలకు విరివిగా చోటు కల్పించాడు. అందుకే 
ఆయన భాష పఠితలకు రసానుభూతిని కల్గిస్తుంది. తెలుగుభాసాశక్తిని సర్వతో 
ముఖంగా ప్రదర్శించినాడు. ఈ అంశాలన్నీ ఈ ప్రకరణంలో చర్చించ బడుతాయి. 
కల్పవృక్షంలోని భాషను గురించి విమర్శకుల అభిప్రాయాలను గురించి తెల్సుకున్న 
ట్లయితే విశ్వనాథ వైశిష్ట్యం ఇంకా స్పష్టమవుతుంది. 

“నన్నయనుండి నేటిదాకా తెలుగు భాష పోయిన పోకడలను జీర్ణించుకొని, 
తన జీవితకాలంలో కానవచ్చిన భాషాశక్తిని పుంజుకొని, కల్పవృక్షంలో తన భాషా 
శక్తినంతా విశ్వరూపంగా ప్రదర్శించినాడు విశ్వనాథ. ఇది చిన్నపనిగా భావిస్తే 
ఆయనకృషిని చిన్నదూపుతో చూచినట్లే అవుతుంది. నన్నయ తిక్కనల తర్వాత 
ఆంధ్రభాషాత్తిని గుర్తించి నుహా కాన్యరచనలో పొందుపరచిన ప్రతిభామూరర్తి, 
భాషాతసస్వి-విశ్వనాథ”. జి.వి. సుబ్రహ్మణ్యం. విశ్వనాథ శారద పే. - 280. 4 


కల్పవృక్షం భాషలోని తెలుగుదనాన్ని భాషలో ప్రముఖస్థానం పొందిన, 
సామెతలు, నుడికారాలు, పలుకుబళ్ళు, దేశ్యాలు, వంటి విభాగాలుగా, - భాషలో 
ప్రముఖమైన వాక్యవిన్యాసంలోని తెలుగు దనం కూడా- ప్రత్యేక ప్రకరణంగా 
అనుశీలించ బడతాయి. తెలుగువారి మాటల్లోని గడసు దనాన్ని, ఒడుపును, 
కాకువును విశ్వనాథ తన కల్పవృక్షంలో ఏ విధంగా ప్రయోగించినాడో, ఆకారణం 
గా ఆకావ్యం తెలుగుదనాన్ని ఎంతగా సంతరించు కుందో తెలుసు కోవచ్చు. 
విశ్వనాథలోనే చూడగల్లిన ప్రత్యేకలక్షణమైన వ్యానహాధిక క్రమంలోని వాక్యాన్ని 
యథాతథంగా ఛందోబద్దం కావడాన్ని కూడా పరిశీలించబడుతుంది. ఇన్ని 
దృక్కోణాలతో కల్పవృక్షంలోని భాషాపరమైన తెలుగుదనాన్ని మ్మోషించ వచ్చు. 


క.జి. సామెతలు (Proverbs) 


నిత్య పరిణామ శీలమైనది జీవద్భాష. కొత్త నీరువచ్చి, సాతనీరు కొట్టుకొని 
పోయేటట్టుగా భాషలో ఎన్నో పలుకుబళ్ళు, పదబంధాలు వచ్చి చేరుతుంటాయి. 
కాని భాషలో మారకుండా సజీవంగా ఆ భాషకు ఆత్మభూతంగా నిల్చి ఉండేవి 


112 రామాయణ కలువుతం - తెలుగు దనం 
సోమెతలు. అందుకే సామెతలు ఎంత ప్రాచీనమో అంత ఆర్వాచీనము కూడా. వీటి 
పుట్టుకను గురించి నిర్దారణ చేయగలిగే సిద్దాంతమేమీ లేదు. భాష పుట్టినప్పుడే 
సోమెతలు కూడ పుట్టి ఉంటాయి. భాష ఎంత కాలను ఉంటుందో అంత కాలమూ 
సామెతలు ఉంటాయి. 


సామ్యనునే అర్థములో సామెత న్యనహరించబడుతుంది. “ సామ్య” అనే 
శబ్దానికి ఏర్పడిన అసాధురూపమే సామ్యత (ఐక్యత వలె). ఇందులో ఏదో 
అనిర్వచనీమైన గుణం ఉంటుంది. సామెతను పూర్వలాక్షణికులు క్రింది విధంగా 
నిర్వచించినారు, 

“ లోకేవిదితాః ((రుడితి ప్రసిద్దా .లౌకికాః”-- పతంజలి. 

క యేలోకయాత్రా హేత్వః భాషా శబ్బాఃతైరేవ లౌకికత్వం ప్రసిద్దం” - 
కారికొకారుడు తెలుగుసామెతలు - పీఠిక - 1986 - హైదరాబాదు 5 

పై నిర్వచనాలను ఆధారంగా చేసుకొని ఆనోట, ఆనోట పడి నలిగి ఎక్కువ 
వాడుకలో ఉన్న జనోక్తినే సామెతగా చెప్పుకోవచ్చు. లోకోక్తి, నానుడి అనే పదాలను 
కూడ సామెత అనే అర్థములోనే వాడుతున్నాము. లోకోక్తి - సంస్కృత పదం. 
నానుడి - తెలుగు పదం, నాడు-నుడి- నానుడిగా మారింది. 


పొమెత- లక్షణం ః సామెతలో సమత ఉంటుంది. వాక్య నిర్మాణం రెండు 
దళాలుగా( భాగాలుగా) ఏర్పడి ప్రాసకాని, యతికాని ఉంటుంది. లేదా కొన్ని చోట్ల 
రెండు కలిసి ఉండవచ్చు. తెలుగు సామెతకు ప్రాణం పదలాలిత్యం, అను ప్రాస, 


సామెతనేసాటువ- సొటన - చాటువ అని కూడ పిలుస్తారు. "ఏదో సాటన 
చెప్పినట్టు అని సాధారణంగా అంటూ ఉంటాం, అట్లే సామెతనే శాస్త్రం అని 
కూడ వ్యవహరిస్తారు. “ఏదో శాస్త్రం చెప్పినట్టుంది”. అని కూడ లోక 
వ్యవహారంలో వ్యాప్తిలో ఉంటుంది. సాటి వంటిదే సాటువ. సాటిజేసి అంటే పోల్చి 
చెప్పడమే సామెతకు ప్రధానగుణం. అదే దానిప్రాణం. సొటున అనేది అచ్చమైన 
తెలుగు మాటు. 


సామెతల వైశిష్ట్యం : సోమెతలు ఆజాతియొక్క అనుభూతి పారమ్యాన్ని 
ప్రతిబింబిస్తూ నుహాశా స్త్ర సూ(త్రాలవలౌ నిగూఢంగా ఉండి వ్యాఖ్యానాన్ని 
కోరుతుంటాయి. భాష యొక్క సర్వతోముఖాభివృద్దిని సామెతలలో నునం 
చూడవచ్చు. ఆసామెతల గొప్పదనాన్ని కూడా మన వాళ్ళు ఒక సొమెతలోనే 
చెప్పినారు. “సామెత లేని మాట - ఆమెత లేని ఇల్టు"”. 


ఆమెత అంటే విందు అని అర్దం. మాట్టాడే వానికి సంతోషం, విన్నవానికి 
తృప్పి కల్గించే లక్షణం భాషలో సామెతకే ఉంది. ఏ ఇతర విజ్ఞాన శాఖలకు లేని 


భాషా సరంగా తెలుగు దనం (సామెతలు) 113 








శక్తి సామెతలకు ఉంది. అది భాసయొక్ష స్‌ ఆజాతి యొక్ష కీ స లషణాన్ని ప్రతి 
బింబించడమే. జాతి ఐక్యతకు కూడ సామెతలు చోహదం హాయి . ఎందుకంటే 


వీటి ప్రయోగంలో మాండలిక, ప్రాదేశిక భేదాలు ఉండవు. 


సామెతలు - వర్గీకరణ 


సామెతలను వర్గీకరించడం చాలా కష్టం. ఏపద్దతీ సమగ్రం కాదు. సామెత 
అను విభజించడంలో ముఖ్యంగా రెండు పద్దతులు ఉన్నాయి. 1) అకారాదిగా 
విభజించడం. 2) వస్తువును ఆధారంగా చేసుకొని వర్గీకరించడం, రెండన పద్దతే 
ఉత్తమమైనది. 

ఆర్‌. ఎస్‌. బాగ్స్‌, వారన్‌ రాబర్ట్స్‌ వంటి శ్నాష్ట్రవేత్తలు ఎన్నో రకాలుగా 
సామెతలను వర్గీకరించినారు. బాగ్స్‌ ఆరు విభాగాలను చెప్పినాడు, 

1. ఉపయోగాన్ని గురించి చెప్పే సామెతలు. 

2. సూటిగా పాధారణీకరణం చేసి చెప్పే సామెతలు. 

3. జనులను గూర్చి, స్టలాలను గూర్చి చెప్పే సామెతలు. 

4. ఉదాహృత వాక్వం తమాషాగా అంతనుయ్యే సామెతలు, 

5. సామెతలను అనుకరించే పదబంధాలు. 

6. సామెతలాంటి పోలికలు- 

- ఆంధ్రుల జానపద విజ్ఞానము. పుట. - 178. 6 

మరొక వర్గీకరణను కూడ ఈ సందర్భములో పేర్కొనవచ్చు. 

1. ఏదో పత్యాన్ని గొని, నీతిని గాని చెప్పే సామెతలు. 

2. సంప్రదాయాలను, ఆచారాలను చెప్పే సామెతలు, 

3. వైద్యావిక్‌ సంబంధించిన సామెతలు. 

4. నాతానరణానికి సంబంధించిన సామెతలు. 

5. జనసామాన్యానికి సంబంధించిన సామెతలు. ల! 

- ఈ నేపథ్యంలో విశ్వనాథ తన రామాయణ కల్పవృక్షంలో ప్రయోగించిన 

కొన్నీ సామెతలను వర్గీకరించి వివరించు కుందాం! 


| వైద్యానికి సంబంధించిన వి: 
1.*ఒక చోటంయురుపు మందిం కొకచో నన్నటు' -బాల-ఇప్రి- 154. 


ఈ సామెత బాలకొండలో రోవుపాదుడు తన రాజ్యంలో ప్రజలు: 
భయంకరమైన కరవుతో బాధపడు చున్నారని వారి కష్టాలకు కారణం తనేనని 
మంత్రులతో పలికే సందర్భంలోనిది. ఒకచోట కరువు ఉంటే ఇంకొకచోట 
మందు వేస్తే ఏమి లాభం ఉండదు. కరువుకు కారణం, రాజుయొక్క అధర్మ 
నర్తనం. అంచే రాజు చేసిన పాపం కారణంగా ఏర్పడిన కరువు కష్టాలను ప్రజలను 


114 రామాయణ కలినిక్షం - తెలుగు దనం 
భవిస్తున్నారు. అది కురుపాకదోటు ఉంచే మరొకచోట మందు వేసినట్టుంది అనే 
సామెతతో సమర్టిస్తున్నారు. 

2.“ వెదుకంబోయినతీగెం దగిలెను కాలికి" -బాల- జీ1 25. 
అశ్వమేథ యాగం చేయడం నిశ్చయింప బడిన తర్వాత ఆకార్య భారాన్ని అప్పుగిసూ 
నుంత్రులతో దశరథుడు పల్కినమాటలలో ఈసామెత ప్రయోగించబడింది. 
దీనిలో నిశేషం గమనిస్తే సామెతను ఇంకా వివరించుకోవచ్చు! 

“వెదుకబోయిన తీవదీవిలెను గాలి కందు రపుడేమి సేయుదు రల్ల తీవం 

(డ్రంచి తెచ్చి యొషధనమువండిచుకొనుటె మిగిలినది”. 

ఆని పూర్తి వాక్యము. మందుకోసం కావాల్సిన తీగెను వెతుకుతూ ఉంటే 
అధే కాలికి తగిలింది. అనేవరకు సామెత. ఆవిధంగా తగిలితే దానిని త్రెంచుకొని 
వచ్చి మందుగా తయారు చేసుకొని సేవిస్తాము. ఇక్కడ యజ్ఞం చేయడం వల్ల 
దశరథునికి సంతానప్రాప్తి నిశ్చయమైంది. కాని యాగాన్ని విధివిహితంగా, సాక్రల్యం 
గా పూర్తిచేయడం, వండించుకోవడం, దాన్ని నిర్వహించే మంత్రులు వైద్యుల వంటి 
వారు, ఈమంత్రులనే వైద్యులు యజ్ఞమనే దీగెను నిర్వర్తించడమనే బొషధంగా చేసి 
రాజుతో "సివింపజేస్తారు. దాని ఫలితంగా రాజుకు సంతానం కలుగడమనే ఫలితం 
కల్గుతుంది. అని వివరిస్తూ పై సామెత ప్రయోగించబడింది. 

తి. ఇన్ని కంతులుం గోసితి నెయగనింత 

బాధ నాకంతి కోసినప్పటి విధాన నన్నయట్టుల. 

(అయోధ్య - మునిశాప - 407). 

పై సామెత రాముని వనగమనం తర్వాత దశరథుని మరణం తెలిసి అయోధ్య 

కు వచ్చిన భరతుడు క్రైకతో పలికే సందర్భంలోనిది. రాముణ్ణి అడవికి పంపడం 
దుష్ట కార్యమని కైకను నిందిస్తూ భరతుడు తనే రాముని స్టానములో ఉండి అడవికి 
పంపబడి ఉంటే ఎట్టుండేదో ఒక్కసారి ఆలోచించుకొమ్మని పల్కినాడు. దానికి 
సమాధానంగాకైక ఎంతో గడుసుగా రాముడు, భరతుడు సమానం కాదని, భరతుడు 
రామునంతటి పరాక్రమశాలి కాడని అంటుంది. అంతే కాకుండా రాముడు పోవడం, 
భరతుడు పోవడం ఒకటే కాధని వివరిస్తుంది. ఈ సందర్భము లో భరతుడు కైకేయిని 
నిందిస్తూ పల్కే సందర్భములో పై సామెత ఉపయోగించ బడింది. ఇది 
వైద్యశా,స్త్ట్కనికి సంబంధించినది. కంతులు కోయడం అంటే నేటి సర్జరీ 
వంటిది. పూర్వకాలం ఈ విధానంలో ముత్తు మందు నిచ్చే పద్దతి లేదు. 
వైద్యుడు కంతిని కోసేటప్పుడు రోగి మిక్కిలి బాధననుభవించేవాడు. 
ఆకాలంలో ప్రచారంలో ఉండే సామెత ఇది. ఒక వైద్యుడు తాను ఎన్ని కంతులు 
కోసిన బాధకల్గలేదని తనకంతి కోసేటప్పుడు మిక్కిలి బాధ కల్లిందని చెప్పుకోవడం 
ఈ సామెత సందర్భము. భరతుడు ైకేయితో రాముని అడవికి పంపడాన్ని ఈ 


భాసా నరంగా తెలుగు దనం (సామెతలు) 115 
సామెతతో పోల్చుతున్నాడు. ఇక్కడ కైకేయి వైద్యుని వంటిది. రాముణ్ణి అడవికి 
పంపడం ఇతరులకంతిని కోయడం వంటిది. భరతుణ్ణి అడవికి పంపడం తన కంతి 
కోసుకోవడంవంటిదని భరతుని అభిప్రాయం. 


వాతావరణానికి సంబంధించినవి; 
ద్వ పళయమట్టువచ్చుం బైదేలిపోవును” బాల- ధనుస్సు - 397. 


రాముడు శివధనుర్భంగం చేసినతర్వాత జనక దశరథులు వివాహ సన్నాహాలలో 
ఉండే సందర్భంలో పరశురాముడు (ప్రవేశిస్తాడు. ఆ సందర్భములో దశరథుడు 
భయపడి వశిష్ట విశ్వామిత్రులతో తన భయాన్ని వెల్లడిచేస్తాడు. ఆసందర్భంలో 
ఆ[బ్రహ్మర్గులు భయంలేదని చెవ్లూ ఉపయోగించిన సామెత అది. భయంకరమైన 
తుఫానునలె ప్రారంభమై ఏమి కాకుండనే తేలిపోయే వందర్భాలు మనకు నిత 
జీవితములో ఉండేవే, ఇది వాతావరణంలో కల్లే తమైన మార్పును తెల్పుతుంది. 
అదేవిధంగా పరశురాముని రాక భయంకరంగా మొదలైనప్పటికి చాలాసులభంగా 
ఏమీ విపరీతాలు కల్గకుండా ముగుస్తుందని బుషుల అభిప్రాయం. దీన్ని నివుణంగా 
ఈ సామెత ప్రయోగించి తెల్పినాడు విశ్వనాథ. 


5 *ోవుఘుజనియించి పుబ్బబడి మాడును” - మునిశాన -497 


మంధరను చూచిన శత్రుఘ్నుడు కోపంతో తన సేవకులను ఆమెపైకి 
పురికొల్సి పట్టి బంధించమని ఆజ్ఞాపిస్తాడు. ఈ మంధర రఘువంశానికి పట్టిన 
.పీడవంటిది. కైకేయి దుష్టపుటాలోచన అనే దీపానికి నెయ్యి వంటిది. దీని 
ఆలోచనలన్ని అప్పటికప్పుడు పుట్టి నశిస్తుంటాయి. అనే సందర్భంలో పై సోమెత 
ప్రయోగించబడింది. | 


మఘ పుబ్బ వంటి వన్ని నక్షత్రాల పేరు. అవి అశ్వని మొదలు కొని రేవతి 
వరకు 27. వీటిలో సూర్యుడు సంచరించే కాలాన్ని “కార్తె” గా వ్యవహరిస్తారు. 
27 నక్షత్రాలలో సంచరించేందుకు సట్టేకాలం ఒక సంవత్సరము. ఒక్కో నక్షత్రం 
లో సూర్యుడు 12 లేదా 13 లేదా 14 లేదా 15 రోజులుంటాడు. ఈ కొలన్యనధినే 
“కార్తె” అంటాం, మఘలో పుట్టి పుబ్బలో చానడం అనే సోమెత ఏదైనా అతి తక్కువ 
కొల వ్యవధిలో మొదలై ముగిసింది అనే అకములో ఉపయోగిస్తాం. ఎందు కంటే 
మఘ, పుబ్బ - ప్రక్క ప్రక్కనే ఉండే నక్షత్రాలు. ఆరెంటికాలన్యవధి 20 రోజులలోపే, 
నుంధర ఆలోచనలు క్షణికాలని వినరించేందుకు పై సామెతను ప్రయోగించినాడు, 


6 “వాన కురియంగవలయు వసుధపండవలయు” - గజవుస్టీ - 265 


రాను శరాఘాతంతో నేల బడిన వాలిని చూచి దుఃఖిస్తూ తార, 
హనుమంతునితో తన ఆవేదనను వివరించే సందర్భంలో పై సామెత ఉపయోగించ 


116 రామాయణ కల్పన్రవం - తెలుగు దనం 


బడినది. వాలి మరణం తనకు అశనిపాతం నంటిదని ఆయనతో పాటే తానుకూడ 
మరణిస్తానని తార ఏడుస్తుంది. హనుమంతుడు వారిస్తూ సిల్లవాడైన అంగదు 
డున్నాడని నాని బరువు బాధ్యతలను స్వీకరించి రాజ్య భారాన్ని నహించాలని 
ఊరడిస్తాడు. ఈ సందర్భంలో తార, హనుమంతునితో వాలిచనిసోతే కలిగే దుఃఖాన్ని 
వందమంది అంగదులు కూడాపోగొట్టులేరు. అంతేకాకనేయి నీతి వాక్యములు ఒక్క 
సత్యవాక్యమునకు సరికావు అని పభుకుతూ పై సామెత ద్వారా దేనికి తగినది దానికి 
ఉంటుంది మరియొకటి పనికిరాదు అనే అర్జాన్ని తెల్పింది. నానకురుస్తే పొలం 
పండుతుంది. దీనికి ప్రత్యామ్నాయం లేదు. సంటపండని పొలము, పొలముపై 
కురియని వాన నిష్పులములు కదా! అట్లే వాలిలేని తను, తనులేనివాలి నిప్ర్రయోజనం 
అనే తార భావాన్ని పై సామెత ద్వారా నిపుణంగా నివరించినాడు. 


పళుపత్యాదులకు సంబంధించినవి :- 
7 “పిన్నపామునైన బెద్దక(ర్రను గొట్టవలయునం డ్రం” - పంచవటి -284 


దుర్ముఖాది రాక్షసులను 14 మందిని రాముడు చంసినాడని (త్రిశిరుడు 
దూషణునితో చెప్పినాడు. దీనితో రాముని పరాక్రమాన్ని లెక్కకట్టి ధూషణుడు 
పెద్దసైన్యంతో రామునిపైకి దండెత్తిపోవాలని నిశ్చయిస్తూ చెప్పిన సామెత ఇది. 
నీతికోవిదులు విన్నపామునైన పెద్ద కజ్జతో కొట్టనలెనని చెప్తారు. శత్రువు అల్సుడైనా 
పెద్దసైన్యంతో ఎదుర్కోవడం రాజనీతి. దానినే దూషణుడు పాటిస్తున్నాడు. కొని 
నిజానికి రాముడు అల్పుడు కాదు. మారీచ, సుబాహులను తాటకను వధించిన 
వాడు. అది తెలిసినప్పటికీ దూషణుడు రాముణ్ణి అల్పుఢుగానే భావిస్తున్నాడు. 


8 “పావు చుట్టమ్ము పడగయుబగయటన్న"' సావెతగనుండె. 
అయోధ్య - మునిశాస - 505. 
పడగ- పగ, పావలు-చుట్టువలు అయోధ్య - అభిషేక - 367. 
రామునిపట్టాభిషేక భంగ వార్తను, వనగమన వృత్తాంతాన్ని తెలుసుకొన్న కౌసల్య 
రామునితో తన ఆక్రోశాన్ని, ఆవేదనను తెల్పుతూ రోదించే సందర్భం లోనిది. 
రాముడు తనను విడిచి వెళ్ళినట్టెతే తనబ్రతుకు చాలా హీననువుతుందని తనను 
అందరూ చులకన చేస్తారని చెప్తూ రాముడు ద్వేషించిన కైక తనను ఆదరిస్తుందా! 
అని చెప్తూ పై సోమెతను ఉపయోగిస్తుంది. పడగను ద్వేషించి, పామును (ప్రేమించడం 
నలె ఉన్నది అని కౌసల్య అభిప్రాయపడుతుంది. అట్లే ముని శాస ఖండంలో 
శత్రఘ్నుడు మంధరను చంపుతానని పల్కేసందర్భంలో ఆమె చెలికత్తె లంతా భయసడి, 
ఈనాడు మంధరను, రేపు తమను చంపుతాడు భరతుడని భయపడుతూ పల్కే 
సందర్భంలో పై సామెత ప్రయోగించబడింది. 


ఖాసా వరంగా తెలుగు దనం (సామెతలు) 117 


న నాకాక 


ర. “పశువు పోయినంత. బలుపుకై ఏడ్చినపగిదో ప్రస్థాన 218 


శ్రీరాముడు అడనికి పోయే సందర్భంలో అతనినెంట సర్వభోగములు, 
రాజలాంఛనములు అన్ని పోవలెనని దశరథుడు చెప్తాడు. డానికి కైక అంగీకరించక 
ఆసనుంజసుని వలె రాముడు ఏమీ లేకుండ అడవికి పోవలెనని సల్కింది. ఆ 
సందర్భంలో (శ్రీరాముడు తనకేమీ అక్కరలేదని రాజ్యాన్నే త్యజించి పోయే తనకు 
భోగాలు కావాలనడం పశువు పోయినప్పుడు దానితో పాటు పలుపు పోయిందని 
ఏడ్పినట్టు ఉందని వివరిస్తాడు. . 
10 దున్నహోతీనినదనంగ దూడంగట్టివే యన్నట్టులున్నది” . 
నియనుపాలన-30₹ 
సుఖభోగాలతో తేలియాడుతూ రానుకార్యాన్ని విస్మరించిన సు్రీపుణ్ణి 
హెచ్చరించడానికి లమ్మణుడు కోపంతో వచ్చినాడు. అది తెలిసికొని అంగదుడు 
సుగ్రీవునితో తెల్పగా సుగ్రీవుడు భయపడి హనుమంతునితో పల్కుతూ లక్ష్మణునికి 
అంత కోపం రావడానికి తను చేసిన దోషనేమో తెలియదని తనకు దురూహలేదని 
అంటాడు. లక్ష్మణునికి కోపం వచ్చిందని తనను శంకించినాడని అనడం అందరూ 
నమ్మడం ఎంతో అవినేకంగా ఉన్నదని తెల్పుతూ పై సొమెతతో సమర్చిస్తున్నాడు. 
11.“పిచ్చుక కంటె కొంవెమగుదున్‌ (బహ్మాన్తమా నాపయిన్‌'. 
(అయోధ్య - అనసూయ - 99). 
“పెద్చుకపై బ్రహ్మా ప్రమా!” అనే సామెతను కొంతమార్చి ఎంతో శ్తి నంతంగా 
ప్రయోగించినాడు నిశ్వనాథ, కాకాసురుడు రాముని అస్త్ర ప్రభావానికి తట్టుకోలేక 
ముల్లోకాలు తిరిగి బ్రహ్మరుద్రాడుల శరణుజొచ్చి విధిలేక చినరకు రామునివప్రకే వచ్చి 
రక్షించమని ప్రార్థిస్తాడు. తాను పిచ్చుకళ్లు అల్పమైన దాన్నని తనపై రాముడు బ్రహ్మో స్త్రన్ని 
ప్రయోగించడం న్యామమా! అని ప్రార్థిస్తూ పల్ఫే సందర్భంలోనిది. 
12.“ ఏనుగు తాయచ్చియదే వెలన్నగతి” . (యుద్ద - ఉపసంహరణ - 62). 
రావణుడు మరణించిన తర్వాత కూడా వాని అపరకర్మలు మహా వైభవముగా 
శాస్త్ర యుక్తంగా చేసినాడు విభీషణుడు అందరూ ఎంతో కీర్తించినారు.ఈ 
సన్నివేశాన్ని వర్ణిస్తూ రావణుడు మరణించిన తర్వాత కూడా వాని కీర్తి వైభనాలకు 
లోటులేదనే భావాన్ని పై సామెతద్వారావ్యక్తీకరిస్తున్నాడు కవి. 
జనసామాన్యంలో (పసిధ్దమైనవిః 
13." నల్లనివన్నియు నీళ్లులు తెల్లనియవిపాలు” అయోధ్య- అభిషేక. 131 
రాముని పట్టాభిషేకాన్ని భగ్నం చేయాలని బోధిస్తూ కైకతో మంధర 
పల్కే సందర్భంలోనిది. రాముణ్ణి రాజును చేయడానికే దశరథుడు కుట్రపన్ని 


118 రామాయణ కలివుతం - తెలుగు దనం 
చిన్నప్పుట నుండి భరతుని అయోధఅయలో లేకుండా చేసినాడని దాన్ని కైకేయి 
తెలిసికోలేక పోయిందని సల్కింది. కైకేయి అవాయకత్వాన్ని వుంధర 
సైసామెతనుపయో గించి వివరిస్తుంది. 


14. “చల్లకొరకు వచ్చి చనునె ముంతనుం దాచ”. మారీచ - 398. 


మారీచుని కేకనిని సీత రామునికేకగా భ్రమించి ఆపదలోనున్నాడని సహాయం 
కోసం తక్షణమే వెళ్ళమని లక్ష్మణునితో చెప్పింది. కాని లక్షుణుడు తన సునిశిత 
బుద్దితో వివేదించి అది రామునికేక కాదని చెప్పినాడు. అంతే కాకుండా “ ఇదిగడ్డు 
సమయం. ఆనురవేళ బలవత్తమంగా ఉంది. నిష్టతో అంత ర్ముఖులమై యుండవలే'' నని 
చెప్పినాడు. కాని జానకి లక్షుణుణ్ణి అపార్టము చేసికొని రాముడు మరణేస్తే తను 
లక్ష్మణునికి నశమైతుందని లక్షుణుడు భావిస్తున్నాడని దూషిస్తుంది. అందుకే ఇన్ని 
సంవత్సరాలు ఓసిక సట్టినాడని తనపై ఉండే కోరికను తెల్పకుండ రామునికి 
సహాయంగా పోతానని చెప్పడం చల్ల (మజ్జిగ) కు వచ్చి ముంతను దాచినట్టుంది అనే 
సొమెళద్వారా వివరిస్తుంది. 
15. “మన బంగారము మంచిదైన యెడంగంసా లిన్‌ మరేలాయనన్‌'. 
(అరణ్య - మారీచ - 190). 
సీతను అపహరించవలెనని మారీచుని సహాయం కోసం వచ్చినరానణునితో 
మారీచుడు హితం చెపుతూ రాముని శౌర్యసరాక్రమాలను ఉగ్గడిస్తూ అతనితో 
నిరోధం వద్దని చెప్పినాడు. అప్పుడు రావణుడు శూర్చణఖకు జరిగిన పరాభనాన్ని 
ఎలా సహించడం అని ప్రశ్నిస్తాడు. ఆసందర్భంలో మారీచుడు శూర్పణఖ దుష్ట 
కామాన్ని నిరసిస్తూ ఆమెదే దోషంగా వినరించే సందర్భంలో పైసొమెత ప్రయోగించ 
బడింది. శూర్పణఖ తన వయస్సును కూడ మాముకొనక రామునిపై మరులు 
గొనడం తప్పని, ఆమెను శిక్షించడంలో రాముని దోషం లేదని దీని భావం. 
16.“ (కొత్త విచ్చగానికిని బొద్దు తలియదన్నటుల” నియమపాలన1 89 
రాజ్యభోగం, భార్యాసంగమం నంటిసుఖాలతో మునిగితేలుతూ సుగ్రీవుడు 
శరదృతువు నచ్చినప్పటికి తమపనిని మరచినాడని, కామసుఖాలలో మునిగి కాలం 
తెలియడంలేదని కోపిస్తూ (శ్రీరామచంద్రుడు పల్కిన మాటలివి: చాలా కాలం 
భార్యకు దూరమై లేకలేక కల్గిన కామసుఖంతో సుగ్రీవుడు బుతువుల మార్పును 
గమనించకుండా రామకార్యనిర్వహణా బాధ్యతను ప్రమత్తుడై నురచిసోయినాడనే 
అర్టములో పై సామెత ప్రయోగించబడింది. 
17.“ ట్రొద్దుండగనె వెసన్‌ దీపముచక్కబెట్టుకొనుము” 1014-65 
సుగ్రీవునికి పట్టాభిషేకము చేసి, వానర రాజ్యాన్ని అప్పగించి (శ్రీరాముడు 
ప్రస్రవణ గిరిగుహలో నివసిస్తూ లక్ముణునితో ఎండతిక్షతను వర్ణిస్తూ పలికే 
సందర్భంలో సె సామెత ఉపయోగించబడింది. పగలంతా పెళువ ఎసాకాన్న 


భాసా వరంగా తెలుగు దనం (సామెతలు) wy 119 
సాయం డ్రం వేళ చల్లనిగాలివీచింది. అది ప్రొద్దుండగానే దీసము చక్కబెట్టు కోవలెననే 
నీతిని ప్రదర్శిస్తున్నట్టుంది. 


నీతిని / సత్యాన్ని వివరించే సామెతలు. 


18“ పశువున కొక్క దెజ్బయునుం బ్రౌఢిగ మానిషికొక్క మాటయున్‌ . 
- (అరణ్య - జటాయువు - 182). 
సీతను అపహరించుకొని బలాత్కారంగా తీసికొని పోతున్నరానణుని 
జటాయువు ఎదుర్కొన్నాడు. సీతాపహరణం సర్వనాశనహేతునని ఎన్నో విధాలుగా 
హితం చెప్పినాడు. అధర్మ కార్యమని హెచ్చరించినాడు. కాని రావణుడు పెడచెవిన 
పెట్టిసోతున్నాడు. చివరకు జటాయువు, నీత్యుపదేళంతో మనిషి, దెబ్బతో 
పశువు సన్మార్గాన్ని అవలంబించడం పద్దతి. కాని రావణుడు హిగొబికి 
దెబ్బకు కూడసన్మార్గంలో పడలేదని పల్కుతూ దానికి రాక్షసత్వం 
జడత్వవలాల ప్రకృతిని తెల్చుతుందని చెప్పే సందర్భంలో సై సామెత 
ప్రయోగించబడింది. 
19. “ పువ్వుపుట్టంగనెదిక్కులన్‌ బరిమళింపుల్‌ పిక్కటిల్లున్‌గదా” : 
(బాల - అవతార - 309). 
(శ్రీరాముని బాల్య క్రీడలను, లీలా విలాసాలను వర్ణిస్తూ ప్రత్యాలీఢ ఫాదంతో 
నిలుచుకొని చేతులను ముజ్ణగాలకు రక్షాపతాకంగా చూసించేవాడు. బాల్యం లోనే 
తాను జగ[ద్రక్షకుడనే భావాన్ని ప్రదర్శించడాన్ని పువ్వు పుట్టగనే సువాసనలను 
వెదజల్టుతుంది అనే సామెతలో సమన్వయిస్తున్నాడు విశ్వనాథ. 
20. “బంగారమున్‌ గప్పన్‌ జైదొడుగంచు లోపలి శిలామాలిన్య 
మెందేగిడిన్‌'. (యుద్ద - సంశయ - 101). 
శివుడు హాంసరూసంలో సీతారాముల నుధ్య రాయబారిగా వ్యవహరించి 
నాడని రానణుడు తెలిసికొని శివునినిందిస్తూ తనవంటి భక్తుని విడిచి ఎవరో జోగికి 
సహాయం చేయడం శివుని కుటిలత్వాన్ని తెల్పుతుందనీ పల్కుతూ పై సామెతను 
ఉపయోగించినాడు. రావణుడు చేసే రాజోపచార పూజలను, వై భవాన్ని 
అనుభనించలేక శివుడు తన బైరాగి లక్షణం అనుసరించి రామునికి సహాయంగా 
పోయినాడు. ఇది ఎట్టుందంటే పైన బంగారుతొడుగు కప్పిన రాయి రాయిగానే 
ఉంటుంది మారదు అనే భావాన్ని ఇచ్చే సామెతతో సనుర్దించినాడు. అంటే 
సహజలక్షణాలు ఎప్పటికీ మారవనే శాశ్వత సత్యాన్ని వివరిస్తుంది. 
ఇతరవుఎలు 


విశ్వనాథ సామెతలను ప్రయోగించడంలో అనితర సాధ్యమైన ప్రతిభను 
పదరిసాడు. పద్వమంతా సొమెతలతోనే నిండిన సందరాలునాయి. నుచూనకొకటి 


120 రామాయణ కల 9 - తెలుగు దనం 


21.“ అయినవార్‌కేమొ యవాకులయందునంగానివారికైన గంచములను 
ఇంటిలోనందించు నింటి వాసంబుల లెక్క_పెట్టునట్టి లెక్కగాగ" 
సంశయ. 100 
పై చిన్ని ఆట వెలదిలో 2 సామెతలను ఒకేసారి అపూర్వంగా ప్రయోగించి 
నాడు, శివుడు హంసరూపంలో సీతారాముల మధ్య దౌత్యం నెరపడం తెలిసి 
రావణుడు శివుని నిందిస్తూ చెప్పేమాటలివి. తనవలె తలలు తరిగిఇచ్చిన భక్తుని " 
విడిచి జోగివంటి రామునికి శివుడు సహకరిస్తున్నాడు. ఇది మొదటి సామెత, 
“ అయిన నారికేమొ యాకులయందునగాని వారికైన గంచములను” తో సమర్థించ 
బడింది. అయినవారిని చులకనజేసి, .కానివారిని ఆదరించడం అని ఈ సామెతకు 
అర్థం. రెండవ సోమెత “ఇంటిలోన దించునింటి వాసంబుల లెక్క పెట్టునట్టి లెక్కగా 
గ” అంటే చేసినమేలు మరచి కృతఘ్నత చూపడం అనేఖర్టంలో ప్రయోగించ బడింది, 
ఇన్నాళ్ళ శన భక్తిని, సేవలను నురచి శివుడు, రామునితో చేతులు కలపడం కృతఘ్నత 
అని రావణుని భావం. ఈవిధంగా విశ్వనాథ తన రామాయణ కల్పవృకంలో తెలుగు 
భాషలో ్రసిట్లమైన సామెతలను సందర్భాను సారంగా, నివుణంగా, విరి నిగా 
ప్రయోగించి కల్పవృక్షభాషలో తెలుగుదనాన్ని ప్రదర్శించి తెలుగు వారికి 
తనరామాయణం సన్నిహితమై, ప్రీతి పాత్రమయ్యేట్టుగా రచించినాడు. 


త్‌.తీ. నుడికారాలు (IDIoMs) 


పరస్పర భావ వినిమయం ప్రధానలక్ష్యంగా ఏర్పడిన భాష నానాటికీ 
పదునుదేరుతూ వస్తుంది. అవసరమేర్పడినస్పుడెల్టా, ఆసక్తి సెంపొందించినప్పు డెల్టా 
మానవ విజ్ఞానం నికసించినప్పు డెల్లా, మనసూ, మేధా, నేనళం తేలినప్పు డెల్టా 
భాషలో వౌార్వులు చేర్చులూ కూర్చులూ అనంతంగా వర్టిల్దుతుందాయి. 
తనమనోభావాలన్నింటినీ తోటివారితో చెప్పుకోవడానికి తగిన చేవను తన భాషకు 
సంతరించుకోవడంలో ప్రతినునిషీ ప్రయత్నపూర్వకంగా, అప్రయత్నంగా కూడా 
ఎంతో కొంతకృషిచేస్తాడు. దానిఫలితంగా దినదినానికి భాషలో కొత్త మాటలు 
క్రొత్త తేటలూ, లేదా పాతమాటలకీ క్రొత్తభావచ్చాయలు ఏర్పడుతాయి. 
సామాన్యంగా విడినిడిగా పొడినాటలుగా ఉన్నవే అపూర్వ సమ్మేళనంతో, ఆ 
మాటలకు విడివిడిగా దేనికీ లేని ఏదో ఒక అపూర్వ భాన వ్యక్తీకరణకు మూలమై 
విశిష్ట పదబంధాలుగా భాషలో నిలుస్తాయి. వాటీనే ' నుడికారాలనీ", ' జుతీయాలనీ 
సిలుస్తారు. 

“తనలోని ఏదో ఒక విశిష్తమూ ఉజ్ఞ్యలమూ తీవ్రమూ అయిన భావాన్ని 
వినిపించుటకూ, ఎదుటివారి మనసున సూటిగా అంతగానూ నాటునటు 
చేయుటకు ప్రయత్నంచడంలో ఇలాంటి విలక్షణ పదబంధాలు ఏర్పడుతాయి”. 

-పద బంధ పారిజాతం - ప్రథనుసంపుటి - పీఠిక, ౯ 


భాసా నరంగా తెలుగు దనం (నుడికారాలు) 121 
తెనుగు నుడులలోని ఒకానొక విశిష్ట సదబంధ వైదిత్రియే నుడికొరంగా చెప్పుకో నచ్చు. 
“ ఆయాభాషల నుడికారాలు అని మాతృభాషగా గలవారికిచక్కగా 
బోధ పడతవి. వున తెలుగుభాషను గూర్చి చెప్పినపుడు ఆవిషయం నేటి 
వ్యావహారిక భాషకే వర్తిస్తుంది గాని వాడుకలో నుండి తప్పి పోయిన కావ్య 
బాషకు వర్తించదు”. - తెలుగునుడికారం - పుట - 53.8 
“ ప్రాఢి పరికింప సంస్కృతభాషయండడ్రు పలుకు నుడికారమున ఆంధ్ర భాషయం[డ్రు 
ఎవ్వరేమైనయండ్రు నాకేమికొదువ నాకవిత్వంబు నిజము కర్ణాటభాష. 
పై (శ్రీనాథుని పద్యంలో “పలుకునుడికారము అనగా పలుకునట్టి పలుకు 
బడి అని అర్థం చెప్పుకోవచ్చు లేదా పలుకులందు ఉండేనుడికొరం' (గుణం- 
అందం) అనికూడా అర్థంచెప్పుకోవచ్చు.. —_— 


ఈ నుడికారాలు ఎప్పుడు ఏపరిస్త్రేతుల్లో ఎవ్వరు మొదట ఉపయోగించి 
నారో చెప్పలేము. కాని అవిపురాతనమైనవి. జనసామాన్యంలోంచి వచ్చినాయని . 
మాత్రం అంగీకరించక తప్పదు. “జనసామాన్యం' అంటే పండితులనల్ల కాదని 
సుస్పష్టం. అక్షరాస్యులు కానివారుగగాడ హృద యానికి హత్తుకొనేట్లు 
మాట్లాడేందుకు నుడికారాలు ఉపయోగిస్తారు. ' ఒళ్ళుమండుతుంది" అనే 
నుడికారం బదులు “నాకుదేహందహించుకు పోతుంది" అంటే ఆస్స్పూర్తి రాదు. 
భావం ఒకటే కావచ్చు, అందుకే నుడికారాలను మార్చితే వాటి ఆత్మనే కోల్పోతాయి, 
అవి భాషాంరీకకణానికి లొంగను. ప్రసిద్దమైన స్టిరమైన రూసాలనే వాడాల్సి ఉంటుంది. 
ప్రజా బాహుళ్ళంలో ప్రదారమైన రూపాలనేవాడాల్సి ఉంటుంది. జనసామాన్యంలో ఉండే 
సలుకుబళ్ళు శ్తీనంతమైనని కూడా! వాటికి ప్రసిద్దమైన రూవు, నిర్దిష్ట జీవం ఉంటుంది, 
వాటిని ఉవిత్ణాతతో ప్రయోగిస్తే యన అర్ర గౌయం కల్లి రనంతంగా ఉంటుంది. విశ్వనాథ 
సిద్దహస్తుడై తన రామాయణం లో వీటిని తెలుగువారికి హృదయస్పందనగా 
ప్రయోగించినాడు. ఆరవన అందుకే తెలుగువారికి సన్నిహితం కాగల్లింది. 

నుడికారాన్ని-పలుకుబడినీ సమానాళ్టంగా వాడరాదు. వాటి మధ్య నున్న 
భేదాన్ని స్పష్టంగా నిర్దారించుకోవడం అత్యవసరం, వాటిభేదాన్ని వివరిస్తూ 
మాగురువ్లులు తరిగిరాలనారు “నుడికారం వేరు-సలుకుబడివేరు. ఆంగ్లంలో 
IDIOM అన్న దానికి తెలుగులో నుడికారం సరిపోతుంది. దీనినే జాతీయం అని 
కూడా అనవచ్చు. నుడికారంలో ఆమౌాటకి అర్ధం ఉండదు. వేరే అర్దం ధ్వనిస్తూ 
ఉంటుంది. అలంకారికంగా పదాలు కూర్చబడతాయి. ఉదాహరణకు, “నా మీద 
కారాలు, మిరియాలు నూరుతున్నాడు' - దీనికి కోసపడుతున్నాడని అర్ధం. 
ఆంగ్లంలో USAGE అన్న దానికి “పలుకుబడి” సరిపోతుంది. దీనినే 
“పద ప్రయోగం", “మూటల వాడుక అనికూడా చెప్పవచ్చు. ఈసలుకుబడిలో 
ఆ మొటకు అదే అర్హం ఉంటుంది, కాని ఆ మాటలను ఆ రూపంలోనే 


122 రామాయణ కళ్ళునశం - తెలుగు దనం 


ప్రయోగిస్తాం. ఎదుకు? అంటే సమాధానం చెప్పలేం. మనభొషా ప్రయోగం అట్లా 
ఉంటుంది అని మాత్రమే చెప్పగలం. ఉదా: మాఆనిడ- నాభార్య, ఆవిడ శబ్దానికి 
ముందు “నూ” అని మాత్రమే వాడుతాం. సంబంధ బోధకంగా చాలా చోట్ల “మా 
అనే బహువచనం మాత్రమే వాడుతాం. మూయిల్టు, నూనాన్న, మాఅమ్మ, నూ 
తమ్ముడు, ఇత్యాది. కాని భార్య శబ్దానికి ముందు “నో అనే ఏకవచనం వాడుతాం. 
ఇది తెలుగుభాషా సంస్కృతి, విశ్వనాథ ఒక్కరే ఈ భేదాన్ని గుర్తించి నుడికారాన్ని 
పలుకుబడిని ప్రత్యేకంగా వాడారు” అనివివరించినారు. 
(విశ్వనాథకవిత - జానపద మూలాలు) 9 
ఈ దృష్టితోనే విశ్వనాథ తన భాషా లక్షణాలను వర్ణిస్తూ, 
“_ -నీ తెల్లుమేల్‌, నుడికారమ్ములు, దేశ్యముల్‌, 
పలుకుబళ్ళున్‌ జాతి మాట్లాడుకైవడి సత్కావ్యము 
లొప్పునాంధ్రమున, నారామాయణంబట్టిదే”. అవతారిక-పుట- 38. 
అని చెప్పుకున్నారు. దశరథుని వర్ణించే సందర్భఠలో 'తనకడుపు 
విష్టుబండించు కొనుటచేత' అని ప్రయోగించినాడు. 


“కడుపు పండించుకొనడం' (బా, ఇక) అనే నుడి కారం 
సంతానవంతుడు కావడం అనే అర్ధంలో వాడబడు తుంది. దోదావు ప్రతి సందర్భంలో 
రః అర్ధంలో విశ్వనాథ కడుపుపంట-కడుపు పండిచుకొనడం అనే వాడినారు. 
కౌసల్యతో మునకు సంతానం కల్గుతుందని చెప్పుతూ అశ్వమేథ క్రతువింతటు 
పూర్తియగున్‌ నురంతలో నీకడుపు ఫలించు రనుణీ'-(బా. ఇ. 88). అట్టే! శ్రీహరిని 
సుతునిగా పాందడానికైకౌసల్యను అలంకరించుకోమని చెప్పుతూ “మన కడుపుసంట 
కతన రాకపదింతలు ఫల మిచ్చెడు'-(బా.ఇ.130) అంటాడు. సుమిత్రతో గూడ 
“నాకడుపు సర్వవిధముల నేకాయలు గాయ జూడవే అని 'ప్రార్టిస్తాడు (బా.ఇ.134). 


“నీదే కడుపు ఫలించునని చెప్పెనుం దాత సంత్రాసయ్డైో-(బా. ఇ. 128). 
ఈ "పండించు కొనుట అనే ప్రయోగాన్ని గురించిన చర్చను వివరిస్తూ, విశ్వనాథ 
కల్ప వృక్ష దహస్యాలలో “మా గురువు గారు కీ. శే (బ్రహ్మ శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటు 
శాస్త్రి గారు ఈ 'పండించుకొనుట యన్న శబ్దమునకు నభ్యంతరముచెప్పిరి. 
కాష్ట్ర మెజ్బుగా మండుచుండగా తూర్పుగోదావరి జిల్లాలలో దానిని “సండించుటి 
యందురట. ఆశబ్దమును తీసినేయమన్నారు. నేను తీసివేయలేదు. సర్వత్ర ఈ 
యర్లనులేదు. నురియు నర్థము కావ్యవమునందు సంద రృముచేత నను 
కూలించును” . ఈమాటలనల్ల విశ్వనాథ నుడికారాలను ప్రయోగించడంలో వాటి 
శక్తిని ఎంతగా గుర్తించినారో అర్థమౌతుంది. కడువుసంటు, కడుపున కాయలు కావడం 
వంటి నుడులన్నీ సంతానార్ధంలో వాడడం (జనసామాన్యంలో బాగా ప్రచారంలో 
ఉండేదే. 


భాషా వధంగా తెలుగు దనం (నుడికారాలు) 123 


“శాచవంతులన్‌ దలపయి పెట్టుకొం[దు' (బా.ఇ.20). ఇది దశరథ 
మంత్రుల వర్ధనలోనిది. “నెత్తిన పెట్టుకోవడం అనే నుడికారం ఎంతో గౌరవించడం 
అనే అర్జాన్నిస్తుంది. "తలపై" అన్న పదం నూర్చువల్ల రావలసినంత స్పూర్తి 
రావడంలేదు. 

'చివ్వల టేని కుడిచేతులు' (బా,ఇ.19) ఇది కూడా మంత్రుల వర్ధన, 
“ముఖ్యమైన సహాయకుడు సహచరుడు. వాని వ్యవహారమంతా చక్కబెట్టేనాడు. 
అనే అర్ధంలో “కుడిచేయి' అనే ప్రయోగం, ఆంగ్లభాషలో నున్న Right Hand” 
అనే [010M నకు ఆంధ్రీకృతిగా కన్పిస్తుంది. తెలుగులో కూడా “కుడిచేయి 
పోయినట్లు", “కుడిచేయి పడిపోయినట్టు అనేనుడికారాలు ప్రయోగంలో ఉన్నాయి. 

“కన్నులగొట్లు' - “నెనుక జూచిన గన్నులకు గొట్టు నట్టాలక ధ్వజా [గ శతఘ్ని 
కాచయములు' (బా. ఇ. 51),చూడగానే అబ్బూ! అనిపించేటట్టు ఆశ్చిర్భపరచేటట్టు 
ఆకర్షించే దృశ్యం అనే అర్థంలో కన్నుగొట్టు అనేనుడికారం ప్రయోక్తమైంది. 

“పిల్లయు మే కయంచనకో - 'సిలయు మేక యంచనక సెట్టవలెన్‌ - సకలాన్న 
భత్యముల్‌ (బా. ఇ294). ఇది వశిష్టుని ఆజ్ఞ. యాగనిర్వహణా భార నుంతా 
మోస్తున్న వశిన్ధుడు అన్న సంతర్చణ, అతిధిసేనలను నియమిస్తూ పల్కిన సల్కులిని. 
సల్లైల నుండి వచ్చిన వాళ్ళకు చిన్నా, సెద్దా; కుల్క నుత తత్త్వాలు, తారతమ్యాలు 
లేకుండా భోజనాదికముల ఏర్పాట్లు చేయాలని చెప్పే సందర్భంలో 'పిల్లయు 
మేకయంచనకో అనే నుడికారం వాడినాడు, 

'గగనమైన' “ అననిసలికి గగనమైనట్టి బిడ్డ. (బా.అ.268). రాముడు”. 
“గగనమైంది' అనే నుడికారం ఎంతోగొప్పుధి లేదా ఎంతో కష్టమైంది అనే అద్దంలో 
ప్రయోగించబడిపది. ఇక్కడ గొప్పది అనే అర్ధం రాముడు దశరథునికి ఎంతో 
గొప్పుగా ఉన్నాడు. దశరథునికి రామునిపై గల పుత్ర(ప్రేమను నృర్ణించడానికి 
శక్యంగొనంత ఉంది. వంటి భావాలన్నీ -ఈగగనమైనట్లి బిడ్డ' ద్వారా స్ఫురిస్తాయి. 

కనులకు వెన్నెలవత్తి ;కనుల అమృతవర్షి'-బా. అ. 268. చూస్తేనే 
ఆనందం కల్షించేవాడు. అనే అక్రంలో ప్రయోగించబడినాయి పైనానుళ్ళు. 

కాళ్ళురావడం- అనే నుడికారం నడక నేర్వడం అనే అర్ధంలో ప్రయోగింప 
బడుతుంది. అంటే అంతచిన్న నయసునుండి రామునకు కైకేయి పై గల (పేను 
- అభిమానాలను వ్యక్తం చేయడానికి పై నుడిక'రం ఉపయోగిస్తుంది. 
“వారి బట్టవచ్చునె చిటారు కొమ్మెక్కి నారు శ్రీదర్చితులై"' .బా.అ, 44. 
దేవతలు రాక్షసుల దుశ్చరితలు చెప్పుకుంటూ వాడిన నుడికారమిది. చిటారు 


124 రామాయణ కల్పన్సుతం - తెలుగు దనం 


కొమ్మెక్కడం 'వెట్లెక్కడం- కొమ్మెక్కడం' వంటి నుడికారం అందనంత స్థితిలో 
నున్నదని, పల్టుశకృ్యము గాదనే అక్రంలో వాడబడుతుంది. రాక్షసుల నిర్రిం 
రై, అట్ట జ 
దేవతలకు సాధ్యంకాలేదు. దేవతలంతా రాక్షసులకు బానిసలుగా మారినారు. 
(a 


“నఖ ఘాతంబుల దేలిపోవును జగన్నాశంబూ(బా.అ.50) వాయు 
దేవుడు నిష్ణువుతో మొరపెట్టుకుంటూ తను అందరి శరీరాలలో సంచ రిస్తుంటాడు 
గనుక వారి ఊహలన్నీ తనవలె బ్రహ్మకూడా తెల్సుకోలేడని పల్కుతూ చెప్పిన 
మాటలివి. వారి దుష్ట్రప్రటూహలే కార్యరూపం నాలిస్తే జగత్తును నాశనంకావడం 
_"గోటితోపని. గోటితో పోయేదానికి గొడ్డలి అనే నానుడిలోని కొంతభాగాన్ని 
సంస్కృతీకరించినాడు కానీ స్ఫూర్తిలేదు. హృదయాన్ని తాకదు. 

“నోరు సెగలదటే నీకు నూరక తెగ రాలి పోవుదు. కూనరాగాలతోడ బిజ్జు బిగిసెదు” 
“ అనయ్ము యొక్క పాటను వనితామణులెల్ల నిటకు వాయనమ్ములకై 
చనుదెంచిరో యెల్లరకును నినుమడిం దాళాలు పడనటే? నోళులకున్‌' 

శ | | (బాల: అవ. 292 _ 293). 
పై పద్యాలలోని నుడికారపు సొంపు సహజ సుందరంగా బిజ్జబిగియడం 

-నోటికి తాలాలు పడటం నంటి నుడికారాలలో ప్రయోగించబడింది. 

ఆర్చువాడవునీవ-తీర్చువాడవునీవ నేనుదీర్తుననుట నీదు కరుణ (బా.అ.21) 

దశరథుడు నిశ్వామిత్రునితో చెప్పేనాటలు. “ ఆర్చేవాడినా తీర్చేవాడినా”. 
ఆరుస్తానా? తీరుస్తావా? అనే నుడికారాన్ని అల్బేనాడిని నీవే! తీర్చేవాడివి నీవే! 
అనిప్రయోగించి అమ్లి కస్టాలు బాధలు తీరుస్తాడు విశ్వామిత్రుడు అని పాగడుతాడు. 


“ నీకొడుకున గైకొనిచని నూకాక్షలి యంచుదిందుమా? పిచ్చిన్ఫపా! ” (బాల, 35) 


తనవెంట రాముని సంపుటకు ఇష్టపడని దశరథునితో విశ్వామిత్రుడు పల్కిన 
పల్కులు ఇవి. ఎనరైన ఒక వస్తువును ఒక వస్తువును అపురూపంగా చూసుకుంటూ 
ఇతరుల కిన్వకుంటే, నేనేమీ తిననులే! చూసిఇస్తా! వంటి నుడి కారాలను వొడ్డాం, 
అది తినుటకు పనికిరాకున్నా కూడా ఈనుడికారమే ప్రయోగిస్తాం. పై పద్యపాదంలో 
“నీకొడుకును నేనేమీ తిననులే! సిచ్చిరాజా! అనిరాజు అజ్ఞానాన్ని , పామరమైన 
పు త్రన్యామోహాన్ని విశ్వామిత్రుడు సరి హసిస్తూన్నట్టు' గా సంబోధించినాడు. 

“కాలము చేరువయ్యేవారికిన్‌ (బా.అ,42). “కాలం దగ్గరికొచ్చింది'. 
“పోగాలం దాపురించింది వంటినుడికారాలనుండి పై ప్రయోగం గ్రహించ బడింది. 
రాజుసులకు నినాశకాలం దగ్గరసడిందని విశ్వామిత్రుడు చెప్పిన సందర్భములో ఈ 
ప్రయోగం ఉపయోగించినాడు విశ్వనాథ. 


Pd 
we 





ప్రశంసిస్తూ పల్జుశక్వంగాచ 
పట్బంగన్‌' అని ప్రయోగించినాడు. _ సత్యవతియని యక్కగారు గలదు. 
ఆమెను బుపీకునికిచ్చితిమి' ఆడపిల్లకు 'పెండ్రిచేయడం అనే అర్ధంలో ఫలొన 
వానికిచ్చినాము. ఆవూరికిచ్చినాము. అనేనుడికారము వాడుకలో ఉంది, ఇచ్చి పెళ్ళి 
చేసినాము అనే అర్ధం. కాని నేటికాలపు (స్త్రీ వాదపు ధోరణి దీనిని గర్లిస్తుంది. 
ఇవ్వడానికి ఆడపిల్ల ఏదైనా వస్తువా? ఆమెకు స్వాతం(త్రం లేకుండా నివాహం 
చేయడం ఏమిటి? అనే వాదాన్ని చేసే ఇప్పటివారికి ఈ పలుకుబడి నన్తుదు. 
పూర్వకాలంలో నస్త్రీ స్వాతం త్ర్యమ్మర్హతి అనేధోరణిలోనే వ్యవహారం ఉండదికదా! 
ఇప్పటికీ స్రీ స్వతంత్రురాలు కాలేదు. (స్త్రీ, వాద ఉద్యమంలో భాషలో నున్న ఇట్లి 
సలుకుబళ్ళను కూడా తిరస్కరించడం కూడా ఒక భాగమే. 


“స వశిష్టుని పనియయి పోయెనంచు బరువులిడుచేగె ” బా. ధను - 96. 


వశిష్టుని నాశనం చేయాలని శివునిమెప్పేంచి ధనుర్వేదం పొందిన విశ్వామిత్రుని 
పల్కులివి. “పని అయిపోయింది" ఆనే నుడికారం- ఇంకేమీ ఎదుటి వాడి ఆధిక్యం 
చెల్లదు. అశక్తుడు కానడం వంటి అర్జాల్లో చపయోగిస్తాం. తను నేర్చిన ధనుర్విద్య 
నల్ల, వశిష్టుని నాశనం చేయగలనని డానికి వశిష్టుడు ప్రతిక్రియ చేయలేడని 
విశ్వామిత్రుని భావాన్ని ప్టై నుడికారం స్పష్టం చేస్తుంది. 

“ఎవ్వనికొడుకు తీపియెలు వువ్వపు తనకొడుకు చేదో? నురియిది 
తగునో? యెవ్వనికి వానిప్రాణము నెవ్వగ కాదోత్యజింప!” బా. థను. 168 

శునళ్ళేపుని రక్షించుటకై విశ్వామిత్రుడు అతనికి మారుగా తన పుత్రులలో 
ఒకరిని యజ్ఞపశున్చగా. పోమ్మనినపుడు ఆకువూరులుసలికే వూటలివి, 
ఎనరికొడుకో అంతస్రీయమైనపుడు సొంతం కొడుకుపై అంతద్వేషం ఎదుకు? 
ఎవరికోసమో కొడుకునే బలియిచ్చుకోవడం ఏమిన్యాయం? ప్రాణంపై తీపి 
ఎవరికుండదు? అనే భావాన్ని పై పద్యంలోని నుడికారం సహజంగా హృదయాన్ని 
తాకేట్టుగొ న్యక్తపరుస్తుంది. 
“ బొందితో స్వర్గమునకు బోదు; బొందితో డ జననౌసురలోకము” బా.ధ-118 


సశరీరంగా స్వర్గంచేరడం అనే అర్థాన్ని బొందితో స్వర్గానికి పోవడనునే జాతీయం 
తెల్పుతుంది. అది త్రిశంకునిబట్టియే ఏర్పడి ఉండవచ్చు. దానినే విశ్వనాథ 
త్రిశంకుకథలో ప్రయోగించినాడు. 


'“ముంతువో నన్నున్‌ దేల్తువో' (బా - ధ- 128). త్రిశంకుడు విశ్వామిత్రుణ్ణి 


126 రామాయణ క౭సోకం - తాలు దనం 


క ఖా వా కాక ఆల్‌ లూ ఫల అ! 
దిటిముంపినా పాలముందనా దడే భార ఆడి (పసినమైన మడికారం. 
వె ర్లు న ాాళి నడ క ంంంంలాిి న Siw i, నాలు ద వ 
మలు నమెనా వడునాదనా సవ కలంలో వాడతాం. నమ్మ్టుముంయచావు  చలాస్హైవ్‌ 
b= 
అవా కాసా PE నో ఫో, Wr మిల చలా San” య కవల ON 
అవి ్రతంవుడు సస్ట్రైవచవాడు. వచనం వదం! శంవవారులు చరుప్పుదింిమి 
సయ ౯ 
థా వాన్ని పేజా ల వని wy re గాసి ము wr గ 
ఇయు శన రొపము తిమసాదా తక వాభువరున రద విహాన్‌ అనెస్‌కంకువి 
Ww ar oa జ ఎయు 
zi): మ, 
ఆభ ఇయు 


: మెల్తముమలు మ మవకేల యితడు ముక్కోపెయతండుము 
వైజ్యాకువు కావిమ్మవి యారంఖింది యమ్మ (జా. ఛ = 140) 

SE hee యజ్రంచేయుటకు ఆహ్మోవిందిన 
బుషుల అఖిప్రాయాన్ని పై నుడికారాలు చెబుతున్నాయి 

నుడికారం- మార్చు: చశరయుడు రామునితో ఆభిషేక వార్థతెలిపి ప్రజలంతా 

అతితుంజూవివవ్‌ గనులలో ఆమృతంబులు పోసికొఐదురో లయా-అభి-కకి 

పై పద్యపాడంలో మడికారం మార్చుచేయబడిడి.." కండ్రలో వివ్పులు 
పోనుకోవడం" అనేది ఫ్రపిడ్షస్రయోసం. అసూయవడడం ఆనే అన్టంలో వాడుతాం. 
దానినే మార్తిక త్రలో అమ్మతంపోసుకోన పడంగా అందే ఎంతో సంతోషిస్తారనే 
అకంలో 2 సయాగెంచబడింది. కావి హ్వాదయావికి తాకేట్లుగా మూర్తి వంతంగా 


వని 


ప న 
తడు. మమా మ ప్రా ారెప్తే మ్యూర్తి క కల జీ జనేందుడిదొక ఉదాహరణ, 
టి 


'నాబిడ్డలమేలుయాదినకన్పులలో వేదోపి కౌ [రతి వసులు వూ ముని. 173 








mur Tu 
చనరముడు PAE Wr ms re రాటం అ... వటట లు, 
ME షమ సరణింవినస్చు డా అంహ్‌ూాంుంంపా అ నర కము. చనన 
అవ్‌ యం 
వల రను న న టు... వా లా rem 
'ఉచెస్తుమ్ను కౌ చె వర్యతో | ఎమస్తూ చ్రతవట్టైను వ మాతను రాయులు. ఉమ్మతు [మి ధాటి 
జాము 
aes atm TD జి. నాక్‌ అ జగన వ శ్‌ శా 
ము వద మటాదిచుక్‌ వరక మో కిన. గనే. శరై ? వదా దర్భని మది బడు లా ED 
(న 
జ్యా లః వసం 9 
a 
“వికార విండినది మణి పీడకులు కక్జాబిడియ నె 
Ce జ్యూ awk వయసా! అం ఇర న మ న్‌ా 
త న న TEN guage 
WE TD ల Dias Tel eR యూ ఇరసుయ్ము[ 
క 
Ie యూ ఆ హో CTA ఆల స చ్చ పై ల స్నా గ జరా. 
అహ్‌ ఆరా Mie Padua ఫడు కు జ త మై SD Burn TE 
లో చూ ఇమ: వీ [9 
Brn m Bue eee eam మగ జూస్‌ ల 
wa WENT WD T CN Ur MEE orm నస్‌ 
మం Ee 
ee, pd wg MP rm ఆకల జ్య జాజ్‌ న a aT ge అ 
momen వాటు SD స రగ కయ కు. ei shat) హమ్‌ మం 
జ po wa 


జ 
ప జ్‌ ప్‌ mT నా 
మండల్‌" వెద వవ హన దా అవవానమ 212 


తు డ్‌. Dy నవ జ ఏన్నో ల కొ జ్‌ 3 
అయ ుడడారం దారా. దా జడల్లో దాంధాపుడ డం. ఆనుయే 
aw ర 


(్రపేద్రమైన మైన (ప్రయోగం. మాచముడు రావణుని పేశామార చకా ౩ ప్రయిత్చామ్నై వి 


చావణపెలో వత్కే మాటలు. (శ్రీరాముని పరాక్రమం తెప్పివవాడు కాబట్టి ఆ 


ఖాసా పరూగా తౌలుగూ దనం (వలాకూ 
కళ వావావికంచ భయం క్టిప్తుంది. గుండ దాబువనడడం ఆన నుడికా 
క్‌ 


క్‌ 

Nr NRT తల స గనె rma వ ధిమి. స్‌ కాలాల ఇరా ను కకక 

భుయి హు మనము (బ్రమ hr. Tae ae FI టన! 
C4 జ ము బాడి 











హ్‌ గ నావ జా, Pe అ 
కరిందుకు గుండెల్త్‌ కొండపడినబ్దుగా వామనాయ విశ్వనాన్సు కామ ( 
da Ee “a గ 
య్‌ క్‌ టొ క్‌ క eee 
వదు. ఆదనుడికారం ప్రత్యాకర. గుండెలో రైళ్ళు పరెణెక్తినాయి జమడికావం 
టా 


కూడా ఇటీవల ప్రాచుర్యం పొందింది. ఆడి భయాన్ని వ్యక్తంచేపేదే. 

“జానకీడేవి భళ్ళుమనిన రాక్షస స్రీలు గుండెలలో లూయిపడి 
WIS) os TS Ee rs సరో నా 

వెప్పిరిని భయసంజవిత స్‌ ధా తిరేకంబున పిట్టనిరె (మందద-వద- 339). 
పై ప్రయోగం ప్రసిన్దమైనడే. ఎక్కువగా భయుపడ్డారనే భావం పద్యహ్పరణ 

Cred జ్‌ ఇలా ఇ భరి ఇ 
వస్తుంది. పైనున్న వాక్యంలో “భళ్ళుమదివి ప్రయోగం ధ్వన్యుముకరణమైన 
ఉక Trp క క చాపాలి భటుల ( woe arm 
మార భ్ళువ వాంతి చేసుక వడం ప్రపెక్రమైవ ప్రయోగం గ్రెగాభ శానా 
ఆధోశించింది ఏడ్చింది ఆదే అక్లంభో. భక్ళుమనిన 'ప్రయోగించబడిందె. 
మడిడారాలను మార్పుచేపిన వాటితొ మరొకటే. 

“వ్యు గా వజడరవెన్‌ ఫకాలుమవి వామవితోవవ ముర్తిపోనగన్‌' -శంరీ -18 
మాదన | కానడ మ gs వా 
మారీచుడు చనిపోతూ “ అవ్మణా[గ్రడా” అని పెట్టిన కేక అక్కులుడు వివి 

వస్తాడేమో? కేక అంతమారం పోతుందా? ఆనుకుంబిన రామునకు దుళ్ళమవాలు 


వాచ్‌ అల్లి జాస్‌ చ 2 a arm PE my 
పత్తాతాయుు సందర్భ్రంల్‌ ! యోాగ్షించమాడించె నుడికారం. ఫకాలుమపి మహాడ్‌ 
hn Be 


అదర అమల. Rm, War EP జ జ ne mT an, wnt, 
(ప్రసిడమైన (ప్రయోగం ్యన్యముకరణు. మాతాత్తునొ. ఇ వ్లన ననున 
ఇ న శ క! me 
|| 
CA mca త ఇ టా pum © J A ns A BE 
మ్రురింపజస్తుంది ఇది కాని ఫవారునం నిప్ప అవపంది. అని (వప్రభూసాంముడం. 
ఆఫ / ఈ 


ము ఉం Ee DO TI ie Deus జీ ఆ 


స 
దం వారు 7 7 TN అ AD జ దా కదలు. ఆం డన రా Ae చో 
ఎహే వి నర్రవాడ కాము అఅగావే నహ డల్‌ తక్షవనా మూట 
ww లావి ప్‌ వలా. 

ia 


we ఇ 
1 mam సలు అలల త TUN an Hn ల 
లో P ప యను. సదా, శ్రే 
శ్‌ 
చ ఎలక కార జల 
చలు : నువ మో చ్మపల్య ఖూద్దుము, 
గ్‌, ఠా pares లు ఖ్‌, యకక? జమా ౩ 
నుని భమనం ముందు అవ చని మల్టి 
య అట be 
న్య జ్య?! చపల రాద సొ పన పం నె జా లాను 
అమల అర అష త న LA య ను... శ 





వాపా. కీ టవ ఛా, య అద టం మా ప్‌ క! ఇ న్‌ సలా నచ చెసా వా 

భంది. 'నువవచనునిందె [ము వముదనామద యాన్‌ స ర a) తల ఏం 
న్‌ Cul ల్‌ు టు = 

MnP Ra at my | జ జు ఇ 1 ఇ గ టా అ 

సవన చెలాచామితే 4 మా! ఏవం చావా 

యా యం wa న్ను బు 

a SRD ME ET ము mT nT ne MTT 

(వము NT em MDD Se 

వై ఫో 

warn an, లో 

ముశ్తషినాడ్లు ఊ్యాశ్యమండా గి 


ఎ చాలాదంా లగా అంతల om 
అమల వకసన 22 # 





| 


జ z క్‌ 
పాల్హుపోకుండా చెప్పుడం అనేది ఉన్నుదున్నుట్దునా ఏమ్‌ మూర్చుముంచా 
షౌల్లుకూడా మారకుండా చెప్పుడమన్నమాటు. కావి పై పయోగంతో పౌలు 
జా = దా యు యు [క 


శు 


న్‌ న rn, Peak భ్‌ ఇ 
గ న స VY Ww ఇ జ న్‌ న. 
ల 


క “tt ష్‌ 
ళ్‌ 


శ న్‌ ల్‌ పప 
3 జు 
ల ల లై 


షే త్య 
శ ల ఉల టంట చచ ఖ్‌ 4 జ 
సంతన ఎ వే TENN న గ 
i క. 


వసస అ అకేద్యక్లంనో 
లొచే చుచూరు. అటునంటినే 'విన్నుదూసటల. వాసి ఫిశ్చనాన్న “సిక్కియూపకో 
అనే ప్రయోగంలో నుడికారాన్ని పూర్తిగా నాడలేసు. మునికునూరుని సద్గతులకు 
బొమ్మని దీవిస్తూ తండ్రి పల్కిన పల్కురివి. 
2) “మేనట్రేళ్ళు బ్రాకిన గతినుండి ' (సుందర - వ.రా. - 108). 


రాషసస్ట్ర్రీల నుధ్యనున్న సీతకు కల్గిన అనుభళాతిని వర్షిస్తూ, 
చెప్పేసందర్భంలోనిదీ ప్రణోగాగం. “ఒంటిమీద శ్రేళ్ళు జెర్హు "పాకినట్టు అనే 
నుడికారంలో జెర్రులనుపరిహరించి మేవశ్రేళ్ళు బాకినట్ట్లుగా (గహించినారు, 
నుడికారం ఫూర్తిగా ఉపయోగించలేదు. 
నుడికారం - సంస్కృతీకరణం: 
“నాశిరసున నోరుపెట్టుకొని చెప్పినరై నను విశ్వసింతురే' అ, ముని - 4ఈశి. 
భరతుడు సభాసదులతో దశరథునినురణానంతరం జరిగిన సంఘటనలను 
వినరిస్తూ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకొనడానికి (ప్రయత్నిస్తూపల్కిన 
మాటలలోనిదీ వ్రయోగం: “నెత్తిన నోరూపెట్టుకొని చెప్పుట” అన్న నుడికారం 
“శిరసున నోరుపెట్టుకొవి" అని సంస్కృతీరకించినాడు. కాని దానికి రానలసినంత 
న్నూర్తి రావడం లేదు, 
“అయ్యయ్యో! యిది ఏమిద్రాసినడి నాయాస్యంబునన్‌' అయో-ముని.-31 
“నుదిటిన 'గ్రాసినల్టు' - తంరాత- “మొగాన న్రాసినట్లు' అనే నుడికారాలు 
ట్రసికములు. “కాని చీనిని సంస్కృతీకరించ ఏవం ద్రాసినది నాయాస్యంబునన్‌"' 
అని ప్రయోగించినాడు విశ్వనాథ, 
సై రకములైన వరార్చులులేకుండా ప్రజావ్యాప్తిలోనున్నచ్టు గానే 
ప్రభావవంతంగా రుడిళ' స్ఫూర్తిగా భానం కల్లేటట్లు రనహృదయాలను 
చొచ్చుకొనిపోయేట్ట్లు కొల్లలుగా వాడబడినాయి నుడికారాలు. ముచ్చుకుకొన్ని = 
“మరింతలోచక్రము త్రిప్పినావు; మగని చేత నుంచుకొని కీలుబొమ్మ 
నాడించుచుంటివి” - (అరణ్య - సంచవటి - 192). 
చార్భణఖ ఆనేశంతో సీతను నిందించే సంచర్భంలోనివీ నుడికారాలు, “చక్రం 
తిప్పడం" అనే గుడికారం ఏచైనా వ్యవహారాన్ని హఠాత్తుగా మార్చివేయగల్లే నీతి, 
నిపుణత ఆనే అర్ధం లో వాడబడుతుంది. రాక కాం 
ఆడిస్తుందనే ద్రసిద్దమైన పలుకుబడి, ద్రయోగించినారు విశ్వనాథ, 


Re 


‘ 


భాషా పరంగా తెలుగు దనం గ నుడికారాలు) 129 
“వచ్చి పెద్దమ్మ నెత్తిన కూర్చున్నదీ ఏమి” (అరణ్య - జటా - 4). 
“తావచ్చి పెద్దమ్మ నెత్తిన కూర్చున్నది యేమొ కానలయు”- అ.అభి. 108 
చెడ్డకాలం దాపురించి చెడ్డఊహలు, మాటలురానడం అనే భావాన్ని 

వ్యక్తీకరించడానికి పై నుడికారం ప్రయోగించబడింది. మంధర, రానుపట్టాభి 

షేకంతో కైకగతి ఏమౌతుందో అని చెప్తూ దాన్ని భంగపర్చడానికి యత్నించక 
సంతోషపడడానికి చెడ్డకాలం దాపురించిందని చెప్తూ ఒకసారి, సీత లక్మణుని 
దూషించి నిందవేసి, రాముని నద్దకు పంపిన తర్వాత స్వగతంగా తనకేదో 
విపత్సమయం ఆసన్నమైందని అందుకే లక్ష్మణుని దూషీంచినానని అనుకొనే 
సందర్భంలో ఒకసారి, 'పైనుడికారం ప్రయోగించబడిది. 
“వానియబ్బవందును; తులతూగడు నీకొనగోటకైనన్‌ అర-సంచ- 197. 
రాముని సౌందర్యాన్ని ప్రశంసిస్తూ శూర్చణఖ మన్మథునిశన్హు అందగానివని, 
రామునికి కాలిగోటికి కూడా అందంలో వాడుతులతూగడని చెప్తుంది. 
వానియబ్బనందును అబ్బ=తండ్రి- నిజంగా విష్ణువు మన్మథునికి తండ్రే! సొక్షా 
న్నారాయణుడైన రాముడు మన్మథుని తండ్రిగా చెప్పడం అత్యంత సహజంగా ఉంది. 
తండ్రి-తాత-వంటి పూర్వీకులలో లక్షణాలు సమృద్దిగా ఉండి ఏదో కొన్ని 
అంశాలు వారసులకు సంక్రమిస్తాయి. ఒకనికన్నా గొప్పు అధికుడు అనే అర్ధంలో 
వాడే నుడికారాలు వాని అబ్బ - వాని తాత వంటివి. ' 


“నెత్తిన పెట్టుకోదగిన నిన్ను ననంబుల జేర్చి -- నినునోరెము లేక సగంబు 
జేసె - -లంకకు లేచిరమ్ము నిన్నైతిన యట్టి యెత్తుగడకెప్పుడు దింపుగడంచు 
నుండదే" " - (అరణ్య - జటా - 34). 

రావణుడు సీతతో కానువాంఛతో (ఫీలాపించే నాటలివి, “నెత్తిన 
పెబ్టుకోదగిన', “లంకకు లేచిరమ్ము' అనే ప్రసిద్ధమైన నుడికారాలు నైపుణ్యతతో, 
శక్తివంతంగా. ప్రయోగించబడినాయి.. ఎంతో అపురూపంగా చూచుకొవవలసిన 
సీతను అడవుల్లో తిప్పుతూ, తిండిసెట్టక బక్కచిక్కేట్టు చేసినాడట రాముడు 
అందుకే తనతోబాటు లంకకు లేచిరమ్మని పిలిచినాడు, “లేవిరానడం, లేచి సోవడం' 
అనే నుడికారాలు చాలా ప్రసిద్దమైనవి. అక్రనుమైన, సంఘబాహిరమైన (స్త్రీ) 
పురుషసంబంధాలలో పురుషుని వెంట స్త్రీ) వెళ్ళడం అనే అర్జాన్నిచ్చేందుకు ఇంతకు 
మించిన నుడికారం లేదు. ఇక ఏమాటల్లో చెప్పినా ఆస్నూర్హిరాదు. అధర్మ కామానికి 
ప్రతీక యైన రావణునినోట విశ్వనాథ పైనుడికారాన్ని రమ్యంగా పల్కించినాడు. 

“ఫ్రీతిని వచ్చె దానుడకనేసెడి దిక్కును లేక 
చేతులంబ్రాతిగం గాల్బుకోనలషి వచ్చెడి దీవును నేను” - అరణ్య - మారీ - 335. 


130 రామాయణ వల్పునుతం -. తెలుగు దనం 

సీత బంగరులేడిని తెమ్మని కోరినపుడు, అది నూయారూపంలోనున్న 
రాషసుడని వివేచించిన లక్మణునితో రాముడు చెప్పేనాటలు. “చెయ్యి 
కాల్భుకోవడం' అనే నుడికారం, పురుషులు వచ్చీరాక తిప్పలుసడుతూ వంటచేసు 
కోవడం అనే అర్హంలో వాడే నుడికారం. దాన్ని రామునినోటితో సహజంగా 
తెలుగుదనముట్టిసడేట్టుగా పల్కించినాడు విశ్వనాథ. సీత తమ వెంట అడవులకు 
రాకుంటే తామిడ్డరే వండుకోవలసి వచ్చేది. ఏదోకోరక కోరక ఒక కోరిక కోరింది. 
దానిని తీర్చడం తనవిధియని, అగస్త్యుడు కూడా చెప్పినాడని రాముని పమాఢానం. 

“వాలి ముక్కునుండి తానూడిపడెననచొక్కక ఎం 
నాల్గు సంద్రములందు మున్కలుపెట్టు ". -యుద్ర-సంశయం- 114. 


రావణునికి వానరవీరులందరినీ చూపిస్తూ పరిచయం చేస్తూ సోరణుడనే 
రాతసుడు అంగదుని గురించి చెప్తూ పల్కిన మాటల్లో ప్రయోగించబడిందీ 
నుడికారం. తం డ్రిపోలికలు అచ్చు గ్రుద్దినట్టున్నాయి అనే అర్ధంలో “ముక్కు నుండి 
ఊడిపడినట్టు' అనే నుడికారం, నిర్భయత, నాల్గు సముద్రాలలో ఒక్కజాములో 
మున్కలు పెట్టడం వంటివన్నీ కూడా అంగదునిలో మూర్తీభవించినాయి. అనే 
భావాన్ని పైనుడికారంతో ఎంతో సహజంగా వ్యక్తీకరింపజేసినాడు. 

“ ఉప్పన్నయది తించునుంటిమని నీయుద్దాలలో జత్తుము; 
అప్పుంబోలిన జీవితంబునకు మాప్రాణములర్పించి నీయప్పుందీల్చె 
దమింతందృప్తిపడు” (యుద్ద - కుంభ - 13). 
“అతని యుప్పును దిన్నిదానికిన్‌ ధీనిధులారా! యాబుణము 
తీర్చుట - జన్మము చారితార్థ్యవరౌ". (యుద్ద - నిస్సంశయ-22). 


'ఉప్పుతిన్నదానికి బుణం తీర్చుకోవడం" అనే నుడికారం పై రెండుసార్లు 
ఉపయోగించబడింది. రాక్షసవీరుల్లో యుద్దంలో నిహతులైనవారు. నిద్రించే 
రావణునకు కలలో కన్ఫింది తామెచ్చాచచ్చారో వివరిస్తారు. వారిలో ప్రహస్తుఢు చెప్పిన 
మాబలు పై పద్యం. రాజైన రావణుడు ఏర్పరచిన భోగభాగ్యాలను అనుభవించి, 
ఆబుణం తీర్చుకొనడానికై అతని తరపున యుద్దంచేసిఛస్తారటు. వెందరో 
రాజసనీరులు ఇంద్రజిత్తు, కుంభకర్ణుడు, నుకరాక్షుల వంటివారు చనిపోయిన తర్వాత 
యుద్దం చివరిదశలో మిగిలిన సైన్యాద్యక్షులను, మంత్రులను పిలిపించి సభచేసినాడు 
రావణుడు. ఆసభలో రాక్షసవీరులనుద్దే శించి సుపార్భ్వుడు సల్కి మూటలు 
రెండోపద్యం. రాశ్షసరాజైన రావణుడు తననోటితో ఆజ్ఞాపించ లేని దుఃఫోద్వేగంలో 
ఉన్నాడు. అతడు మనలను పోషించడానికి బదులుగా అప్పుతీర్చుకొన్నట్టు 
యుద్ధంలో పాలొనడంలోనే వాళ్ళజన్మ చరితార్రమౌతుంది. అనే భావాలను పైనుడికొర 
ప్రయోగంతో ఎంతో శక్తివంతంగా ప్రయోగించినారు విశ్వనాథ. 


భాసా సరంగా తెలుగు దనం (నలుకు బళ్లు) 131 

ఈవిధంగా కల్పవృత్షంలో విశ్వనాథ నుడికారాల ప్రయోగంలో అందెవేసిన 
చెయ్యిగా తన వైశిష్ట్యాన్ని, తెలుగు భాషాభినూనాన్ని చూసి తన కావ్యానికి 
తెలుగుదనాన్నిసంతరింసజేసినారు. 


5,4, పలుకుబళ్ళు (౮5AGE5) 


పలుకుబడి అంటే పలికే తీరు. ఆభాష మాతృభాషగా కలవారు అలవాటు 
పడి పల్కినసద్దతి. తప్పెనా ఒప్పైనా సకారణమైనా, అకారణమైనా ఆభాషవారు 
అట్లే అంటారు. ఇంకొకనిధంగా నూర్చి అంటే అర్థం రావచ్చునేమో గాని, 
ఆభాషాగుణం (భాషాతనం) రాదు. ఏదో పరాయి భోషవాడు మాట్లాడు తున్నట్లే 
ఉంటుంది. ఈమార్పునిర్దుష్ణమైనా, ఆ భాష మాటూడే వారికి అది నచ్చదు. కాబట్టే 
మన పలుకుబడులకు తెలుగుదనం ముద్ర ఉంటుంది. నాటి ప్రయోగం వల్ల తెలుగు 
తనం స్పష్టంగా కనపడుతుంది. తెలుగువారి హృదయా లకు సృష్టంగా 
నాయకుంటుంది. అరూసంగా సంభాషణకుగాని, రచనకుగాని ఒక అందం, 
ఒకరససిద్ది సమకూరుతుంది. 
“పలుక్షుబడి నొదుగు ఒకచిన్న వాక్యమును జెప్పి 
పెద్దయర్ధమును స్ఫురింపజేయుటు మహారచయిత లక్షణము" , 
(వేయిపడగలు - పుట - 386). 
“పలుకుబడులు ఫాధారణంగా జనసామాన్యంలోనుంచే 
వస్తాయి. పాండిత్యంవల్ల ఏర్పడినవి కావు =--- ---- 
అంతేకాదు ఈపలుకుజడులలో నూటికి తొంబై అయిదు 
పాళ్ళు అత్యంత సాధారణంగా అందరూ తెలుగు వాళ్ళ 
నోళ్ళకు వచ్చినటువంటి పదహారాణాల తెలుగుమాటలే” 
| -(సాహిత్యోపన్యాసాలు - వుట - 77).10 
తెలుగు పలుకుబళ్ళకు అందుకే తెలుగుముద్ర లభించింది. వాటినట్లే 
వాడుకొని మన పండితులు, కవులు తమ తెలుగుతనాన్ని ప్రకటించుకున్నారు. తము 
కావ్యాలకు నన్ని తెచ్చుకున్నారు. వేదాలను నూర్చి భావాన్ని ప్రకటించినవారికి 
ఈతెలుగు ముద్రలభించదు. ఆవిధంగా పలుకుబడి తెలుగు ప్రజలలో పుట్టి తెలుగు 
దేశంలో వ్యాపించి, తెలుగుజాతీయనున్న గౌరనం సంపాదించుకొని, తెలుగు 
కనిత్వానికే ఒక అందాన్ని కల్గించింది. 


ఈసలుకుబళ్ళు జనసామాన్యంలో నుండి కలిగినవి కాబట్టి వాటిని చక్కగా 
(గ్రహించాలంటే మనకు ఆజన సామాన్యంతో సంబంధం ఉంటే కాని సాధ్యంకాదు. 
దీన్నే “లోకజ్ణత' అని నన్నయ అన్నాడు. విశ్వనాథ కూడా 'లోకమ్ము వీడి రసమ్ము 
లేదీ అని ఘంటాపథంగా భాషాశక్టిని సంపూర్ణంగా తెల్పినవాడు. పలుకుబళ్ళ 
స్వభావాన్ని ప్రభావాన్ని పదునుగా వ్యక్తీకరించడానికి, రససిద్దికి, హృదయాన్ని 


132 రామాయణ కటిన్పుషం - తెలుగు దనం 
తాకెట్టుగా రచన చేయడానికి పలుకుబళ్ళను విరివిగా నిపుణంగా, ఒడుపుగా 
వాడుకొన్నాడు. ఆయన అన్ని రచనల్లో ఈలక్షణం కనిపిస్తుంది. తెలుగు 
భాష్లాసొందర్యాన్ని వర్ణిస్తూ, “ పలుకుబళ్ళన్నియు పరమత త్వ్వార్థ బోధకములై 
యొప్పునందాల బాస" అని పేర్కొన్నాడు. అంతేగాదు ఎన్నియొయ్యా రంబు 
లేని పోవగజేసి నడిపింపగల యట్టి గడుసుభఖాష అని కూడా అంటాడు. 
ఈగడసుదనం పలుకుబళ్ళతోనే వస్తుంది. 

“సతుల మొగంబులం దొక విషాదపు రేఖనుగాంచి ధారుణీపతి 
యిది యేమి యంచడుగ బట్టుడు తానును దీనవక్రుడై” .(బా.ఇ.9), 
దశరథుని సంతాన హీనకారణంగా అనుభవిస్తున్న దుఃఖాన్ని వర్ణిస్తూ రాణుల 
దైన్యం గమనించికూడా ఏమని అడుగడు, కారణం తానుకూడా పుత్రా భావశోకం 
తోనే ఉన్నాడు కదా! రాజు శోకాన్ని తీర్చడానికి వచ్చిన సుమంత్రునితో దశరథుడు 
“నీకొక్కండు నలయునో యదియడుగన్‌ ననువలెనో నలసినదనుకనెదురు చూడమికి 
స్వతంత్రతలేదే (బా.ఇ.30). 
“ నీకేమికావలయునో యది కైకొమ్మున్న నాకు నేమి కావలయును. 
దిగులు పొందుచు మాకు దిగులు కలుగు సేత నూ న గవలయున్‌” బా.ఇ, 31 
పై రెండు వద్యాలలోని తెలుగువారి నలుకుబడి సమృద్దిగా వాడబడి వ్యావహారిక 
భాషాతనాన్ని సిద్దంపజేసింది. నునుంత్రుని ఓదార్చులోకూడా దీన్ని గమనించి “ జనుతి! 
సుహృత్తులో బంధు జనులొయిద్రి చేతిలో దీసినేసెడు సేగికొదు. దైయనుకూలమైన్న్లు 
తమకు కూడా గొడుగు కలుగును నేనిుంగుదునుం దీని” (బా.ఇ40). = 
వ్యవహారికమైన సలుకుబడిలో అసలు" అనేది ఎంతో శక్టినంతమైన వ్యవహారిక 
ప్రయోగం. దానితోనే ప్రతిసాదం ప్రారంభిస్తూ సీసపద్యమంతా నడిసివాడు విశ్వనాథ. 
అయోధ్యాపురన్మర్ధనలో; - | 
“అసలు చక్కగ దీర్చి రావీధులు; అసలట్టెయుండెనా వ 
యాత్రోవు అటునిటు సౌరమ్ములసలున్నతంబులా?* (బో.ఇ 50). 
సహజసిద్దంగా అట్లే ఉన్నాయా లేక రాజొస్తాడని తెల్సి అలంకరించినారా? 
అనే భానస్ఫూర్తికి “అసలు' అనే ప్రయోగం తప్ప వేరే పదమేలేదు. అయోధ్య " 
పురనాసులు *ఎవనిచూచిన నారాజ్యమెల్ల తనదియన్నటుల నుత్సహింతురట” ' 
యజ్ఞం చేస్తే సంతానం కల్గుతుందని స్ఫురించిన వెంటనే సుమంధ్రునితో 
“ఇంకను నీనయిచటనే నిలుచుంటివదేమి? పోయి నాయంకెకు 
మం|త్రులన్‌ బిలువుము" - బా.ఇ.85 అంటాడు. తన నిర్ణయాన్ని కౌసల్య 
కెరిగిస్తూ, “రేపే కద యశ్వమేధ క్రతువింతట బూర్తి యగున్‌ మరంతలో 
నీకడుపుఫలించు' -88 నంటాడు. మునులను ప్రార్థిస్తూ “భవత్తపోబలము కేవల 


భాసా నరంగా తెలుగు దనం 'గ్రపలుకు బళ్ళు) 133 
రక్షగనున్న మాకులంబుననను బట్టిలోపమని పుట్టుగ జేయకు డంజలించెదన్‌ . 


ర 
న్‌ 


(బా.ఇ.97) అని వేడుకొంటాడు. వారుకూడా" యేమియున్‌ మించన్‌ లేదు 
ప్రజన్‌ఘటించెదవు సుమ్మీ! నీవునున్‌ భూమిపా! ” అని హామీ ఇచ్చినారు. వశిష్టుడు 
_యజ్ఞకార్య సన్నాహాలను చేయాలని చెప్పుచూ, “ పుణ్యపు దలపు పుట్టిన యప్పుడె 
కార్యరూసమందచ్చుపడంగ జేయవలె! నాపయినేదో వికల్ఫమందినన్‌ లొచ్చగు 
హెచ్చగున్‌ దలపులు బని తీర్చుట యుత్తమంబుగున్‌' -17. అని ఆదేశించినాడు, 
(శ్రీహరి సుతునిగా పొందుటకై అలంకరించు కొమ్మ ని పల్కే దశరథునితో కౌసల్య 
సమాధానం చెప్పుచూ “వెన్నుడు వచ్చునేని, యాముని పతితెచ్చునేని, ననభూషలు 
జీరలు దాల్చి. యెంత వెన్నుని దనియింతు” -131అని పల్కడంతో తెలుగు - 
పలుకుబడి పొంగులువారింది. దశరథునితో సుమిత్ర “పట్టపురాణి కక్కయున్‌ 
దనయుడు గల్లుబొక్కటియు, నాకునుగల్లుట యొక్కటా?” అని, ఆమెకు 
సంతానం కల్గుతే అందరికీ కొడుకైతాడు అంటుంది. పై పాదంలో “కౌసల్యకు 
కొడుకు పుడితే ఒక్కటి నాకు పుడ్తే ఒకటా!' అనే పలుకుబడిలో, కౌసల్యకు తనకు. ' 
గలజభేదం, ఆమెపై గల ఆదరాభి మొనాలు గారనం న్యక్తమవుతుంది. “ ఒకటా!” 
అవేముకుబడిలో అది వేరు!ఇదివేరు! అని భావించవద్దు అనే అర్హంస్ఫురిస్తుంది. 
కైక “నాతో నేనుగు నాకోసల భూనాయక సుతకు మొదట బుట్టగవలయున్‌ - 138 
అనింది. ఏదైనా ఒక పని తను కూడా చేయుచున్నపుడు తనకన్న సమర్హులున్నపుడు 
చెప్పే పద్దతి. అందులో రాజు “దీఇ్షానిధివై వ్రతములాన జనునీకు” అన్నాడు. 
వ్రత దీక్ష తీసుకొని, నిష్టాముతితో ఉండడం, భక్తి తత్పరళలు కైకలో తక్కువ. 
అనన్నీ కౌసల్యకే చెల్లు. అందుకే కైక నాతో నేమవుత్తుంది అని పలికింది. 


రోనుసాదుని రాజ్యంలోని కరువును వర్షిస్తూ “ వర్గములు పుట్టకయుండిన 
యంత నంగముల్‌ చెంగలువై చెడెన్‌ జినుకు జిక్కిన పాపమునందు బోవకే- (150) 
ఇది మంచిసలుకుబడి. "చినుకు సడిన పాపాన పోలేదు!' .“పల్కరించిన సొపాన 
పోలేదు" నంటి సల్కుబడి శక్తివంతమైనది. కనీసం కూడా లేదనే భావాన్ని 
ఆవిష్కరింస జేయడంలో దీనికిదే సాటి, వారననితలు బుష్యశ్ళంగుని తీసుకు 
వచ్చేందుకు అడవికి పోయినారు. అక్కడివారి మాటల్లో పలుకుబడి చక్కగా 
ప్రయోగించ బడింది. “ -- మౌని వరుండు కీలెరిగినన్‌ గీడెంచి మేలెంచు మందురు 
కోపంబుననోసిమిమ్ము నెవరెందున్‌ బంసినారన్న భూవరునిన్‌ జెప్పకుడె మేమె 
వచ్చితినునన్‌ బాడౌనో బీడౌనో” 173. విభాండకుడు విషయం తెల్సికొని 
ఎవరిక్కడికి మిమ్ములను పంసినారని ప్రశ్నిస్తే మేమే వచ్చినాము అంటే దానివల్ల పాడైనా 
బీడైనా సరే రాజుపేరు చెప్పవద్దు అనుకున్నారు. పై నూటల్లో నున్న పలుకు బడి 
హృదయైకనేద్యము., ' గీడెంచిమేలెంచమందురు' ' ఏమె వచ్చితి మన' - బాడౌనో, అనే 
పలుకుబళ్ళను ప్రయోగించి రచనకు మంచి ఒడుపు కల్గించి నాడు, 


ఠి 


134 రామాయణ కలువుతం - తెలుగు దనం 


సంగీతం విన్న బుష్యశ్ళంగుణ్ణి “నిని విని, చూచి చూచి, కనులేదుర తీరగ 
నారింజేరి” -80 అని వర్ణిస్తాడు. ముని కునూరునికి కనకమంటే ఏమిటో 
వివరించడానికి నగలు చూపించినారట. “భూషణములు చూపించి దాని సంగతి 
తెలుపన్‌' -184 అంటాడు. 
యజ్ఞంలో తురగాంగాలన్నీ ముక్కమిగులకుండా హుతం చేసినారు. దాని 
ఫలితంగా అననీంద్రుపాసము చక్కిలమైై వడియమై పిసళ్ఫై చెడింది. -377 అంటే 
నిశ్శేషంగా భారించుకుసోయింది. అనే భావాన్ని సలుకుబడిలో చెప్పినారు. 
బుత్విక్కులకు సర్వస్వం దానంచేసి దశరథుడు “ఇన్నాళ్ళి ధర మోసి మోసి 
బరువైందని' అంటాడు. “తెఆపి సంస్రాస్టీంచెను నేటికిన్‌ అని అన్నీవిడిచి వెళ్ళి 
పోతున్నాడు. అతనితో బ్రాహ్మణులు మాహోనూలన్నీ, స్రుక్సువాలన్నీ ఏం 
కొవాలని ప్రశ్నిస్తారు. ఇదంతా పలుకుబడి వుయుమేం. -దేవతభంతా యజ 
హవిర్భాగాలకు నచ్చి నారాయణ బుషిరూసంలో కన్పించిన విష్ణువుతో తసుమొరలు 
చెప్పుకునే సందర్భంలో సలుకు బళ్ళు కొల్లలుగా ప్రయోగించ బడినాయి. మచ్చు 
నకు ఒకటి రెండు. ఇంద్రుడు “తసములు వేయవచ్చును, వరములు నీయ వచ్చు!” 
నీయ నద రక్కసులు కది యెంత సేసటికిని స్వర్గముపై జూపటే యనంత! ఇప్పుడు 
టంచు గాదుగదయెస్పటికిన్‌ స్పృతినుండి పోదునాకు 
“ రాక్షస్రాంగనల్‌ గ్రొవ్వునట్టి యచ్చరలగొంచు జనన్‌ దన 
యూడిగంబుకైజివ్వునలాగు ప్రాణములు” - బా.ఇ. 20 
“అంట్లు జ్రొక్కుట యటంచు బెట్టి అదేమొ గాని 
సంలౌనపుజెట్లనున్‌ విజుచినారు; మరిన్‌ దినమేత య్రైననున్‌ 
లేనిది బక్కచిక్కినదిలే ! తెటిగంటుల గిడ్డితల్లియున్‌' -బా.ఇ. 21. 
“ అన్నిటికి కేమి గొని ననజాక్ష” -బాొ.ఇ. 22 
“ ఈమహియేరుపడ్డ మొదలెందరు లేరసురుల్‌? మరేమి 
వీడే మొదలా! పురా నముచి వృతుల కన్నను వెళ్లెబెట్టెనా! ” - బా.ఇ. 23 
“మూటదక్కదటు లేగిన నైనను, మాదుమాట అట్టుంచు; 
తపః ప్రభావ గళితోర్ములు మౌనులు సోయినన్‌ సరే--”. - బా,ళఇ,25, 


యముడు మొరపెడూ విచిత్రమైన వృత్తాంతమునాది; నేను యమునాటయు 
నాకు యముండు రావణు డింతకు దక్షిణీకుడను నేనో దశాస్యుడో చెప్పలేను - 35. 
రావణుని దౌష్ట్యమంతా వర్ణిస్తూ వాని పొగరణచినాడు కార్తవీర్యార్జునుడు అని 
చెప్పినాడు. ఇదిలోకజ్ఞతకు తార్కాణము. నునలను కష్ట్రపెట్టినవాడు, దుర్మార్గుడు, 
నునకన్న బలనంతుడైనవానిని ఎవరైనా నిగ్రహిస్తే కల్లే ఆనందం ఇది. దీనిని 
తెలుగుబడులలో “పొగరంతా అణచినాడులే” అని చెప్పించినాడు. 


భాషా నరంగా తెలుగు దనం (పలుకు బళ్ళు 135 
“ావాముచివుడు ఊపరియాడకుండ దనుచుందురు త్రావుచుందురు 
----లేనిచో ఊపిరియాడకుండుట ప్రభూ! దనుజాళి కొ నాకో చెప్పవే” అని 
వేడుకొన్నాడు. బ్రహ్మ “ నిజమునకొక్కమాట నళినీదళనాభ! సురాళియింక నా 
ప్రజ పొనరించు దుండగపు రాపిడులోర్వగలేరు' -అవ-52. అక్కడ కుబేరునకు 
మొదల్‌ దిక్కులేదు ఇంకమానూట అనవలెను ముకుంద!- అవ.47. 


కుబేరుడు స్వయాన రావణుని అగ్రజుడు. అతవినేసహించడు రావణుడు. “అతనికే 
మొదట దిక్కులేదు. మామాట చెప్పాలా? అనేసలుకుబడిని చకుగా ప్రయోగించినాడు. 
కుబేరుడు శివునికి స్నేహితుడైనా తమొగమోటంతో కుబేరుని స్నేహాన్ని వదులుకొన్నాడని 
సీతతో గర్వంగా చెప్పుకుంటాడు. అతని వుస్టుక విమానాన్ని లాగుకున్నాడు కదా! 
“నామొగమాట మింబడిం బినాకి కుబేరుని మిత్రుజేకొనంగా 
మదినెంచడో వనజగంధి! కుబేరుడు నేను జన్మం 
బినతల్లి పెట్ట తల్టులబిడ్డలము” - అరణ్య - జటా - 68. 
పథకనుంతా వివరిస్తూ, ఇంద్రునితో బృహస్పతి పల్ఫేమాటల్లో 
“వాలిసెప్పదేతులలోనివారు కీశయూధపతులందణును 
నిప్తుడుటుకుముటుకునుంచు హరి దించి పైనసాముంబు 
సేయలేక కైమాడ్చ్సులెట్టిన యేమి ఫలము” - బాణ, - 67. 
“వెప్పుచేతలలోనినారు” “ ఉబుకుణుకుముంచు” -హరిదించి- అనే 
సలుకు బడులలో సాయంలేకుండా ఇంతకష్టతరమైన కార్యాన్నిశక్కడే (హరిని) 
నిర్వర్తించమని తొంచరబెట్టి, తర్వాత నమస్కారం సెడిజే ఏమిలాభము ఉండదు. 
అనే భావాన్ని పొందింది ప్రయోగించినాడు. కౌసల్యా సుమిత్రల బంధం చెప్తూ 
“అసలుపూర్వమే మహారాణి నీడ. సుమిత్రయిపుడు మరియు మారిపోయె. నామె 
యేది తాల్పు నదితాల్చు. నెదిచేయునామె తానుగూడనది చేయు' (బా. అవ. 167) 
' అని సహజమైన పలుకుబడిలో వర్ణించినాడు, 


రాణుల ప్రసవసనుయంలో దశరథుని ఆతృతను వర్ణిస్తూ, “ ఉరక తొండర 
సడెనుర్వీకళర్రుండు” అంటాడు. ఈ పలుకు బడి ఎంత అతికినట్టుగా ప్రయోగింప 
బడినదో కదా! మంత్రసాని శిశువును గిల్లింది. అక్కడే ఉన్న ఒకకాంత ఆమెను 
నుందలిస్తూ 'మానుము తప్పుడు దాన! పిల్లనాడెంతగనేద్పెనేయనిన' “యేడ్వడే? 
యింక ను వడ్ల గింజముల్లంతటి సామి వచ్చె' అని మంత్రసాని సమాధానం. రః 
వడ్ల గింజ ముల్లంతటి స్వామి' ఏమిటి? “ నీవారశూకవత్తన్వీ" “ పీతా భాస్వత్య 
ఇరాపవు” అనే నారాయణ సూక్తంలోని వాక్యానికిది భాష్యం. సాయితా 
నారాయణు డే శ్రీరాముడు. నివ్వరిముల్లంతచి ప్రమాణంలో బంగారురంగులో 
మెరు స్తుంటుందని ఆత్మస్వరూసాన్ని వర్ణిస్తుంది పైవాక్యం. దాన్ని ఇక్కడ 
అనుసంధానించి నాడు విశ్వనాథ, 


136 రామాయణ కల్పినుతం - తెలుగు దనం 


ాజాంనవాజకాలాన వవ 'ంిళముజ కరకర. హయ ఆ 
జ 


రాజ కునూరులను ఊయల లోనేసే సంతర్భంలో ముత్తయిదుపుజ 
సంభాషణంతా తెలుగు పలుకుబడితో ముంచెత్తినాడు. “ అనరమ్మయొక్కసాటను 
యెల్లరకును నినుమడి తాలాలు పడెనటే నోళులకున్‌' -293 (శ్రీరాముని చిలిపి 
చేష్టలను చూసి మురుస్తున్న కౌసల్యమాటల్లో కూడా ' ఒక్కెడనుండనేమిరా శిశూ! 
యదిఏమిటి రయ్య! సేత నీకక్కరలేనిదంచుగలదా!' -332. అయోధ్య 
ప్రజలకు" ఎగబడి, శ్రీరామునే పూటకాపూట గనకున్న బ్రాణముల్‌” పోతాయట 
-అన.352 పోఎగబడి, ప్రయోగం' ప్రాణాలు పోతాయి అనే 


వ. 


ఎంతోరసవంతంగా ఉన్నాయి. : : 


rtrd 
న పలుకుబడి 


విశ్వామిత్రుడు రామునిపంపనునికోరగా రాక్షసులవివరం తెల్పమన్నాడు 
దశరథుడు. విశ్వామిత్రుడు రావణుడని చెప్పుగోనే రాజు'వాడా! వాడు భీతీప్రధావన 
యక్లాదిక దేవయోని' -బా,భహ,58. వొడా!నాడు,.... అనడం తెలుగువారి 
పలుకుబడి. అట్లే విశ్వామిత్రుని. జనక్షుడు రానులవ్మణులగూర్చి వీరెవరని 
ప్రశ్నింపగా! గడుసుగా విశ్వామిత్రుడు నీరా! వీరు విదేహరాజ!.... యీ రాజన్య 
కుమూరులన్‌ దొరికి నారెచ్చటనో నాకు -బా.అ.36.*అది గాకయు గోపము 
వచ్చుట లేదు తొంటివలె నాకున్ఫపా!'-40. అనే పల్కులతో తెలుగుపలుకుబడి 
నిండిపోయింది. రాముని పంపనన్న దశరథునితో వ్యంగ్యంగా విశ్వామిత్రుడు 
“అవునయ్యా! యవు నిత్తునంటి మొదలీయంతంబు నందీయనంటివి. పోనీ! 
రఘనంశయోగ్యమగునో:నీచేత!ో అని విమర్శిస్తాడు. 

గాతమాగ్రనూన్ని సమీపిస్తున్న రామునకు “అక్కడి పురుగు కన్పింపదు 
చుట్టుపక్కలన్‌- 599- అహ. గౌతముడు. భార్యను మందలిస్తూ) 

“ నాతపనుట్టులుంచు సుదినాదు దరిద్రతచ్వాలనాకు - 

నీతియు న్యాయమై వెలుగునే సురరాజును కాలిగోటికే” - ఆహ.5 36. 
“పీదతనంబులోనగల పెక్కువ సత్కుల మందు గల మళ్యాద నీనెజుంగవురా!” 

పై రెండు పద్యాలే కాకుండా భగీరథుడు తన వెంటనస్తున్న గంగను జహ్నుడనే 
బుషి మింగినపుడు బాధపడే సన్నినేశంలోని పద్యాలలో "తనకనులకు రాన 
మ్మహాధుని తనబడి యసలు వచ్చెనో లేదో” అనుకున్నాడు. అంతేగాకుండా శివుడు 
([బహ్మనన్ను మోసం చేయడం ఎందుకు? నీకు గంగనివ్వరాదు పొమ్మంచే 
'తలందిడుకొని చేతులన్‌ నుగుడనే యదియేటికో! అనుకొని విలపిస్తాడు' 
అహ.398-399-400, పై సద్యాలలోని పలుకుబళ్ళ ప్రయోగంలో భగీరథుని 
ఆవేదన, తసన కన్నులకట్టించినాడు విశ్వనాథ. 

రాముని పట్టాభిషేకాన్ని చర్చించేటప్పుడు రాముని సౌహార్జాన్ని ప్రశంసిస్తూ, 
పురప్రముఖులు “ ప్రేమతో కేనుమరయు బేరుపేరును మఆీసిల్లపిల్లవరుసో రాముడు 
సలుకరిస్తాడని పేర్కొంటారు. (అయోధ్య - అభి -23) తన వద్దకు వస్తున్న రామునిపై 


ఖాషా పరంగా తెలుగు దనం (వలుకు బటు) 137 
అంతస్తులో నుండి చూచిన రాజుకు ఆనందపారవశ్యం కల్గింది. ఎత్తుకొని 
ముద్దాడాలనుకొన్నాడు. “కాని తన కాలివెప్పు రాముని కాల సరిపోవు వయసులో" 
ఎత్తుకొని ముద్దాడడం సాధ్యంకాక అతడు పూనిన యంజలి నంజలించి, యతని 
యంజలిలో ముద్దులాడెన్సపతి' -అభి-48. రామపట్టాభిపేక పార్తనినిసలతోసించిన 
కైకను దూషిస్తూ, దుర్చోధ చేస్తూ మంధర “ ఏడ్వనలసిన వేళలో నిట్టునవు 
దానినిన్లంటి నీ సము ద్రాలనడువు” “ ఒక్కడాయాదియె నిప్పుతో సనుము" 
_అభి-118-119 “సముద్రాల నడుమి అనే పల్కుబడి క్రొత్తది. ఈభూలోకంలో 
అనే అర్జంలో వాడబడింది. ఆంంలోని ‘Under the Sun’ వంటిది. “పురము 
పురమెల్త గదలిపోవుదుమె కుజ్ఞ' - ప్రస్తాన-75. ఊర్మిళ కూడా అడవికి వస్తానంటే ' 
ఒప్పుకోనని రాముడు, లక్ష్మణునితో చెప్పేమాటల్లో ఊరు ఊరెల్ల అడవికి 
పోతానా! అనే భావాన్నిస్తుంది పై పల్కుబడి. 


రాముడు వనవాస గతుడైనాడని తెల్సి రాజు శోకిస్తూ, రాముడు కాల్నడనేగునే! 
వనినిన్‌ లీలయు గాగ దిండికిన్‌ లేని యనాథుడు పోయినట్లుగాన్‌ “ ము.శా. ఆ, ” అని 
పల్కుతాడు. తనను తాను నిందించుకుంటూ “దీనికి గోడలు లేదు, బిడ్నలేదు' 
“ శనివవచోదురంతకుడు”" , రాముని గురించి “సుకుమారుడు రాముడు మూడు 
'ప్రొద్దులన్‌ సొధువు” అంటాడు. ఇక్కడ మూడుప్రొద్దులన్‌ అనే ప్రయోగం 
(ప్రత్యేకమైనది. భూత భవిష్యద్వర్తనానాలలో అన్నివేళలా సనూనమైన సాధువర్తన 
గలవాడని భావం. మూడు కాలాల్లో అనే అర్థంలో 'మూడుస్రొద్దులన్‌ వాడబడింది. 


రామునిభోగాన్ని తల్చుకొని, అంతసుకుమారుడు అడవిలో కష్టాలు ఎట్లా 
పడతాడోనని దుఃఖిస్తూ- 'మణిసిడి నెమ్మికన్నులు నమర్చిన మారకత వంపుబిళ్ళ 
వీవన గొని వీచినన్‌ నిదురసట్టునినాయన అని సల్కినాడు. దశరథ కాసల్యభిధువురు 
రాముని తల్చుకొని ఏడుస్తున్నపుడు వారికి ధైర్యం చెప్పుతరా సుమిత్ర 
పల్కినమాటల్లో, “ఆహా! యేమిది యశుభ వ్యాహారములాడె నిద్ద తాల్మగలు 
భలీ!' -ముని-34. 


ముద్దుపేరు 2 అక్షుణుని, రాముడు ముద్దుగా “లవ్సీ' అని పిలవడం 
పలుకుబడే. (బాల- అహల్య-137 ),(అయోాధ్య- అభి-78) »(అరణ్య- దశ 
వర్ష-284). అరణ్యంలో సీత అలసిపోయింది. చెలువు కన్పించింది అపుడు, 

“చెటువు నొడ్డున వి శ్రమించెదనుకాదె యనిన జానకి (శ్రీరాముడని 

నయోధ్యనదలి విశ్రాంతికొరకయి వచ్చిగావ్తె యనిన జొనకియట 

గలదాయటంచు” - దశవర్ష - 26. 

“ అవునయోధ్యలో దెజపియంతనియింతని చెప్పనా” - 21. 

పై మాటల్లోని పలుకుబడి నిపుణంగా ప్రయాగించబడింది. 


138 రామాయణ కల్పవ్రుత్యల - తెలుగు దనం 

విరాధుని మాబలు ; 

“నాపేరేవినలేదా! యీ ప్రాంతములేల రాకయెవ్వరు మీరల్‌' దశనర్గ-20. 

“ ఏలనచ్చుటోరాకరాకీ యుర్వీస్టలి యొక్కడె దొరికనా--” _ 34. 
“నరమాంసభాది పులియన్న రుచి! యచ్చుమనుష్య మాంసమెంతయినా రుచో ” 37 

మొగం వాచింది-మొగం మొత్తింది అనే సలుకుబడులలో'మొగం మొత్తడం 
అంటే విసుగు కల్లడం. ఒకపనిని అదేవిధంగా చేస్తూనే ఉన్నపుడు కలిగే చిరాకు. 
మనుషులను తినేపులి రుచిగా ఉంటుంది. ఇంక మనుష్య మొంసమే అయితే జ్వంకొ 
ఎంతరుచిగనో ఉంటుంది. అనే భావాన్ని సహజంగా పద్యంలో పలుకుబళ్ళలో 
హృద్యంగా చెప్పడమే విశ్వనాథ ప్రత్యేకత. 

రాముడు విరాధునితో చెప్పే వూటల్లో “ఉర్విపైనుండి నీవు నాల్గు 
కాలాలపాటి- -సుఖీయగుబుద్దియున్నవదలరాసీతవదలి నీవలనుపొమ్ము” - 56. 


శరభంగుడు రామునితో “తన ఆజ్రమంలో బాధలు లేనని' చెప్తూ “వేరుగా 
లేవు దోషములు నీ పుణ్యంబున రాఘవా” -దశ- 16 1. 


ఇచ్చట 'నీపుణ్యాన' అనే పలుకుబడి ప్రయోగం - 


“మౌనుల కూరుచున్న వారిని కూరుచున్నటుల (మింగెడు” - 175 
సుతీక్టుని ఆశ్రమంలో, ఆశ్రమ బాలకులు రాక్షసుల వల్ల పడే బాధలు చెప్పు 
సందర్భంలో, ఇదే సలుకుబడి కౌసల్య-కైకేయిలు దశరథుని ఒకరినొకరు 
ఓదార్చుకొనే సమయంలో “కూరుదున్న యామె కూర్చున్నట్టుగా నిలువు 
నిలువుగాగ నీరసించి” -ము.శా.-275. అని ప్రయోగించినాడు. 


రాక్షసులతో వైరం మంచిది కాదని సీత హితం చెప్తూ అనిన మాటల్లో 
“నియ్యది చాలనట్లు వెత్తికి గొని తెచ్చుకునయిన తీరున నున్నవి ఈవిరోధముల్‌” 
- దవా 189. “ఈలేనిపోనివి శిరమ్మున కెత్తికొనవుటయానే” - 191. సుతీళ్షుండు 
రామునితో నగస్తునిజూడ బొమ్మనేదెప్తూ, 

“ నాలుకడాక వచ్చినది నాయన! మౌని నగస్తును జూడబోవేలయని 

యెన్నేసార్లు మరియిప్పుడు నీవుగ దెచ్చినావు” -దశ.వ-244. 

“ఏపూట పడిన మీరలు నాపూటనే వత్తురంచుననుకొనుచుంటిన్‌” 290 

వింధ్యసర్వతం మేరునును మించాలని అనుకుంటూ, “ ఏనంత గాకపోయితినా? 
నేనన నేమియో తెలియునుగానిమ్మంచు నింజంబు” -ద.వ. -293.“ బ్రహ్మలోక 
మార్చించిన వారు నాసహోదరులు వారికుత మర్యాద గలదు” -వం.వ-130. 


తనపుట్టింటివారి ఘనత చెప్పుకుంటున్న శూర్పణఖ మాటలివి. 
“కొడుకులు కొమ్మలు లేర” భర్తయున్‌ నీకును లేడే? 


భాషా వరంగా తెలుగు దనం (నలుకు బళ్లు] 139 
నట్టనడికాంతారంబు నందీసతిన్‌ విడువన్‌ నాకున్‌ గాని పుట్టగతులున్నే! 
యుండనీ! పోవనీ!” పంచ - 137. 
తనను కామించనుని చెప్పే శూర్భణఖతో రాముని మూటలు; 

“పిల్లి ఎలుక మగని బెండ్లాడనేటికి ---- అయిన మగడు కాదోయప్పడంబు” 
లక్ష్మణుడు శూర్చుణఖకు అపహాస్యం చేస్తూ చెప్పేమాటల్లో కూడా 

తెలుగుపలుకుబడి ముస్పిరిగౌనింది. “ ఇదియొక గంతనామెడకునేటికి గట్టి కొనంగ 

నున్చడే వదలియయోధ్య నిర్మమత నచ్చితి నిచ్చటనున్న పూట లేనిదియును బూటు 
నీకుమరినెత్తికి నేలకు చేయలేను” -1016-161. అట్లే శూర్చణఖ రాముని నిష్ణూరపు 
మాటలకు నొచ్చుకుంటూ పలికే మాటల్లో కూడా పలుకుబడిని గుర్తించవచ్చు. 


“నాకాకోపవలు వచ్చ్భుదా? యదియు నిన్నా ఓరెముంజేయుటా! 
రాంలారపు మాటలేమిటికి? ” (1914-150). 


చూషణుని చావుమ వర్ణిస్తూ, “వాడటబ్రతికిన బతుకేమి? వాడచచ్చినచ్చి 

చావేమి? -- అట్టిదావునొకగొడ్డు చావును జావనిచ్చె” - ౩90. ఖరుడు యుద్దానికి 

నచ్చునపుడు అసశకునాలుఎదురవుతాయి. వాని అహంకారాన్ని వర్షిస్తూ, “ ఎవడో 

" యల్విష్టునకు నశివమో శివమో నురేను శీఘ్ర కరతలోద్భన గాఢచపేట గలిత 
నవగ్రహుడ; నాకు బుట్టునా యశుభంబుల్‌' -_పంచ- 312. 


* ఖరాది రాక్షసులు మహా భయంకరంగా రామునిపై యుద్దానికి వస్తూంటే 
ప్రకృతి స్తంభించింది. ఆవిషయం చెప్పుతూ, “కిక్కు రుమనలేదప్పుడు నొక మహా 
భూతమైన నురిసన వేల్చుత్‌స్టుక్కిరి" అంటాడు. -- 317. 

- సంస్కృతీకరణ: 
“ ఆకంఠంబుగ మెక్కినట్టే మునిరాజానేక మూంసంబులన్‌ 
నీకంఠంబును గత్తిరించినిదిగో వీడేత గ్రక్కించెదన్‌” , 
. ఖరునితో రాముని పల్కులు. పైన nese సంస తకరణన్‌ జరిగింది. 

“గొంతుదాకా మెక్కిన (తినిన) " అనేపల్కుబడిలో ' ఆకంఠంబుని (గొంతు వరకు 
అనేపదం సంస్కృతికరించ బడింది. ) 'మెక్కిని యథాతథంగా ఉంది. “నీచేత 
(గ్రక్కించెదన్‌' అనే పలుకుబడి సహజంగా వాడబడింది. ఇటునంటిద్చే శత్రుఘ్నుడు 
. మంధరను శిక్షిస్తూ, ' తిన్నది క్రక్కించెద దుష్షన్‌ నిన్నుగుజ్జ' - అయోధ్య-ము.శా. 
-511. అంటాడు. “లోకం గొడ్డుసపోయిందా!' అనేపలుకు బడిలో సగం 
__సంస్కృతీకరించబడింది. “నుగవారికింతటి ౦ులాత లవుంతయి 
గొడ్డుబోయెనే” - అరణ్య- సంచనటి -152. “ఇలాతలం' అనే సంస్కృతీకరణ వల్ల 

' పలుకుబడిఇవ్వాల్సినంత స్ఫూర్తినివ్వదు. 


140 రామాయణ కల్ల - తెలుగు దనం 
అట్టి దేమరి యొకటి. “నెత్తికి తెచ్చుకోవడం" అనే పలుకుబడిని ' శీర్షమ్మున 
కెత్తికోనవుటయౌనె' అని సంస్కృ తీకరించడం నల్ల సద్యఃన్ఫురణంగా భావం తట్టుదు. 
“నెత్తిననోరు పెట్టుకొని చెప్పడం' అనే పలుకుబడి కూడా “నాశియసున నోరుబెట్టుకొని 
చెప్పిననైనను' (అయోధ్య -ము.శా. -460) గా మారింది. 


'పలుకుబడి వూర్చు: 


సీతారామ కళ్యాణానికి తరలివెళ్ళే ప్రయాణ సన్నాహంలోని అయోధ్య 
ప్రజలను వర్ణిస్తూ, (స్త్రలందరూరా త్రంతా నిద్రపోకుండా పెట్టెలు సర్దుతున్నారని 
మొగవాళ్ళు ఒక “ కునుకుతీసినారు” అనే పలుకుబడిని మార్చి “ఒక్ష గుబ్టుతీసిన' 
అనిప్రయోగం = బాల - ధను - 338. 

అట్లే తాటక వధానంతరం అడవిలోని జంతువులు, పక్షులన్నీ సుఖంగా 
నిద్రించినాయని చెప్పుతూ “కంటినిండా నిద్రపోవడం" అనే పలుకుబడిని మార్చి 
“కుక్షీకి నిండుగా నిదురకుంబడె" అని ప్రయోగించినాడు - బా.అహ.152. 
“కడుపునిండా తిని, కంటినిండా నిద్రపోవడం" అనే పలుకుబడి పై మార్పులకు 
లోనయింది. “రాత్రిరాత్రంతో అనేసలుకుబడిని సంస్కృతీకరించి “ అలయామిని 
యామినియెల్ల” గా మౌర్చినారు (బా.ధను.273). 

' తిండిలేక చిక్కి సగమైనావు' అన్నది ' నినునోరెము లేకసగంబు జేసె' గా మార్పు 
అయింది - (అవ.జటా.340). - 


“మగవానివైతే పారిపోకుండ నిల్చు” అన్న పలుకుబడి “పోకునీవు నిక్కముగ 
పురుషుడౌదున యేనినిల్ము, “నోరూరడం” వంటి పలుకుబడులు మార్చు కులోనై 
' త్రావగా నదన మూరుచున్నది రాక్షసీశ్వరా' (యుద్ద-కుంభ-265) గామౌరింది. “వదన 
నూరడం' -నదనం- ముఖం- నోరు సమానార్జాలా? ఒకవేళ అయినా “నోరూరుతుంది 
'అనే స్పూర్తి కలుగదు కదా! అటువంటిది మరొకటి “రాత్రిపడె-213 అనే పలుకుబడి 
“బనలు మొదలు రాతిరి పడెడు వరకు'- యుద్ద- నిస్స్పంశయ- 365. “చీకటి 
పడింది' -'రాత్రయింది' అనేవి వ్యవహారంలో ఉన్నపలుకుబళ్ళు. కాని విశ్వనాథ రాత్రి 
పడె అని ప్రయోగించినాడు, ఈమార్పునల్ల భావానికి రుడితి స్పూర్తిరాదు. 


ఇట్టిని కొన్ని మార్పులున్నప్పటికీ విశ్వనాథ దాదాపు తెలుగు భాషలోని 
పలుకుబళ్ళన్నీ తన రామాయణంలో విరివిగా ప్రయోగించినాడు. ఇంతగా తన 
దాకా వ్యాస్తీచెంది, అభివృద్దిని చెందిన తెలుగు భాన నంతటినీ తన కావ్యంలో 
ప్రయోగించి నాడు, తలుగుభామా పరణామాన్ని, ప్రయోగాన్ని నర్దారంచనచ్చు. 
వెయ్యేండ్ల తెలుగు భాషకు ఒక ప్రామాణిక కావ్యంగా రామాయణ కల్ప వృశ్షాన్ని 
నిరూపించవచ్చు. తిక్కన తర్వాత తెలుగుభాషకు సేనజేసిన కవులలో ఎన్నదగిన 
వాడు విశ్వనాథే. అ(గ్రలాంటూల2 ఆయనదే. 


భాసా వరంగా తెలుగు దనం (దేళ్ళ' వదాలు) 141 


ర్‌.ర్‌. దేశ్యపదాలు 


“ప్రాంతీయశబ్దాలు అని తోసివేయడం (గ్రాంధిక భాష చేయదు 
ఆవిషయంలో (గ్రాంధికభాష భాషా వైశాల్యం పరిగణించిందన్నమాట. అట్లే 
తప్పుపట్టుకుంటే వాడుక భాష తనవైశాల్యం సంకుచిత పరచుకుంటుంది అని 
అర్దం. ప్రాంతీయశబ్దాలు భాషాదేవి విస్తారమైన తనువు అవి తీసివేస్తే ఆవిడ గుజ్జు 
అయిపోతుంది” , -((గ్రామ్యమా!వాడుకభాషా! ) వ్యాసాలు- 157. 10 


తెలుగుభాష మాట్లాడేవారిలోనే ఒక్కొకప్రాంతంలో ఒక్కొక అడ్జంలో కొన్ని 
సదాలు వాడబడుతుంటాయి. అవి చేరే ప్రాంతంలో కొన్ని మార్భులకు 
లోనైవాడబడుతూ ఉండవచ్చు. లేదా వాడుకే లేకపోనచ్చు. తత్సమ తద్భవాలు కాని 
టువంటి ప్రాంతీయ శబ్బాలనే చేశ్యపదాలుగా పేర్కొనవచ్చు. ్రాంతీకజంగా 
వ్యవహారంలో ఉన్న తేడానుబట్టి వీటినే వూండలికాలుగా వ్యనహరిస్తాము. 
భాషాపరిశోధకులు తెలుగునాడును నాలుగు భాష్తామండలాలుగా విభజించి నారు. అవి. 


13 


1. పూర్వమండలం : (శ్రీకాకుళం, విశాఖపట్టణం జిల్లాలు). 
. దక్షీణమండలం : (రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు). 
. ఉత్తరమండలం : (తెలంగాణా ప్రాంతము). 
4. మధ్యమండలం : (ఉభయగోదావరులు, గుంటూరు, కృష్ణాజిల్లాలు) . 
ఈనముండలాలలో వ్యవహారంలోనున్న పదకోశాన్నంతా విశ్వనాథ సం గ్రహించి 
సందర్చోచితంగా వాడుకున్నాడు. అందుకే అది ఆంధ్రదేశమంతా వ్యాపించిన 
చేసామాన్యభాషతో ఒప్పారుతుంది. అన్నిమండలాలలో నిత్య వ్యవహారంలో నుండే 
పడాలను విశ్వనాథ విరివిగా ప్రయోగిందినాడు. నీటిలో కొన్ని ఇక్కడ 
సేరొనబడినాయి. | 


ww పత 


కొండ ఖండము పద్య సంఖ్య పదము అఆర్థవనరు 
జాం EN క్‌ "ఉద్ది ప్రత్యర్థి 
- - 53 మచ్చు అటక 
పి - -85 'అరకెకు_. దగ్గరకు 
అ అ 87 చై ఎండిపోయిన 
- - 151 వరవ ప్రవాహం 
a - 153 కురుపు పుండు 
ఆ - 160 వుముక వరిపొబ్బు 
- య 167 తేప సార్కిమారు 
- - " 206 ఉలిపి అల్లరి 


వా - 218 అసలు బురద 


142 రామాయణ కర్పిన్తుతం - తెలుగు దనం 


286 
336 
360 
393 
83 

97 

164 
298 
362 
50 

246 
382 
443 
443 
454 


22 
197 
336 
448 
30 

164 
196 
205 
16 

151 
171 
266 
277 
346 


59 
93 


218 
11 
శే 


పుట్టి ధాన్యం కొలత 
కస్తిగ కష్టంగా 
ఎడము దూరంగా 
యుద్దుము ద్రవంకొలత 
చూరు వాకిలిపైభాగం 
సొదీ మంటి 

- ఆదలుతీర అదమరచి 
బోకి వ్యర్జుడు 

గుదె గుదియ 
బొట్లె పసివాడు 

తడీ బాధ 
తెమల్ఫికొని ముగించుకొని 
మట్టం తగినంత 
అగడుగుడిచి బాధపడి 

పడె అల 

పేని సపేవుట, అల్జుట 

అయిపులేడు కనిపించకుండా పోవుటం 

పంచ ప్రక్కభాగం 
తారు కందెన 
వాయ(వాయి) విడత 

వాయి వాటు 

గుత్త కౌలు 
వెట్ట(యెట్ట) అధికజఉష్టం 
అప్పచ్చి దగ్గరకునొక్కబడిన 
దడి న 

పోపిడన్‌  తిరుగుమోతపెట్టు 
కొంతమట్టుకు కొంతవరకు 
కలగుండుపండు దిక్కుతోచని 
కొసాకు చివరకు 
గరుజు - ఖర్మపట్టడం 
కువాడము గేలి చేయడం 
గవుసెన గోనెసంచి 
మండిగ గడప 

అగడు అల్లరి 

కచ్చగ కసితో 
పాటిరేవు అ 


పారుటీత 


ఖాసా వరంగా తెలుగు దనం (దేళ్ళ వదాలు) 143 


జ లా 42 ముంగి - 

ప - 108 సూడు పగ 

ఆ - 111 పాముకొను తిను 

- - 169 ఎగకొలుపు రెచ్చకొట్టు 

- - 172 పోరడు పిల్లవాడు 

- - 173 పోరగాడు న్న 

అయోధ్య మునిశాప 379 లొచ్చు శక్కున 

- - 402 గుంజాటన సందిగ్రము 

- - 431 రద్ది కొడవ .. 

- - 548 తియ్యపడిరి సంతోషించిరి. . 

అయోధ్య పాదూ 153 కుణునుట్టంబగు. - SE: 

- - 160 బడుగుబాపడు బీదబ్రాహ్మడు.. - 

- - 160 పూబ. నపుంసకుండు,' 

= - 181 చెల్మ 'వీటిచెలిను. ... 1 

యుద్ద కుంభకర్ణ 350 బెసకనీయను జారిపోనీయను -.. 

య - 20 చెర్లాటలు - ' - చ 

- ఎ 200 లేకి నీచమైన ''... 

= అ 243 కక్కసించు ' అనహ్యించు . 
త్‌.6. ఉంతపదాలు |! 


వ్యానహాదికంగా మాట్లాడేటప్పుడు కొన్ని ఊతపదాలను “కొని - అంటే - 
ఏమో - మరి" వంటివి వాడుతుంటారు. వాటివాడకం వల్ల తెలుగు భాషా ' 
వ్యావహారికత ప్రఘృుటింగా కవ్విస్తుంది. అంతేగాకుండా భావానికి స్ఫూర్తి 
కల్గుతుంది. విశ్వవాథ తవ అవతారికలో చెప్పుకొన్నట్టుగా “జాతి మాట్టాడుకైవడి' 
తన భాషా ప్రయోగం ఉంటుంది కాబట్టి కొన్ని ఊత పదాలను నిరివిగా వాడినాడు. 
వాటిని వాడడం వల్ల వాక్యంలో వ్యావహారికతను ఎట్టూ సాధించినాడో స్టాలీపులాక 
న్యాయంగా చూపించబడుతుంది. స 


1. మరి: 
“మతే యిది బాగుగా గలదు" దు" (ఇది మరీ బాగుంది)- అయో-ముని-492 
“నీతో జదివితి మరియును నీతోనాడితి” (నీతో జదివినాను మరి నీతో ఆడినాను) 
“*మానవులకున్‌ శ్రీయంబు కాదా! మరిన్‌” (మనుషులకు మంచిది కాదామరి) 
“మరియు వాడువచ్చు” (మరి వాడొస్తాడు) - యుద్ద-ఇంద్ర-315 
“మరి వారేలా చనన్‌ వారిపై” (మరి వాళ్ళమీదకు వాళ్ళెందుకుపోవాల) ఇం[ద్ర-256 
“మరియున్‌ గార్ముకవిద్యన్‌ గురువును నేనగుదు(మరియు బాణ విద్యలో గురువ్రనునేను) 
“మరియు జచ్చిన నేమి చానకున్ఫనేమి? ” (మరి ఛస్తే ఏమి చావకుంటే ఏమి) -125 


144 రామాయణ కల ౦ - తెలుగు దనం 


“అతని యెడందన్‌ వ్రక్కలింతున మిన్‌” (నాని రొమ్ము చీలుస్తా మరి)-166 
“సాగరంబు లేదు చీకటి లేదు నుణీయు మన్ను లేదు వారె కలరు”. 
(సముద్రం లేదు చీకటి లేదు మరి మున్ను (కూడా) లేదు) - యుద్ద-ఇంద్రజిత్‌-2 14 
“సిర్టొకొన్నది చాలక యపకృతుల్‌ సీయం గజోచ్చెన్‌ నుటీన్‌ మణి ” 


. (మరీమరీ అపకారాలు చేయసాగినాడు) = యుద్ద- ఇంద్రజిత్‌- 244 
“నుతి నదనంబునందు గళమాయదు వెచ్చదనంబు 
మేనునం గొజునడ దెందుల కిట్టులను కొందు" -యుద్ద-ఇంద్రజిత్‌- 257 


(మరి మొగంలో కళమాయదు ఒంటిలో వేడి తగ్గదు ఎందుకిట్టనుకోవడం) 
“ కన్నులు నమ్మగ రాక యున్నని మనసేమొనమ్ముచున్నది నురలన్‌' 
(కండ్లు నమ్మఢంలేదు కొని మనసేమో నమ్ముతుంది మరి) 


“జిమ్ముడు మరియు తెలియునప్పుడు మీకు” . = యుద్ద-కుంభ- 286, 

(ఎమ్మండ మరి తెలుస్తుంది మీకు) 

“నేరొక చాపమ్ము మరియు వేరొక చావమ్ము నురియూవేరొక చాపంబా” 

(వేరే ధనుస్సు నురి వేరే ధనుస్సు మళ్ళీ వేరేధనుస్సు) - యుద్ద- కుంభ--116 
* అంబుదదేహ! నుణీవు పోయినన్‌” - అయోధ్య- ప్రస్థాన- 

“*నుటీన్‌ నీనికంఠానిద్దంబుగ గాలితో గదలకుండన్‌ నొక్కెదన్‌ నేనునున్‌” 

“*ఆయనయెక్కడ మతి మణి యీయన యెక్కడ"  -_కిష్కింధ-అన్వే-175 

శి. కాని :- 


“గాధలు రెండు చెప్పి యివి గాని యుషర్చుధు గూర్చి పాడమ్‌  బాల- ధను 
“ఎవరయ్యా రఘురానుచం ద్రులకు గానీ యథస్త్రవిద్యాగురుల్‌' బాల-అహ 


“వగతురే లోకమందలి వారుగాని” అయోధ్య 
“ఏందుగాని వించమో” | అయో- ద్రస్టాన - 44 
“నినుదోకోని లైన గానిపోమే యని వారలు వగీచుచుండిరి” అయో-అనసూ-8 
“ పాసమా మొసలి కానీ మంచిది” “= అయో-అన-43 
“అదికాదు కాని తల్లీ యిదిచెప్పుము” ': అయో- అన-107 
“మదినూహింపగా వేయిమార్గముల్‌ మసలునేగాని”  కిష్మింధ-నూపుర-209. 
తీ. అంటే 
“ మీరనన్‌- మీ మాంసంబు భుజిక్రీయాంతర సినామృష్టంబగున్‌ నంజుకున్‌” 
“మీరనిన్‌ - బురుషుసత్తము లా శ్రితావనుల్‌' - కిష్కింధ 
“వనమన్న బహుదోషముతిన" - అయోధ్య- ప్రస్థాన-31 
శ. ఏమో 


“ ధరాజాతన్‌ నిమేషంబు నీవేమో వీడకయుండవలెనయా” అరణ్య-నూరీచ 
“ఎవరునెవరిని తెచ్చిన దేమొలేదు" కిష్కింధ - 


భాషా వరంగా తెలుగు దనం (నద బంధాలు) 145 
త్‌. ఒక 

విశ్వనాథ సాథారణంగా సంఖ్యావాచకాలముందు ఒక అనేపదాన్ని ఊతసదంగా 

ఉపయోగిస్తాడు. కొన్ని ఉదాహరణలు, 


“ఒక నందనాలిమేఘ ప్రకరంబులకు” - బాల- అవళార-71 
“ఒకయేబదిమంది” - అయోధ్య - 

“ఒక మూన్నాళ్ళకుముందు సర్వము సుఖజ్యోత్నామయంబైన” అయోధ్య. ప్రస్తాన 

“ ఒకవంద[క్రతు ధ్వంసములకు"' - అరణ్య- పంచనటి- 372 
“* ఒకవందయంగదులు మామక దుఃఖము బాసలేరు”  _కిసష్కింధ-గజపవుస్పీ 


“ ఒకపదివేల ఏనుగులకుండిన యంత బలంబుగల్లు"  సుందర-పూ.రా[త్ర-18. 
“ ఒకవంద కొగడలవి” _ సుందర - సరా.1 13 
“ ఒకవంద పాముల” - యుద్ద-నిస్సంశయ- 295, 


5.7. పద బంధాలు (C0MPouND WORDS) 

విశ్వనాథ తనకున్న భాషా స్వామ్యాన్ని బహుముఖాలుగా (ప్రదర్శించినాడు. 
కల్పవృక్షంలో అందుకే కొన్ని పదబంధాలను పూర్వకవులనాధారంగా, కొన్ని తనే 
కల్సించి తయారుచేసుకున్నాడు. వాటిలో కొన్నింటిని ఇక్కడ పేర్కొనవచ్చు. 


అల్గుమౌని బాల, ఇష్టి-211; బాలఃధను-346 
చిన్నసుకరపాల జున్ను గడ్డ బాల- ఇష్టి-2 13 

బంధు సము ద్రులు బాల-ఇష్టీ-303( తిరుపతి వేంకటకవులది) 
అల్టువాడు బాల- ఇస్టీ- 304 

చి త్రికబెట్టి బాల-ఇస్రీ- 356 

గాలిపెళ్ళ బాల- అవతార-105 
సిమసిమలాడు బాల- అనతార-1 09 
కన్నులనుగొట్టు బొల-ఇస్టీ-5 1 

మేల్వరవ బాల-ఇష్టీ- 151 

కుజ్లనొని బాల-ఇష్టి-163 

నాథమౌని బాల-ధను-90 

విప్పుగు తొమ్ముగా బాల-ధను- 184 

పేడురేగగా బాల-ధను- 243 

చెట్టంత విల్జు బాల- ధను- 418 

సాపడి బాల- ధను-463 

కమ్ముతాబముసరై అరణ్యృ-ట.ప-2 

కొల్లయిడి అరణ్య-ద.న-34 

చాపచట్టుగా అరణ్య-ద.వ-308 


తలగ్‌గ్గి 


అరణ్య-ద.వ-317 


146 
సాలదుత్త 
సిడికిలి కొలది 
గగురెత్తుమేనులు 
గుమ్ములకట్టి 
కన్గాజరన్‌ 
దుఃఖవేళ 
మంచుపెడ 
మెత్తనిలజ్జ 
నిండు(ప్రేమ 
కనులంటబొడిచె 
కోర్కెపండుతొన 
కాంతాళపు మాటలు 
బూ వక్కిమాటలు 
గుంటయాలోచనలు 
వట్టిగాడ్డు 
చిట్టైముకట్లె 
గొడ్డుచావు 
వెదావెచ 
బొద్దపుర్వు 
పైడితల్లి 
ఆహా పుట్టంచె 
ఐపానవాలు 
ఎడదకుగొట్టి 
పితాళ్ళు 
బిట్టదిళ్ళుగా 
అదవదించు 
రివరివల్‌ 
బ్రయ్యివెట్టు 
బ్రయ్యిపడలేను 
(రాత్రి గడ్డుగాబలిసె 
వంకర తలపుల్‌ 
తియ్యపడిరి 
ఇంచదు 
(ఇంపు కల్గించదు) 
రక్కెస పట్టు 
(తిక్కన ప్రయోగం కష 


రామాయణ కల్ప)న్దువ్యం - తెలుగు దనం 


అరణ్య-ద.వ- 


అరణ్య-ద.వ- 381 
అరణ్య- ద.వ-384 
అరణ్య=పం.న-18 
అరణ్య-పం.వ- 64 
అరణ్య-సం.వ-65 
అరణ్య-పం.న-8 1 
అరణ్య-పం.వ- 70 
అరణ్య-పం.వ- 101 
అరణ్య-పం.న- 105 
అరణ్య-పం.వ-1 47 
అరణ్య-పం.వ-191 
అరణ్య-సం.వ-191 
అరణ్య-పసం.వ-3 16 
అరణ్య-పం.వ-361 
అరణ్య-సం.న-390 
అరణ్య-పం.వ-409 
అరణ్య-మారీచ- 68 
అరణ్య-మారీచ- 287 
అరణ్య- జటాయు -65 
అరణ్య-జటాయు -81' 
అయోధ్య- (ప్రస్థాన -48 
బాల- అహల్య-273 
బాల-అహల్య-439 
బాల- అహల్య- 439 
అయో-ము.శా-60 
అయో-ము.శా- 105 
అయో-ము.శా- 115 - 
అయో-ము.శా-163 
అయో-ము.శా-408 
అయో-ము.శా-518 
సుందర-పరరాత్రి-73 


యుద్ద- సంశయ- 125 


వాక్ళగతమైన తెలుగు దనం (దాక్టుం- నిర్హుచనం) 147 


గడ్డురయి అయో- ప్రస్ట్రా-466 

అగ్ని పని అయో-అన- 187 

అగ్ని మంట అయో-అన- 200 

గండు గాలులు అయో- (ప్రస్థా- 34 

గండు వృక్షములు అయో- ప్రస్టా- 35 
అధసూ)చికలు 

1. ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక - సం. 45 - విశ్వనాథ 

2. విశ్వనాథ అసంకలిత సాహిత్యం( వ్యాసములు) - విశ్వనాథ 

3. కావ్యానందం పు. 161 - విశ్వనాథ 

4. విశ్వనాథ శారద 1. పు. 280 జి. వి, సుబ్రహ్మణ్యం 

5. తెలుగు సామెతలు. పీఠిక - తెలుగు విశ్వవిద్యాలయ ప్రచురణ 158 

6. ఆంధ్రుల జానపద నిజ్ఞానము పు. 178 - ఆర్వీయస్‌. సుందరం 

7. పదబంధ పారిజాతం (ప్రధమ సంపుటి) - పీఠిక సాహిత్య అకాడమీ 1959. 

8. తెలుగు నుడికారము పు. 53 

9. విశ్వనాథ సాహితీ సమాలోచనం- యువభారతి ప్రచురణ 1995 

10. విశ్వనాథ అసంకలిత సాహిత్యం (వ్యాసాలు) పు. 157 - విశ్వవాథ. 

kx xX 


ఆరవ (పకరణం 


వాక్స్క గతమైన తెలుగుదనం 
6.1. వాక్యం- నిర్వచనం 


నునభావాలను వ్యక్తీకరించడమే భాషకున్న పరమ ప్రయోజనం ఈవ్యక్తీకరణ 
వాక్యరూసంలో ఉంటుంది. ఒకసంప్తూర్ణ భావాన్ని తెల్పగల్లే పదాల క్రమమే వాక్యం. 
కొన్నిచోట్ల ఒక్క పదమే సంపూర్ల భావాన్నిస్తుంది. అప్పుడదే వాక్యంగా వ్యనహరింప 
బడుతుంది. భాష్షాశా(స్త్రనేత్తలు వాక్యాన్ని ఎన్నోరకాలుగా నిర్వచించి నారు. వ్యాక్షర్తల 
నిర్వచనాలు కొన్ని పరిశీలిస్తే వాక్యమంటే ఏమిటో తెల్సుకోవచ్చు. 
“వాక్యం సాద్యోగ్యతాకాంకాని సత్తియుక్తాః పదోచ్చయః 
-సాహిత్యదర్పణం-2 పరిచ్చేదం-1 కారిక. 1 
యోగ్యత- ఆకాంక్ష- సన్నిధి గల పదముల సముదాయం వాక్యమని అరం. 
1. యోగ్యత- అర్జాబాధము. అర్హమునకు భంగలేకుండం 2. ఆకాంక్ష పదానికి 
ఉద్దేశింపబడిన అర్థాన్నిచ్చే శక్తి లేకపోవడం. 3. సన్నిధిః:- పదాలను అవిలంబనం 
(జాగులేకుండా) ఉచ్చరించడం. దీన్నే ప్రౌఢన్యాకర్త తెలుగుచేసి నిర్వవంఎనాడా. 


శె 


148 రామాయణ కల్పవ్హశం = తెలుగు దనం 


“వాక్యంబునా యోగ్యతాకాంత సహితంబగు అర్థము 
గల ఆసత్తి యుక్తపదసముదాయము" ప్రౌఢవ్యాకరణం-వాక్య.సూ- 1. 2 

దీన్నే వివరిస్తూ విషయబోధకమైనది వాక్యమని, విషయమంటే తెలియ దగిన 
అంశమని చెప్పినాడు. శా స్త్రీయనిర్వచనాలు ఎట్టున్నా భాషలోని ప్రధానాంశం 
వాక్యం. పదజాలం ఎన్నోవిధాలుగా కలిసి వివిధ వాక్యరీతులు ఏర్పడుతాయి. భాషలో 
ఎక్కువస్టైర్యంగల అంశంకూడా వాక్యమే. వివిధ మాండలికాలలో గాని, ప్రాచీన 
ఆర్వాచీన భాషల మధ్యగాని పదజాలంలో కన్పించే భేదం, వాక్యంలో కన్పించదు. 
పదజాలంలో వచ్చినంత తొందరగా మార్చు వాక్యంలో రాదు. వాక్యవిన్యాసమే 
భాషకు ప్రాచీనతా నవీనతలను ఆపాదిస్తుంది. భాషకు భాషాతనాన్నిచ్చేది వాక్యమే, 
వాక్యంలో పదాలు కూర్చే (క్రవుం దేశీయంగా, జాతీయంగా ఉంటే 
భాషన్యావహారికనువుతుంది. కేవలం పదాలే భాషకావు కదా! వాక్యనిన్యాసమే 
భాష్తాతనాన్ని పట్టియిస్తుంది. దీన్నే విశ్వనాథ చెప్పుకున్నాడు. 

“తెలుగనగా వేయి తెలుగుమాటలను కూర్చుటకాదు వాక్యవిన్యాసము 
అన్వయము దేశీయోక్తి పలుకుబడి తెలుగుగానుండుట- - --- ఇట్టి పలుకుబడి 
గల పద్యాలు నాకావ్యాలనిండ ఉన్నవి. నావచన గ్రంధములలో తెలుగుదేశపు పలుకు 
బడిఅంతయుకలదు” నాగొప్పురచన - విశ్వనాథ అసంకలిత సాహిత్యం. 1.పు-263. 3 

కాబట్టి విశ్వనాథ తన రామాయణంలో వాక్యంలో తెలుగుదనాన్ని అంటే 
తెలుగు వారు మాటలాడేటప్పుడుండే ఒడుపు, గడుసుదనం, కాకువువంటి. 
అంశాలు పరిశీలించ బడతాయి. అదే గదాతెలుగు భాషలోఉండే సొగసని విశ్వనాథే 
చెప్పు కున్నాడు. * అంతేకాని వ్యాకరణ భాషా సూత్రాలను విశ్వనాథ వాక్యవిన్యాసానికి 
పట్టించి లక్ష్య లక్షణ సమన్వయం చేయడంకాదు. న్యనహోరంలో ఉండే వాక్య 
విన్యాసాన్ని అమోఘ ప్రతిభతో ఛందస్సులో నిబద్దించడంకూడా భాషావ్యావహారి 
కతకు కారణం. అందుకే విశ్వనాథది “వ్యవహారభాష' అయింది. ఈ అంశాన్ని 
పరిశీలించడమే ప్రస్తుతాంశం. పరిశీలకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం 
చేసినారు. 

“ఆధునికాంధ్ర కవులలో ఈనాటి వ్యావహారిక విన్యాసాలను కవిత్వభాష 
లోనికి ఎక్కువగా దిగుమతి చేసిన వ్యక్తి విశ్వనాథ. అందుకే ఆయన కవిత్వభాష 
వ్యావహారిక భాష”. 

= విశ్చనాథకవిత - వ్యావహారిక భాష, (తిరుపతి వ్యాసాలు- పు - 95). 


* అసలు తెలుగు భాషలో నున్న సాగపిమిటి? గడుసు దనం, అకేసణ, 


వెక్కిరించడం, హాస్యరసం, కాక్వాశేసం. వీటికి తెలుగు భాష పుట్టినిల్లు. 
తెలుగు సామెతలు. పీఠిక - 3వ ప్రచురణ 1986. 


వాక్ళగతమైన తెలుగు దనం (వాక్ళంలో ఒడువు) 149 

కల్పవృక్షంలో విశ్వనాథ వాక్యనిన్యాసంలోని న్యానహారికతా ముద్రను, 
తద్వారా పఠితకు గల్లే అనుభూతిని వివేచిద్దాం! ఎందుకంటే పాఠకుడి అవధాన్ని 
అరికట్టి ఆకర్షించడానికి పూనుకొనే కవి వ్యవహారంలో లేని పాతమాటలను, 
విజాతీయ పలుకుబళ్ళను పరిహరించి వ్యవహారంలో ఉండే వాటినే స్వీకరించి, 
తన రచనలో నిబద్దిస్తాడు కనుక, 


6.2. కల్పవృక్షంలో వాక్యం - తెలుగువారి ఒడుపు. 


రామాయణ కల్పవృక్షంలో వాక్యనిర్మాణం. తెలుగు వారి నిత్యవ్యవహార 
పద్దతికి దగ్గరగ ఉంది. తెలుగువారు మొట్లాడే పద్దతిలోనే ఈకాన్యంలోని పాత్ర 
లన్నీ మొట్లాడుతాయి. తెలుగుదనానికి ఈ లక్షణమే చాలావరకు తోడ్పడు తుంది. 
మహాభారతం తర్వాత ఈలక్షణాన్ని పరళ్ళుతంగా ప్రయోగించిబడిన కావ్యం ఇదే! 
తెలుగువారి వాక్యవిన్యాసంలోని ఒడుపును చూపేందుకాన్యమంతా ఉదాహరణే, 
కొన్ని ముఖ్యఘట్టాలలోని నాటిని పేర్కోవచ్చు. 
విశ్వామిత్రుడు రానులక్మణులను తనవెంట యాగరక్షణకై పీల్చుకొని 
పోతూ, వారికి ఉల్లాసం కల్లేందుకు ఎన్నెన్నో కథలు చెప్తాడు. తనకథాకథనంలోని 
ప్రతిభను విశ్వనాథ ఈ సందర్భంలో ప్రదర్శిస్తాడు. కథ ఎత్తుగడ, నిర్వహాణ,. 
ముగింపు, మధ్యమధ్య శ్రోతలను హెచ్చరించడం, సంబోధించడం, సరన 
సల్లాపాలు, ముచ్చట్లు ఎన్నో ఉంటాయి. అంతేకాకుండా రానులవ్మణులను తన 
వెంట పంపేందుకు దశరథుడు చాలా కష్ట్రపడినాడు. అందుకై విశ్వామిత్రుడు వారిని 
ఎంతో గోముగా, వాత్సల్యంగా చూచుకుంటాడు. వారికెంతో చను విస్తాడు. - 
సాగరుల కథను ప్రారంభిస్తూ, a ' 
* అసలు కథజొప్పెదను నినుడంచు మౌని పుడమి పడతికి బెట్టిన పునుగు బొట్టు 
కలదయోధ్య యటన్న చక్కని పురంబు మీణెరుంగుదురే యనవారునగుచు” 
“ యేమెటుంగుదునున మౌని మేలు మేలు యెణింగిన కథలోని మేలిసగము 
నెలుగుటెయంట యస్సురమేలు దొల్లియనగయనగ నగరుడన్నట్టిరాజు” 
-బాల- భహల్య- 307-308, 
అసలు కథ చెప్తానినండి! అయోధ్య జనే పట్టణం ఉంది మీకు తెలుసా? అని 
ప్రశ్నించినాడు. ఇది ఎంత తమాషాగా ఒడుపుగా ఉందో తెలుస్తుంది. వారిద్దరు 
అయోధ్యా రాజకుమారులు. వారితోనే అయెోాధ్యమీకు తెలుసా అనడం వారితో 
విశ్వామిత్రుడు జరిపే నరససల్లాపాలు, వాత్సల్యం తెలుపుతుంది. ఇది లోకంలో ఉండే 
చమత్కారం. వాళ్ళుగూడా నవ్వుతూ నూకు తెలుసు అన్నారు. మీకు తెలిస్తే సగంకథ 
తెల్సినట్లే అని కథ మొదలు పెట్టినాడు. అదికూడా తెలుగునారు ప్రారంభించేట్టు 
“అనగఅనగా', అనిప్రారంభమైంది. ఇదంతా తెలుగు వారి మాటల్లోని ఒడుపు. 


150 రామాయణ కల' - తొలుగు దనం 


హవిర్బాగాన్ని తీసుకొనేందుకు వచ్చిన దేవతలు నారాయణ బుషికి 
తమకస్థ్రాలను నివరిస్తూ చెప్పీమాటల్లో అగ్నిదేవుడు “ నాకొకడే ధైర్యము పతిలోకే 
శుడు తిగ్మరోచి లోకునకాగా నాకేమి దిగులు? పోనీలే! కానిమ్మని యొకండె వృత్ర 
ధ్యంసీ! అంటాడు.” -బా. అవతార.34. 


యముని మాటల్లో గూడ ఈజఒడుపును గమనించవచ్చు. 
“ అదికాదు గాని రావణు మొదలి బిరుసులెల్లదించెబోయర్జునుడా _ 

యదిరిపడిపోవుచెంతయునది యెప్పటికప్పుడె క్రొత్త యంభోజాత్నా!” 
బా, అవ-37, 
పై పద్యంలో “అదికాదుగాని" అని ప్రారంభించడమే ఎంతో సహజంగా, 
తెలుగువారి ఒడుపును తెల్పుతుంది. “ఆ అదిరిపడిపోవుచెంతయునది 
యెప్తుచికప్పుడెకొత్త అనడం కూడా ఆటునంటిదే. అంతేకాకుండా తమునందరిని 
బాధించే రావణుని గర్వాన్ని కార్తవీర్యారునుతు అణిచి వేసినాడని చెప్పడంతో తను 
స మ్రవును నిగ్రహించడం తమకు చేతకాకున్నా, ఎవరో చేసినారు కదా అనే ఒక తృస్టి, 


ఒక సహజమైన జీవలక్షణాన్ని వ్యక్తంచేస్తున్నాడు. 
ఇంద్రుడు హవిర్భాగాన్ని తీసుకోనని మొండికేస్తూ విష్ణువుతో “ఈచేత 
మ గము నాచేతను గాదు కొనగా నాతమ్ముడ! నీ వాచెనటి రక్కసుతలల్‌ రాచెద 
రా టయిమ్ము రాజీవాఖా! " లేకున్న నేను యజ్ఞభాగమే గ్రహించుట లేదు, 
- బా.అనతార-28,29. 


ర 


ఎమ్టువు ఉపేంద్రుడు గదా! అందుకే నాతమ్ముడ! అవి సంబోధించినాడు. 
“అంచేత “నాచేతగాదు' “మాటయిమ్ము' వంటిమాటలలో ఇంద్రుని దైన్యం, బాధ 
విష్ణువును రాక్షససంహారానికి ఒప్పించడానికి మొండివైఖరి తెలుస్తుంది. 
విశ్చాముద్రుడు తాటకనధ చేయమని రాముని ఆజ్ఞాసిస్తూ, 
“తుది మొదలు లేని విశసమిది యింకెన్నాళ్ళు జరుగుట యోయిశిళూ 
యిచి చదియగవలెనన్నన్‌ జదియంగావలయు నీదు చాపొ[గ్రమునన్‌ 
-బొలఅ.అహల్య- 13. 
“ఆంతరాపాంతరాలేని ఈహఘోరం ఇంకొ ఎన్నిరోజులు జరుగు 
తుంటుంది?' 'ఈరాక్షసి చావాలంటే నీబాణంతోనే చావాలి అనేపదాల క్రమం 
లోని ఒడుపు గమనించదగ్గది. “యింకెన్నాళ్ళు జరుగుట" “చదియగవలెనన్నన్‌ 
జదియంగా వలయు" అనే ప్రయోగాలు వాక్యంలోని ఒడుపును తెల్పుతున్నాయి. 
అంతే కాక విశ్వామిత్రునికి లోకంమీద ఉండే జాలి, దయ సూచిస్తున్నాయి. లోక 
జేనుం కోసం తాటక వధచేయనున్నాడు. నీచేతిలోనే ఈ రాక్షసి మరణించా లని 
చెప్పడం రాముణ్ణి ఉత్సాహసరచడంకూడ! అసమంజసుని దుశ్చేష్టితాన్ని వర్ణిస్తూ, 


వాక్షుగతమైన తెలుగు దనం (వాక్యంలో ఒడువు) 151 
"పసీబాలుర గొనిపోయి సరయువు నడిపాయలోనికి ద్రోస్‌ 
యొడ్డున రొండిన జేతులిడుకొని వికావికనవ్వుచునుండున్‌” -బా.అ.-316, 


కుశనాభుని కూతుండ్రు వాయుదేవుని గేలిచేసి వెక్కిరించే మాటలను 
గమనించవచ్చు. 
“వందమందిమి నీకుగావలెనె యన్న బిగువుజెడిమోహమున గాలి ముగుద లార! 
యేలకాకూడదె! మీరునెవతె కారె యందకత్తియ? తప్పక యగుడటన్ల్న” . 


తాతా! యంచునొకర్తు, నోర్తు మొగమందంబెల్ల నాయ్యారమై 
నీతాత్సర్యమునంద చాలుదుమె? కానీ చాలమేమో? యటం 
చీతుల్‌ కల్లెనె (స్త్ర్రీలకంచని యొకర్తీలాగు కైలాగులై 
చేతుల్‌ తట్టుచు నవ్వుచున్‌ వనితలిస్సీయంచు సీయంచునున్‌” బా.అ. 236,237. 
“వందనుందిమీ నీకు కొనలెనా!' అని ఒకరు, 'తాతా' అని ఒకరు. వంద 
మందిమి చాలా? కానీ చాలమేమో? అని వాయుదేవుని గేలి చేసినారు. ప్రారంభ 
యవ్వనలైన పెద్దింటి ఆడిసిల్లలు తనుకిష్టంలేనప్పుడు ఎవరైనా తమతో శృంగారం 
సాగిస్తే వారు ప్రవర్తించే పద్దతి అది. వారి మాటల్లోని ఒడుపు, వ్యంగ్యం, వారి 
యవ్వన గర్వం, వాయుదేవుని పట్ల వారి అసహ్యాన్ని తెల్పుతాయి. 
విశ్వామిత్రుని అక్కగారు నత్యవతి, కౌశికి అన్నపేరుతో ప్రవహిస్తూ ఆయన 
నెంతో ప్రేమగా చూస్తుందో వివరిస్తూ, రాముని శాంత ఎంత ప్రేమతో చూస్తుందో 
అంతకొన్న ఎక్కువగా చూస్తుందని చెప్తాడు. 
“* శాంతయు నిన్ను నెంతో రఘుసత్తమ! యాయమ నన్ను 
నంతగా నంతకు మించి చూచెడిది” - బాఎఅహల్య- 259. 
“అంతగా' 'అరితకుమించి' అనే ప్రయోగాలలో ఒడుపు ఉంది. రామ 
లక్ష్మణులను జా(గ్రత్తగా చూచుకోవాలని విశ్వామిత్రుడు వారితోన్నేచెప్తూ ఎంతో 
గోమును, ముద్దును చూపిస్తాడు. “పెద్దయు టబ్రొద్దువోయె బసిపిల్లలుమీకును 
ఉెప్పలంబడిన్‌ నిద్దుర ముంపుతోచెడిని నేటికిజాలు! ” 
“మీ ఆరోగ్యము చూచుకోవలెనయా! మీతండ్రి కష్టంబుతో 
నాయెంబో మిముబంప నన్నుబడి యంచన్నన్‌” - బాల. అహల్య 264-265. 


“చాలాప్రొద్దుపోయింది చిన్నపిల్లలు మీకుకన్నులవెంట నిద్రముంచుకు 
వస్తుంది ఈరోజుకుచాలు'. మీ ఆరోగ్యాన్ని చూచుకోవాలిగదా! మీనాయన 
మిమ్ములను నావెంట పంపేందుకు ఎంతో బాధపడినాడు'. అన్నమాట ల్లోని 
ఒడుపును నివరించనవసరం లేదు. దశరథునితో తనను గురించి చెప్తూ విశ్వామిత్రుడు 
“ఒకసిద్దిగోరి యొగినెన్నిసార్డు నేమొదలుపెట్టినాడనది సవంబు నెన్నిసార్లు 
వారలెరయించిరిసవంబు దుదకు విసుగుపుట్టినదలినాడి 


152 రానూయణ కల్దన్దుషం - తెలుగు దనం 


“ ఆదేశమ్మేవదిలితి' “ అమరగనదిగాకయు గోపము వచ్చుట లేదు 
తొంటివలె నాకున్ఫపా” - బా.అహల్య- 38-39-40. 


'నేనెన్ని సార్లు మొదలుపెట్టినాను? వారెన్నిసార్లు చెడగొట్టినారు?" ఇక్కడ 
“ఎన్ని' ఎన్ని" అనే ప్రయోగంలో ఎనన్నోసార్సు అనే అర్థం ఒడుపుగా చెప్పబడింది. 
“అదీగాక నాకు ఇంతకుముందువలె కోపం రావడంలేదు" అని చెప్పడంలో 
కామ క్రోధాదులను జయించి తాను(బ్రహ్మర్షి కావడాన్ని ఒడుపుగా వ్యంగ్యంగా గుర్తు 
స్తున్నాడు విశ్వామిత్రుడు. “అదిగాక లోని ఒడుపు స్పష్టం. విశ్వామిత్రుని 
తపోభంగానికై ఇంద్రుడు రంభను సన్నద్దసరుస్తూ “రంభా! గాధిజుడప్పురస్తను 
సుఖస్రాదీనుడీవై తపస్సు భంగింపగ జూడకున్ననగునే! ”. 

“ ఆనినన్‌ రంభయు దోసిలొగ్గి ప్రభువా! యంఘ్రిదయంబంటెదన్‌ 
ననునీ దివ్యసుధర్మలోన గొలువున్నన్‌ నీకు దేగయ్యెనా? 
నుబంపింపకు, గాధిసూతియనినన్‌ నాప్రాణముల్‌ పోవు, గో 
నులంగోసనుడా మహా ప్రభువునన్‌ బంపింపకే వేడెదన్‌ ” 
“అననిండద్రుడు ఛీఛీ! నినునొక్కెతనుగాని పనుతునే! యట 
నేనుందును, బుష్పుబాణుడుండును వినదత్సికీ మధురభావ సేషిణియుండున్‌ 
ది మేనకకును నీర్ద్రాపదమగునో ననియెరంభ; పదపద! మునులున్‌ 
చశసతులు జంట గుదులుగుదులుగ గట్టిరటె వెజ్తిగుండియదానా! ” 
బాల.ధను -226-227-228. 


| ఒక కష్టమైన పనికి పంపేందుకు నియోగిస్తూ, దాన్ని అల్పకార్యంగా చెప్తూ, 
నీకు మేనుంతాతోడుంటానుని ధైర్యం చెప్పడం, నంటినన్ని ఒడుపుగా ఇంద్రుడు 
ప్పైనాడు. “నీవై తపస్సు భంగిపగ జూడకున్ననగునే' అనడంలో సీవే ఆపని చేయాల 
చెప్పడం. రంభమాటల్లో విశ్వామిత్రుడంచే ఉండే భయం తొంగి చూస్తుంది 
“అంఘ్రద్యయం బంటెదన్‌ “నీకువ్రేగయ్యెనా?” “నన్‌బంపింపకే వేడెదన్‌ వంటి 
ప్రయోగాల్లో ఒడుపు ఉంది. ఇంద్రుడు" ఛీఛీ!" అనడం “నిన్ను ఒక్కదాన్ని 
పంపిస్తానా!' “పదసద' “వెళ్టిగుండియదానా!' అనే మాటల్లో ఒడుపు స్పష్టంగా ఉంది. 


గ్‌ 


జ 


లి వ్‌ (౮ 


గ్ర 


రామలక్ష్మణులు జనకుని సభలో శివధనుస్సును చూచినారు. విశ్వామిత్రుడు 
రామునికి కనుసైగజేసినాడు. ఆనందర్భంలో సభికులు వ్యంగ్యంగా పల్కిన మాటలను 

నర్ణించడంలో ఒడుపు ఉంది. 
“ అన్నయా? తమ్ముడా? యని వెకిరింపుగామనిషిచాటు గజేసియనియెనొకడు, 


ఏదియెద్చెన దండెత్తి వచ్చుట యటంచు నుండదటం చనుచుండెనొకడు, 
ఏమహాప్రభువైన ఎక్కుపెట్టునెవలె నాయనీయన యేమొ యని యెనొకండు 
ఏదియోలేకపోయిన రట్టుపొందిన ధనువు తెప్పించునా యని యెనొకడు”. 


వాక్తుగతమైన తెలుగు దనం (దాక్ళంలో ఒడువు) 153 
"పై పద్యంలో లోకంలో భిన్నమనస్తత్వాలను నిపుణంగా చిత్రించినాడు 
విశ్వనాథ. ఎవరి సంస్కారాన్ని బిట్టినారన్న మాటలను నిపుణంగా ఒడుపుగా 
వర్ణించినాడు. భార్గవరాముడు నిల్లెట్లా విరిచినానో తెల్పమని రాముని ప్రశ్నించే 
సందర్భంలో, 

“నీనటోయి యోయి!నెట్టికసీల! నీవా శైవధనుసును వంచినావు" అని 
ప్రశ్నిస్తాడు. దానికి రాముడు జవాబిస్తూ అదొక అల్పకార్యంగా చెప్పుతూ “చేతలాగితిని 
కాబోలు చేతిలో ఛిన్నమైవిరిస అంటాడు. రామునితో తనకథ చెప్తూ పరశురాముడు 
కార్త వీర్యార్హనుని దౌష్ట్రం వినరిస్తూ పల్కిన మాటల్లోని ఒడుపు గమనించవచ్చు. 

“అనుచు మాతల్లియేద్చిన యపుడునాకు నెంతకోపము రావచ్చు నీవెచెప్పుమ! 

నన్నురక యెల్ల గోపిష్ణుడన్నమాట యాడెదరుగాని యాద్రోహమగునె చెపు! ” 

బా.-ధనూ 456. 

అట్లే ఆవునిమ్మనిపోయి అడిగిన పరుశురామునితో అర్జునుడు పలికే 
మాటల్లోగూడా ఒడుపుఉంది, 

“__-- కైనిలు గొడ్డలి పూనినచ్చి నీవడిగినమా త్రనిచ్చుటకె 

యావునుదెచ్చితి; పొమ్ముమూర్చుడా చెడెదవు”. " -Idid-460. 

“నీవు గొడ్డలి విల్లు పట్టుకొని వచ్చి ఆడగినంతమా శ్రమే ఇచ్చేందుకే ఆవును 
తెన్చినాను' అంటే ఆవును తెచ్చినానా? అనే ప్రశ్నార్థకం ఈవిధంగా ' ఆవునుదెచ్చితి' 
ఆనే ప్రయోగంలో ఒడుపును చూపుతుంది. 

- కోపగ్బహంలో కైక దశరథుని దెప్పుతూ ఇలా అంటుంది. “నాయెదకుం 
నచ్చెన చెలి నాయసువులలోని యసువు నానీ భేదం బేయెరుగని తాదాత్య్య( శ్రీ! 
యాహ! యేమిసలుకరించెడి యెలపో!' -అయో-అభి-190. 

దానికి దశరథుని జవాబులో కూడా ఒడుపు గమనించవచ్చు. 


“మాటలలోపలంగల చమ త్రయ యుండగనిమ్ము నీవ యీ మాటనెప్టు 
తెచ్చితివి? మౌన్పితి నెప్పుడు నేనుగాని? - - -- కోరుమే పొటివానీదుకోరికలు! 
ప్రాతబుణంబివుడైన నీఠాదన్‌' . -lbid-192. 


కైక వరాలు విని దుఃఖంతో ఆక్రోశిస్తూ దశరథుడు, 
“ఇది నిజమాడితో హృదయమేమొ మెరుగంగనాడితో! మణిీన్‌ హృదయ 
మెటుంగనాడుటకు నింతటి ఘోంపుమాటనెన్వరాడుదురు”. 1914-2604, 
“ఇని చేతులు కావే! ---- ---- బతిమాలెదనిం 
తవుదాకబెంచితిని యింతవుదాక ఘటింపకే” . tbid-243. 


154 రామాయణ కలునతశం - తెలుగు దనం 
రాము ననగమున వృత్తాంతం విన్న కౌసల్య శోకిస్తూ అన్న మాటల్లో 
“బుడతడా! నీవు కడుపున బడకయున్న నేసుఖంపడి యుందునోయ్రా” 3ళ్ల1. 
“ఎక్కడి వార్త చెప్పితిని? యీ యసుఖాక్సృతియైన తల్లికిన్‌ -క44- కళకి. 

“ నీవృన్నప్పుడె దిక్కులేదుగద తండ్రీ! నాకు, నీవెచ్చటో యే వైదేశికుడవై 
చరించదనో! ఆ యే వేళనో! ప్రాణముల్‌ పోవీమొండికి” . -lbid-369. 


దశరథుడు మరణించినప్పుడు .రోదిస్తూ అన్నమాటల్లో నిన్నిన్నేండ్లకు 
నంటిని నిన్ననొకటి పొల్టుమాట, నీనదితుదిలో నన్నైలుసి యింత చేసెదనన్నది, 
నే నేరనైతినయ్యా! స్వామి" -మునిశాప-256, 


కైకతో తనఆక్రోశాన్ని వెళ్ళబోస్తూ అన్నమాటల్లో, 
“ సీకోర్కినిండినది మటీనీకన్నుల చల్లబడియె నిఖిలధరి త్రీ శ్రీ, కంత మందు 
వేలగ నూశొని యూరేగనన్నూ! యోకైకన్మూ!” 
“నాకేమీ! సతికోడనగ్గిచితొపైనన్‌ మ్రగ్గదెన్‌ భర్హహీననుగు 
సర్వాశా ప్రపంచం బనస్తోక శ్రీ)కత బావుకొండు! ” 10164.267, 268. 
వంటి మాటల్లో విశ్వనాథ ప్రయోగించిన ఒడుపువల్లనే రసనిర్భరమైన రచన 
కింది. ఆయౌాసొత్రలు ఆయాసన్నివేశాలలో సళ్‌కే మాటల్లో ఈ ఃఒడుసే 
లేకుంటే రసనసిద్ది కల్లదు. రాముని అయోధ్యకు తిరిగి తెచ్చేందుకు ససైన్యంగా 
పోతున్న భరతుని గుహుడు అనుమానిస్తూ తనవారితో పల్కిన మాటల్లోని 
ఒడుపును స్పష్టంగా గమనించవచ్చు. జం 
“ ఈతడు గంగదాటుటయు నేగనుగొందునుగాని, మున్నుద 
చ్నేతమెణింగిరానవలయు, జెట్టతలంపునప్పెనేనియున్‌ 
నీతని సమస్తసేనకు ధనింబడి బెట్టెదనీ టిసాతరల్‌ 
గోతులు (ద్రవ్వకుండ ననుకూలత వచ్చెన యేని మంచిదే” -పాదూ-56. 
గుహుడు రానుభక్తుడు. భరతుడు సైన్యంతో పోవడం అతనికి సంశయాన్ని 
కల్గించింది. రామునిపైకి దండెత్తుతున్నాడా అనుకున్నాడు. దాన్ని తెలుసుక్‌ని వచ్చి 
దుష్టపు టాళోచనకల్లి ఉంటే నీటి పాతరల్లోనే భరతుని సైన్యాన్నంతా ముంచి 
వేస్తానన్నాడు. సత్సంకల్పంతో వచ్చించే మంచిదే అన్నాడు. 


మనకు 


ర్క {ts 
ce 


re 


పద్యం ఎత్తుగడలోనే ఒడుపు 'నేగనుగొందుగాని' - అదేదో ననుకూలత 
వచ్చెనమేనిమంచిదే అన్నచోట్లనుండే ఒడుపుస్పష్టమే. భరద్వాజమహర్షి భరతుని 
సేనకు ఆతిథ్యమిస్తానని చెప్పే సందర్భంలోని మాటలు కూడా అటునంటినే, 
“ ఈబడుగు బాపడింతటి యీ బంధుర సైన్యమునకు నేమియాతిధ్యం 
బూబకు సంతానంబనుకోబోకుము, 'సైన్యమెల్లగ్‌"ని రావయ్యా” | 


నాక్టుగతమైన తెలుగు దనం (వాళ్వంలో ఒడువు) 155 
“బిక్కవెలుగంబు బెట్టెదవు, పేరిచి రామునిపైకి దండుపోవక్కట! 
మంచిబిడ్డడవ యౌదువు, మీరఘువంశ గౌరవంబెక్కడ? నీచభావనుది 
యెక్కడ” -- - “ రామునిదెత్తువా! యతడు నిందేనిల్వకుండంజనెన్‌” 
అయో, పాదు,.155,156, 160 
అరణ్యవాసంలో సీతారాములు వనవిహారంచేస్తూ అడవిలో వింతలను 
చూస్తూపోతూ ఉంటే ఒక నీటిరేవు కన్పించింది. రాముడు అందులో దిగి 
ఈదులాడుతూ సీతను కూడా లాగి జలవిహారం చేసే ససుయంలో మొసలి ఒకటి 
రామునికి కన్పించింది. వెంటనే సీతను ఒడ్డునకూర్యో పెట్టి తిరిగి త్వరగా నీటి లోనికి 
పోయే రాముని సీత "ఏమి కారణం" అని ప్రశ్నిస్తుంది. ఆమెకేమీలేదని చెప్పి 
నీటిలోనికి వచ్చి మొసలితో పోరాడి, దానిని చంపి మళ్ళీ ఒడ్డుకు వస్తాడు. ఆ మొసలి 
మంచిదని అనవసరంగా చంపినానని బాధపడినాడు. ఆసందర్భంలో సీత చెప్పిన 
మాటలు తెలుగువారి మాటల్లోని ఒడుపుకు చక్కని ఉదాహరణ, 
సీ “కడుమంచి, బాగాయెగాని యింకెప్పుడు గావలెనంచు నిక్కట్టుగాని 
కొని తెచ్చుకొనబోకుడని యింతసేపు నా ప్రాణాలు ప్రాణాలలోనలేవు 
తీరమ్మునకు వచ్చినారనుకొంటిని యింతలోపలనుణీయేగినారు 
మణుల యేగుట యేల నుం ద్రినమొసలికై యింతగావణుట యేల మీకు” 


గీ “నంత జాలిగుండెయైనప్పుడది యెట్టి జంతువైన దాని జంసనేల 
దానియంత నదియ తాంబైకివచ్చినం దొలగ నీయకున్నం ద్రోచుదొప్పు”. 
పై పద్యమంతా తెలుగువారి పలుకుబడిలో ఒడుపుతో ఒప్పారుతుంది. 
అరణ్యకాండలోని మొదటి పద్యాలలోనే ఒడుపును మాడనచ్చు. దండ కారణ్యంలోని 
మున్యాశ్రమాలలో రామాగమనం కోసం ఎదురుచూస్తూ స్వాగత సన్నాహాలు 
జరుగుతున్నాయి. ఆసందర్భాలలోని పద్యాలు రసగుళికలు, 

“ అదియేమే రఘురామచంద్రునకు బాలా! తుమ్మిపూల్నాలగా గుదిగుచ్చన్‌ 
మదినెంతు” “గృహోరామంబు కోరళ్ళు మొగ్గుదలల్‌ నిండగ గమ్ముతావిముసరౌ 
గోరంట పూలుండగన్‌ “ఇది యీ బాలిక కప్పజెప్పుదు రటే యీచిట్టమై త్రేయి 
కందదు పైకొమ్మ” . | - అరణ్య- దశవర్ద..2, 4. 

ఈచిన్నిపాపకు ఈ+పనిచెస్తారా ఎక్కడైనా? యీచిట్టికి పైనున్న కొమ్మ అందదు 
వంటి వాక్యాలలోని ఒడుపు హృదయంగమం. అరణ్యంలో నడిచి నడిచి ఆయాస 
పడుతున్న జానకి చెణువు ఒడ్డున విశ్రమిస్తానని పల్కిన సందర్భంలో సీతారాముల 
సంభాషణలోని ఒడుపు గమనించవచ్చు. 

“చెణువునొడ్డున విశ్రమించెదరు కాదెయనిన జానకి, | శ్రీరాముడనెనయోధ్య 
వదలి విశ్రాంతి కొణకయి నచ్చినావె యనిన జానకియట గలదాయటుంచు 
అవునయోధ్యలో దెణసి యంతని యింతని చెప్పనా" .-దళవర్ష-20,21. 


156 రామాయణ కల్రవుతం - తెలుగు దనం 


సత :- చెరువు నద్ద విభ్రమిన్తా 
రాము :- .. అయోధ్య విడిచి విశ్రాంతి కోసంవచ్చినావా? 


సీత :- అక్కడుందేమి? అవును అయోధ్యలో తీరిక అంతా ఇంతా అని చెప్పనా? 
అనే, సై సంభాషణలోని వాక్యాలలోని ఒడుపు, పదను, వ్యంగ్యం శక్తినంతంగా 
ప్రయోగించబడింది. సుతకమహర్షి రామునితో అగస్త్యుని చూచేందుకు వెళ్ళమని 


చెప్పేసందర్భంలోని మాటలు, అందులోని ఒడుపు గనున్నార్హములు. 


“నాలుకదాక వచ్చినది నాయన! మౌనిగస్తుజూడబోవేలని 


యెన్నోసార్టు మరియిపుడు నీవుగ తెచ్చినావు” - దశవర్ష- 244. 
“ఇచటికి నాలుగు యోజనములేగిన దక్షీణమైన దిక్కుగా 
నచట యగస్త్యృసోదరుని యా్రనుమున్నది” -lbid-248. 


ఇల్వలుడు బ్రాహ్మణులను ఆతిథ్యానికి ఆహ్వానిస్తూ పలికే మాటల్లో 
“స్వామి! భవాదృశుండు చనూయిరవునకేగుదెంచి యొకయిన్ని జలంబులు 
పుచ్చుకోనిచో బరునయినట్టి కుకికిని బాసపుదిండి భుజింసలేము” . 

“నిస్థరము గృహస్థ ధర్మము నిముబోలిన వారులేనిచో”  -_261 

అగస్తునితో పలికేనాటల్లో ఒడుపు ప్రస్సుటమౌతుంది. సేరిమిబిల్చి 
భోజనము పెట్టెదనన్న బారిపోదురేలో! రుచిలేని బక్కద్విజాలూరక! ,1b14.275. 

అగస్త్యుని ఆశ్రమంలో జానకికి కలలు వచ్చినాయి. అదిచెప్తూ 'నాకునిజముగ 
నెపుడు స్వప్షుములురావు; రాత్రి యొక్కటే స్వష్టముల్‌ రామచంద్ర!” .10164.359. 

అగస్త్యుడు ఆతిథ్యపద్దతిలో భాగంగా “ జానకికీయగస్త్యముని సద్మము 
క్రొత్తనిపించలేదుగా” అని ప్రశ్సిస్తాడు. తనఆశ్రనుంలోనే నివసించనున్న అగస్యు నితో 
రాముడు “ఇచ్చోనిష్టము లేక కాదు ప్రభు! మీకిబ్బంది” -1014-366. అంటాడు. 
అకంపనుడు రావణునితో రాముని పరాక్రమాన్ని వర్ణిస్తూ చెప్పిన మాటల్లోని 
ఒడుపును పరిశీలించవచ్చు. గ 

“అదియేమి చాసనిద్యయో గుదులగు బాణముల గాలికొట్టించి సహస్ర 
దళము చిరుసింజలుగా జెదరిచె” , - అరణ్య-మారీచ- 26. 

“వీనిని మించిన చిత్రమేమనన్‌ మృదువు తదీయభావుకత మింటికి మంటికి 
గాడ లకత్యమౌ” -lbid- 21. 
“ అతడజయ్యుడు వానిపై నురుగరాదు యతని బాణమ్మువమ్ముగాదు 

అతని పగతుడమ్ముతో దాకరాదు సహ స్రలక్షరివు వధము చేసియును జెమరింపడతడు” 


వాళ్ళు గజము తెలుయ దన గ్ర వాక్ళయూలో' బడును! 157 
థాను పడాక్రమాన్ని, నర్గించడంలోని మాటలబడుపు అదెయేము చాపు 

వివ్యయోగ”నీనిని ముంచిన చిత్రమేమనన్‌ “మింటిక మంట్‌క్‌ కూడ్‌ మదయ్‌ 
ప్రమాణాల్లో గదని బవనమ్చు, 

చనజ[మూనికి వన్నిన ధానణనితో మూర్‌మడ్కు 

దర్పక్షో సని లేక దానన్నశ్రీచకాలైన ధావణులు చేరరు పేదలయిండ్లమ్‌ 
అంటాడు. అంతేకాక జూనకేని ఆపహరిజవాలనే తన పథకాన్ని వెస్పాన దామణునితో 
మూరఠీముడు, “అవ్వ యొనరు నీకు జెడి జానకినిస్‌ హఠింప్తునునుము మెడమ్‌దు 
తలలుండ నధిలమ్వీతా యన్దము దెని (దబ్రుకుకగా నభింషిం" 1-35. 

అనివలికినమాటుర్టో అమాటనింటూదే ఆపని ఎంత ద్రమాదకరమైందో 





మ 
i 42. అనే మూటుుతో గూడ ఒడుపు ఉంది. సీతాహహాతతానికి రానని 
లోభమె్దాంని యోచిస్తూ భార్తుణఖ స్పగతంగా చెప్పే మాటలను గూడా స్వీకరిఎవ 
వము. “రాముండీనియోగాత్హన న్యారీథో గ్ర తరంగసంతతికి దె్పర్‌క£్క్యకనా?ి దాటినా?” 
“యౌళే (ముకు (గేయ వ్యర్ణమయి కట్టాకి బందుసుల్‌ జవ్చినా 
యేరా యాతయున్ను జారినడ నీను ముస్టాయవో మరవ లక్‌. 





క్టూరాలిదాటినా? బాలే!” stelle నల ansets 
నల Se కోల్బుతుందె. తానణుడు భామునిమై ప్రతీకారం 


el 





అలవోక అంతనా డింతవాడలమఘుండలవని మేరు వచ్చినది నీకయ్య్టుయ్య్య్ట 
నివార్వాతేటులకున్‌ వీతియు దెబ్బ! యుబనదు జెదిటూల్తాల్చి సంమోనను స్ట్రలి 
గూర్చుండుమాటన్లు నార! మనతో పాటా! ట్రభోకుబినన్‌".. 
'మైమూటులకు దానణూడు స్పందించి చెప్పీమాటల్లో ఒడుపుందె. 


158 రామాయణ కల్చవ్హతం - తెలుగు దనం 


“ అంతవచ్చి లేనమ్మ ఖరాది నురణజనిత దుఃఖమ్ము బొందగా జాలనంత 
త్వత్సరాభనజనిత సంతాప మెణుగనంత పగతీరు దారి యెట్లనుదుగాక" 
రాముని శౌర్య సరాక్రమాలనుచెప్పున్న మారీచునితో రావణుడు “అబ్బో! 

నీకతని గుటీంచి చాల దెలియునే' అని ఎత్తిపొడుస్తాడు. నూయలేడిని చూపిస్తూ 
రానులక్షుణులను పిలిచి చూసిసీత “ఇదిగో యోస్వామి! యిట్టురమ్మిట్టు రమ్ము 
ఓమరది! నీవు కూడ రావోయి రమ్ముటంచు జానకిసిలిచిన యట్టి పిలుపు టచ్చెరువు 
నన్నదమ్ములు నచ్చిచూచి. | 

“ అదియెంత దీనమూర్తి మనమెదో దాని జేయుదమని భయంబు"' 

“యా్రమిదలన్‌ నడుమోపంగరాని యోర్మితో నింగుదినూనె 

పోయుణ్రమ యిప్పుడు తగ్గినదేమి చెప్పుదున్‌” -190164 -291. 
“కడలి తనకడుపులో మణుల్‌ దాచుకొను పీనాసి” -lbiId_293. 


అట్లే రామునితో “ ఒకలేడిని తెచ్చి పెట్టలేనా యిదినేను గోరదగనా విపరీతపు 
గోర్కి యందువా” -1014-299. అంటుంది, 


అంతేకాకుండా రాముడు సన్నద్దుడై పోయేటప్పుడు చివరిగా “ ప్రభువ! నీకు 
గోపముగనున్నచో బోకుము నుణీంత నూ(త్రప్రాణంబులు బోవునా? త్రిలోక 
మొడ్డిగిలునా! యెదో కోర్కి యుడిగినంత”. -1bI4-339. 
అని చెప్పేనూటల్‌డే, పైనపేర్కొన్న సీత మాటల్లో గూడా సీత 
అనూయికత్వం, స్వచ్చమైన మనస్తత్వం, సామాన్య ప్రీ వలె ప్రవర్తించేసద్దతి వంటి 
లక్షణాలన్నీ ఆమాటల్లోని ఒడుపుతోనే స్పష్టమవుతాయి. సుందరకాండలో 
ఆంజనేయుడు సీతాదేవిని చూచినప్పుడు సీతారాముల అవినాస్టితిని తెల్సుకొని, 
అనుకునే మాటల్లోకూడా ఒడుపు ఉంది. 
“ఈయనుకై యాయన మజిచేయని దేనుంచునుండు 
ఈయిద్దరినయ్యో! నిడదీయగ యత్నించునట్టి తెలివితలినియా” 


జానకితో రాముడు పరా క్రమహీనుడని చెప్తూ రావణుడు పలికిన మాటలు, 
“తెచ్చెద లేడినంచు జని తెచ్చెనె తెచ్చుటయంత సాధ్యమా 
తెచ్చెనాయేమొ నిన్నిటకు దెచ్చితి నీనటలేని వేళలో 
దెచ్చెను యందమే నిటకు దెచ్చితి నిన్నని నేర్వడేమియా 
తెచ్చుట ఏది యేనుగునొ తెల్వియొకింతయు లేని తెద్చుదా”. 
“తచ్చెనా లేక యాయడని తెన్నుల దారినెణుంగనేరకన్‌ జచ్చెనో” - 156-157. 
పై రానణుని మాటల్లో రాముని అసమర్థతను అపహాస్యం చేయడంలోని ఒడుపుకు 
పద్యమంతా ఉదాహరణయే. సీతపై తనకు గల మోహాన్ని వివరిస్తూ రావణుడు; 


వాక్టు గతమైన తెలుగు దనం (దాకుములో ఒడుపు 159 
“పదినెలలనుండి నీకు జెప్పెదను రాజ్యరక్షణార్హముగ శరీర రక్షణంబు 
చేయుచున్నాడ జున్వె! -lbid-163. 
“ ఏనాకమూట చెప్పెదన యిందుముఖీ? మరికొన్ని మాసముల్‌ 
మౌనము తాల్సినావలపు మాటను గీటున బుచ్చెదేనియున్‌ 
నేను నిజంబుగా బ్రదుకనే యిదినమ్ముము నీకు బ్రహ్మహ 
త్యానికచాఘ దోషమును దప్పుదు నిచ్చలు వెంటనంటెడున్‌” -10164. 166. 
పై మాటళ్లో 'పదినెలలనుండి నీకు జౌప్పెదను' “ఏనాకమాటచెప్పెదన' 
“నేనునిజంబుగా బ్రదుకనే''యిది నమ్ముము' వంటి ప్రయోగాలలోని ఒడుపుతోనే 
రావణుని కామం, మోహం, దైన్యం ప్రస్ఫుటమౌతున్నాయి. పైపైకి వస్తున్న రావణుని 
హెచ్చరిస్తూ సీత పల్కిన మాటల్లోని పదును, ఒడుపును గ్రహించవచ్చు. 
“రక్కసి! మీదిమీదికిని రాకుము కాకుము బూది ప్రోవుగా 
నెక్కటికట్లు వచ్చెదవు? నేనెవరన్‌ రఘురాజు కోడలన్‌' -1b1d- 190. 
ఈమాటతో ఆ(గ్రూంచి రావణుడు సీతతో “ నినుజంపియుందు నీవరకును 
గొంతకు గాక యున్న గొంతకు నేమైననులొంగివత్తువేవోయని యూరక 
యుంటిని" గాని అని పల్కినాడు. ఇంకొక రెండునెలలు గడువిచ్చి లొంగిరాకుంటే 
దాసీలతో ముక్కలుగకోసి వండి పెట్టమని చెప్తున్న రావణునితో, వాని మదవతులలో 
ఒకటైన ధాన్యమాలిని మాటలు గూడా ఈ సందర్భంలో ఉటంకించవచ్చు. 
“ ఆమెతో నేల మానవురాలితోడ నామెనీకోర్కి బరువునకాగలేదు 
చచ్చిపోయిన నైనను జావవచ్చు నిద్దిచాలక యాపాపమేలమనకు" -1b1d.230 
రావణుని వరించని సీతాదేవిని ధాక్షస స్త్రీలు నిందిస్తూ దెప్పుతూ, 
“____ సిగ్గయిన నక్కట! యుండనలెన్‌ నిజంబు దైతేయ 
కులంబు మేమును బతింగని భీతిత్రపన్‌ వహింతుమే 
యాయన వేడు నీవెనతె నావచియించుటుయేమి జాగవై” -tbId- 235 
“ స్త్రీయన్న తరువాత సిగ్గుండనలె సరే మాకువ్లు దిళదమ్మ 
సర్వలోకజేతస్వామి నీకింతగా బనికిరాకపోయెననినమూట " .-1b14-237. 
పై రాక్షసస్త్రీల మాటలలోని వ్యానహారికత, ఒడుపు రచనకు సహజత్వాన్ని 
ఇచ్చి పరితకు ఉత్సాహాన్ని కల్గిస్తున్నాయి. యుద్దకాండ సంశయఖండంలో రావణుడు 
సీతతో, రాముడు కోతులతో వచ్చి తనకోటను ముట్టడించినాడని పరిహాసంగా 
చెప్పే సందర్భంలోని మోటలను పరిశీలిస్తే, విశ్వనాథ ప్రయోగ కుశలత, తెలుగు 
వాక్యంపై ఆయనకున్న స్వామ్యం అర్థమవుతాయి. - స . ఇ 
“కోతుల తోకపట్టుకొని గోలగ నీపతి వార్ధిదాటి యాకోతుల 
తోడనాదయిన కోటను ముట్టడి వేసెనేసతీ! యాతెలినేమి చెప్పవలె” . 


160 రామాయణ కలృవ్రశం - తెలుగు దనం 
7 శ్ర్రయెత్తున్‌ దివిషద్విరోధుల దివిషద్ధం తానమెత్తుంగసుంగొనకమిది యెత్తివచ్భుటబ" 
“కోతుల బలంబెన్న నాకును నీభర్తయటంచు జాలి మది గల్లుం గల్లదా? 
యిం ద్రజిత్తునకేమున్నది? యుద్దరంగముల మృత్యు క్రూరుడా వీరుడై” 
-సంశయ--? 2. 
సంభాషణ లలోనే కాకుండా నర్షనలలో గూడా విశ్వనాథ వాక్యంలోని 
ఒడుపును గమనించవచ్చు వానరసేనను జూచిన రావణుడు “తెణవినయట్టులు త్తరపు 
దిక్కున వారిధి యెంతయుండెనో తెజచినయట్లు దక్షిణ దిక్కున నాహిని యంత 
యుండెబో విలుచుకతిన్ననైన కసి వీరులనెందరు తిందురాశరుల్‌” . 016-108. 


అట్లే సారణుడు రావణునికి వానరవీరుల శౌర్య పరాక్రమాలను గుణగణా 
లను పరిచయం చేసేసందర్భంలోని వృర్ణనలో గూడ ఈలక్షణం కనిపిస్తుంది, 

“అక్కటా! వాలితనూ జుజోతడహంకారనూర్తి 
యుక్కివుండును వాలిమాక్కునుండి తానూడిపడెనన' -1916-114, 

“ ఆయన హనుమంతుని తండ్రి హనునుంతుడన మనయూర 
వేయగ్గిముంటటు పెట్టినిరియించి వెళ్ళినవాడు” -1014-132. 

కక ఆఆం- మినుదాటు సత్త్వము గలవాడు 
గద్దింపుతో శత్రుకోటి కాలాగగా నీనివాడు” -1b14- 112. 


“అతని కన్యాయమని తోచినపుడు నానియొడలువానికి 
దెలియద యుగ్రమూర్తి; అపుడతని వేడుచేసెడు 


నదియు లేదు ---- ---- ప -lbid-137. 
అంగదుడు రావణునికి హితం చెప్తూ సలికిన మాటలు గూడ అట్టినే. 
“ నీవది చేసినావనుచు నీవిది చేసితటంచు గొప్పుకానీ 
వెస నేగుదెంచిన కసీంద్రుల యందు నొకండాకండు నీ 
ప్రేవులు తీసికొందు మెడ్రేలను నేసి కొనంగలండుసూ? '- 
నేనెలుగ రాఘురాముడదేటికొ యింతసీయుటల్‌' -1916- 169. 
యుద్దంలో నికుంభుడు నీలుని బాణములలో నొప్పించి అపహాస్యం చేస్తూ 
పక్కిన పల్కులను కూడా “ఒడుపుకు' ఉదాహరణగా చూపవచ్చు. “కోతులు 
రాజ్యాలు పోర్టు కోటలకున్‌ ముట్టుడులును చేతులు గోళ్ళులు శితశరాక్షీణ 
సంతతులుమీ తెల్సి యేమిరా” -lbid-252. 


తనసైన్యంలోని వీరులు చాలామంది యుద్దంలో మరణించిన వార్త విన్న 
రావణుడు బాధతో అవిశ్రాంతుడైయుండి విశ్రాంతి కోసం నిద్రిస్తాడు. కలలో 
రాక్షస వీరులు కన్పించి యుద్దవర్ణనలు చేస్తారు. ధూమూత్లుడనే వీరుడు చెప్పే 


నాక్టు గతమైన తెలుగు దనం (్రాక్తములో ఒడువ్రు) 161 
మాటల్లో తనుయుద్దానికి వెళ్ళేటప్పుడు కల్గిన దుళ్ళకునాలను లెక్క సేయకపోవడమే 
తనమృత్యువుకు కారణంగా చెప్పుకుంటాడు, + 
“బతికి రావింటికనుచు బ్రకతియంతగా చెప్పగా 
నాకు వినుటకు చెవులు లేవు” -కుంభక్షర్ణ- 17. 
తనను మారుతి వధించిన పద్దతిని వివరిస్తూ “వానిసూటియు వాడును 
బగిలిపోను నారథము గుజ్తములును చూర్ధమ్ములయ్యె నేను సులువుగ దప్పి కొన్నాను 
గాని లేకపోయిన నిదియైన లేకపోదు” 1016.22. 
తను విసిరిన గదను హనుమ తాళుకొనడాన్ని వివరిస్తూ చెప్పే మాటలు 


“ తాళుకొనగ నద్దిమహాకాలుడు కానలయు, నిజముగా వాడు మహా 

కాళుడు, వేటొకగిరి నామౌళి విసరునట్టు నాకు నునసునందోచెన్‌' 25, 

వ[జదంస్టుడు తనమరణవృత్తాంతాన్ని వినరిస్తూ చెప్పీమాటలను గూడా 
గమనిస్తే వాక్యనిన్యాసంలో తెలుగువారి ఒడుపును విశ్వనాథ ప్రయోగించినతీరు 
ఇంకా ఇంకా స్పష్టమవుతుంది. = 
“ వీలుంజాలును లేనిదే హము.తనాబీనుండకొడ్యుండెనే యోలిన్‌ వాలియటంచు జెప్పెదరు 
నిన్నూగించ యేడుసము ద్రాలన్‌ మల్పుచున్‌ నముంచుచుప్పు జలవఖున్‌ శ్రావించెనంచందరు 
అవాలిన్‌ మించినవాడు వానికొడంకబ్బా! యంగ దా భ్యూడ గన్‌ 
అన్నట్టుగనంటచితి నావెలున్నటెందో రాయబార వలుగవన చ్చిటెటకే 
తనల్నంద న్నిన గోపుర వున్నదివి అంచంకొ నిపడి యె ను నీస్టలిపై కుంభ కర్ణ -28-29. 
వాడంననల్న నిల్వనిచ్చెనా_---- ---- వానిద ప్పీంచుకొని పోన లయలు 
నన్ననతడడుగం ననల్నగదలనీయడుగదయ్య”  -1bid-30. 

పై సద్యాలలో “తనాబీముండకొడ్కుండెనే' 'ఆనాలిన్‌ మించినవాడు వాని 
కొడుకబ్బా!' ' అన్నట్టుగ మరచితి' 'వాడునన్న నిల్వనిచ్చెనో వంటి ప్రయోగా అలో 
వాక్యంలో ఒడువు సాధించబడింది. నీరిమాటల విన్నరావణునికి నిద్రమత్తు ఎగిరి 
పోయింది భయం కల్గింది, స్వగతంగా చెప్పుకొనే మాటల్లో 


“ వీరలింతయింత వీరులగుచు హనుమచేతసరియె 
నంగదుచే కూడ మడిసిరేమి రామమహిమ” -!b1d-36. 


అనుకుంటాడు, 'హనునుచేతసరియె' నంటి ప్రయోగంలో హనుమంతుని 
శౌర్యపరాక్రనూలు నానికనుభవమైనట్టు తెల్పడంలో ఒడుపు ఉంది. "ఏమి 
రామమహిమ' అని రావణునితో సల్కించడం వల్ల క్రనుంగా వానిలో రాముడు 
విష్ణుననే భావం బలపడుతున్నట్లు తెలుస్తుంది. ఈవిధంగా తనకల్పవృకంలోని 
వాక్యనిర్మాణంలో, నాక్యనిన్యాసంలో విశ్వనాథ తన అసమానమైన ప్రతిభతో 
తెలుగువారి మాటల్లోని ఒడువును, విశేషంగా ప్రయోగించి కావ్యాన్ని తెలుగువారికి 
సన్సిహితం జేయడంలో సఫలీక్నతుడైనాడు. 


162 రామాయణ కల = తెలుగు దనం 


6.తీ. కల్పవృక్షంలో వాక్యం-తెలుగువారి గడుసుదనం 
విశ్వనాథ పాత్రచిత్రణలో నేర్చరి. ఆయన రచనల్లో అనంతమై వైవిధ్యమైన 
పాత్రలెన్నో ఉన్నాయి. నవలల్లో నాటకాలల్లో, కొన్యాలలో ఆయన సృష్టించిన పాత్రలు 
సజీనచైతన్యంతో తాణికిసలాడుళుంటాయి. కల్పవృక్షంలో పాత్రలు కూడా ఎంతో 
వైవిధ్యంతో శీర్చిదిద్దినాడు. పాత్రల స్వభావం, మనస్తత్వం, ఆలోచనలు, వ్యక్తిత్వం 
వంటి అంశాలన్నీ వారివారి మాటలద్వారా ఎక్కువ భాగం వ్యక్తమవుతాయి. వివిధ 
సందర్భాలలో విభిన్నన్యక్తులతో నోరు నూట్టాడే తీరునుబట్టి ఆపొత్ర స్వభావాన్ని 
తెలుసుకోవచ్చు. కొన్ని సందర్భాలలో కొన్ని పాత్రలను గడుసుగా తీర్చిదిద్దినాడు. 
ఆపా త్రవ్యక్తిత్వంలోనే ఆధిక్యత - అధికారపూర్వకప్రవర్తన, ధార్హ్హ్యం వంటివి 
ఉంటాయి. శయణాలన్నీ ఆపాత్ర చెప్పేమాటల్లోని గడుసుదనంత్తో బయట. 
పడుతాయి. కల్పవృక్షంలోని కొన్ని పాత్రలు ఈద్చష్టితో ప్రత్యేకంగా మలచి భద 
గుణమైన వాక్యరీతిని, అందులోని తెలుగువారి గడుసుదనాన్ని (ప్రవేశపెట్టినాడు 
విశ్వనాథ. కొన్ని ఘట్టాలలో ఆయాపాత్రల మాటలను పరిశీలిస్తే ఇది స్పష్టమవు 
తుంది. విశ్వామిత్రుడు యాగరక్షణకోసం రానులక్మణులను తనవెంట సంఫన్లుని 
దశరథుని కోరినాడు. కానీ.దశరథుడు, దానికి అంగీకరించలేదు. రాముని నిడిచి 
ఉండలేనన్నాడు. ఆ సందర్భంలో విశ్వామిత్రుడు దశరథునితో సలికినమాటల్లో 
గడసు దనాన్ని గమనించ్చనచ్చు. | Er 
* సీకొడుకును గ్రైకొనిచని మాకొకలియంచు దిందునా! పిచ్చిన్ఫపా! 
మాకడ ప్రశస్త ను స్ర్రన్యాకృతి కలదద్ది నేర్చి సంపెద ముంతే” - బాల. అహాఖ్య, 35 
“ ఇమ్ముగు విద్యనేర్చెదము, నింకను వాకొక చిన్నమెత్తుకా | 
ర్యమ్మును చేసిపెట్టనలెనాపయిన బూవులలోన బెట్టికై 
కొమ్మని నీకుమారుడిడిగో వని నీక యొసంగువారమే” -1ఏ14-36. 
పై పద్యాలలో 'నూకాకలియంచుదిందునూ' 'పిచ్చిన్ఫపా' ' అద్దినేర్చి సంపెద 
మింతే' “కైకొమ్మని' ' నీకుమారుడిడిగోనని' అనే ప్రయోగాలలోని. గడుసు దనం 
వ్యక్తమవుతుంది దశరథుని పిచ్చిన్ఫపా' అనడం ఎంతో గడుసుదనం. విశ్వామిత్రుని 
ధార్హ్హ్యం తెలుస్తుంది. అప్పటికీ వినని దశరథునితో కోపంగా, వ్యంగ్యంగా, 
“ అవునయ్యా! అవునిత్తునంటి మొదలీయంతంబునందీయనం 
టివి; పోనీ! రఘనంశ యోగ్యమగునో నీచేత! నీకున్‌ సుఖం 
బవు, నీబంధులు నీవునున్‌ సుఖము పెల్లెయుండుడేయబోదు” -lbid-63. 
అంటాడు. పద్యం ఎత్తుగడే ' అవునయ్యా! అవు' గడుసుగా “పోనీ! రఘనంశ 
యోగ్యమగునో నీచేత “నీవునున్‌ సుఖము పెళ్లై యుండు" 'నేబోదు' వంటివన్నీ 
ఎంతో రసస్పోరకంగా, వ్యంగ్యంగా, గడుసుగా విశ్వామిత్రుని కోసాన్ని తెల్పు 


వాక గతమైన తెలుగు దనం (వాక్టుములో గడుసు దనం) 163 
“ అడిగినదేమొ చెప్పకునె యాయితరమ్ముఖిలంబు చెప్పునూ 
అడుగక యట్టెనించుబడి యుందురు శ్రోతలు, నిద్దియేసుమీ! 
గడుసరియౌ కథాకథన కౌశలమేమియటందురు” - అహల్య- 306 


భగీరథ వృత్తాంతంలో శివుడు గంగను తనజటాజూటంలోనే బంధిస్తానను 
కుంటూ చెస్పినమొటలు ఎంతో గడసుగా ఉన్నాయి. 


“పెదదియట్లెయుండనిట చిన్నకుమారిత సెండ్తియాడె, నా 
పెద్దది గద్దరై యసలెసెండిలివద్దని కూరుచుండె, నాయొద్దనె దీనినుంతు”. 
-lbid-377. 
పై సద్యంలోని రెండోసాదంలో గడసుదనం ముప్పిరిగొనింది. “అసలె పెండ్లి 
నద్దని కూరుచుండె అనే ప్రయోగంలో ఉంది. రాముడు తనను “మునిశిరస్సీ 
మంతముక్తానుణీ!" అని సంబోధించినప్పుడు విశ్వామిత్రుడు “ భళిరయ్యా! 
బాలకా కుళ్లు ! మాముని మూర్థంబులనట్టు కట్టిన జడల్‌ ప్రోదోచి సీమంతముల్‌ 
తనుకన్‌ బాపటన్‌ దీర్చి యాపయిని ముక్తారత్నముల్‌ పెట్టెదీవనుటే నాతలపైని 
ముత్యములునై యాముక్తనుయ్యెన్‌ శిశూ! ” అని గడుసుగా చమత్కరిస్తాడు, 
అట్లే జనకుడు రానులక్ష్మణులను జూసి వీరెవ్వరని ప్రశ్నించగా వారెనరో 
సూటిగా చెప్పకుండా వారుచేసిన మహాశ్చర్యక్రియలను వర్లిస్తూ తనకెక్కడో 
దొరికినారని గడసుగా రానులక్ష్మణులను గురించి చెప్తాడు విశ్వామిత్రుడు. 

“ సీరా!వీరు ---- యీరాజన్యకుమూరుల్‌ దొరికినారెచ్చటనో నాకు, 
నాతోరా నేనొకచోట వెన్టిరిగిచూతున్‌ వీరు గన్పించినన్‌' అంటాడు గడుసుగా 
వారు శౌర్యపరా క్రమూలను అద్భుతపు కార్యాలను వర్జిస్తాడు, 

“నాదు యజ్ఞనూహ! చెడుచుండినన్‌ ప్రభువులైదనుదెంచిన వీర 

లిద్దరున్‌ గాచిరి యారు రాత్రులును బవళ్ళునుగాను” 

“ ఏప్పషత్కమొ నూరీచునెగురుగొట్లై నాతడేమయ్యె నీవరకయిపులేడు”. 

“ఒకరాయియేమొ స్త్రీయై చకితాకులమైన మాకు జౌకట్టుగ నా 

యక! యీతనిం బలిధ్వంసక! స్వభు! వైకుంఠ! యనుచు సన్నుతిపట్టున్‌” 

బాల-ధను-19 £024. 

“అంతనిచటికి వచ్చితిమి' అని చెప్తాడేగాని రామలక్ష్మణులు దశరథ తనయు 
లని మాత్రం అనడు. ఇదే విశ్వామిత్రుని గడసుదనం. తనవివరణతో శ్రోతలకు 
సహజంగానే వారెవరో అర్థమౌతుంది, అర్ధం గావాలని ఆయన అభిప్రాయం. 
“దోరికినారెచ్చటనో నాకు'“ఒకరాయి యేమొ స్త్రీయై' “ఆతడే మయ్యె నీవరకు 
నయిప్పులేడు' వంటి ప్రయోగశాలలోని గడుసుపోకిళ్ళు గమనించవచ్చు. 


164 రామాయణ కలువుతం - తెలుగు దనం 

శునళ్ళేపునికి బదులుగా తనకొడుకులలో ఒకరిని యజ్ఞసశువుగా పొమ్మన్న 

ప్పుడు వారు నిరాకరిస్తారు. అప్పుడు విశ్వామిత్రుడు కోపంగా వారితో చెప్పే 
మాటలను గూడా పరిశీలించవచ్చు, 


“__--అరె! ధర్మంబు చెప్పిన మీకింతయు బట్టుదే! కరుణయే లేశంబు 
మీగుండెలన్‌ దనుకంబోరె! యిదేమి పుత్రకులు! మద్వాక్యంబునంగౌరవంబును 
లేదే! యిదెమిమ్మునే సుకృతకర్మల్‌ ధర్ములంచెంచితిన్‌” బాల-ధను-169. 


'అరో ' మీకింతయుబట్టుదె' 'యిదేమి పుత్రకులు వంటి ప్రయోగాల లోని 
గడసుదనంతో విశ్వామిత్రుని ఆగ్రహం వ్యక్తనువుతుంది, 
పరుశురోముడు శినధనుస్సును విరచిననాడెన్వడని జనకుని సభలో ప్రశ్నిస్తూ 
పల్కినవూాటలు ఆయన క్రోధాన్ని అహంకారాన్ని, శిన భక్తిని ధార్జ్హ్ర్యాన్ని 
ప్రస్సుటిస్తాయి. 5 పద్యాలు 'ఎన్వడురా! ఎవ్వండురా!' అంటూసొగుతాయి. 
“ఎవడురావాడు? లోకేశ్వరు, గ్రైలాసపతి, పరంజ్యోతి, కసర్ణిదనును 
మర్దితముగాగ విణిచిన మగతనంబు కద్దమనుగా బొంగిన కంధితరగ” యెనడు 
రావాడు? బా-ధను-404. 
“యినుడజాలని క్షత్ర బంధువెవడురా? యెవడురావాడు?” -1b1d-407. 
* ఏవ్వడురా? త్రిలోచనునహీననుహాధనుపెత్తిచేతి క్రొంబువ్వు 
విధాన దాని బలుముక్కలు సేయగ సాహసింసగా గ్రొవ్వినవాడు” -Ibid-408. 
వీటన్నింటికి జనాబుగా అంతకంటె గడుసుగా రాముడు సమాధానం మన్నాడు, 
“ఎవ్వడు ప్రమధుల హేరంబః హీకారియయ్యె; నెవ్వని కఠమున స్వామిద్నక్టతి యింతగావిచ్చె 
నెవ్వడు శివఫాలధ్బతి హేతుదైయెగసెనోవాడు; క్రొవ్వి శివ ద్రోహపథము కోన్నట్టికోడీడు, నేను” 
ఈసమోధానంతో పరశురాముని బౌద్దత్యం - నికటచంక్షమణం విరిసి 
పోయినాయి. వెంటనే మృదుతరహాో సనదనుడై ' నీవటోయీ! యోయి! నెట్టికసీల! 
నీవా? శైనధనువును వంచినావృ(416) అంటూ ఏనిధంగొ నిరిచినానో 
చెప్పమంటాడు. రాముడదో అల్బకార్యంగా 'చేతలాగితిని కాబోలు చేతిలో ఛిన్నమై 
విరిసె (418) "అంటాడు, వెంటనే పరశురాముడు “ఏమీ! ఏమీ! కపాల 
భృద్దనువుననీ కేమి నిరాద్భృ తి? సీవాస్వామి ధనుసు చూచునంత పొటికిలేదా” ? అని 
రాముని నిర్హఖ్యానికి ఆశ్చర్యవడినాడు, అంతేగాక తను తెచ్చిన నారాయణ ధనువును 
విరచమున్నాడు. దానికి లక్ముణుడు వ్యంగ్యంగా గడనుగా చెప్తాడు. 
“ ఈవిల్టు విణుదునయేని యేగూతునిత్తునటన్న 
యీనిదేహాధిపు ప్రతిన యెన్నడో యెన్నగా నాడు 
రావలెగోసమ్ము నాడు రానలె రాజులమీద 
నీనచ్చుటేటికి? నిప్పుడేటికి నిట్టి యుద్దమ్ము" , బాల-ధను-430. 


నాక్ళగతనమైన తెలుగు దనం (గడును దనం) 165 
జనకుడు ' శివధనుర్భంగం చేసినవానికే సీతనిస్తానని ప్రకటించినప్పుడే కోపం 
రావాల్సింది. ఇప్పుడొచ్చి ఈయుద్దనుంతా ఎందుకు అనేమాటల్లో 'నాడురానలె 
గోపమ్ము నాడురావలో అనే ద్విరుక్తి ప్రయోగంలో 'నీవచ్చుటేటికి అనేచోట 
గడసుదనం పరశురానలుని దొడల చుంలకనభఖావం ప్రస్ఫుటవతెతాయి. 
ఆరంభయనవ్వనంలో ఉన్న పీల్లలకుండే గర్వం, పరాక్రమంతో గల్గిన బొద్దత్యం, 
అప్పటికే నీరులన్న కీర్తిసాందిన అహంకారం, ఎదుటివాళ్ళను తృణీకరించే ధోరణి 
వంటి నన్నీ లక్షుణుని మాటల్లో తెలుస్తున్నాయి. 


దశరథ కౌసల్యలు రామననగమనం ర్వాత కుములుతూ దుఃఖిస్తూ ఉంటే 
వారిని ఓదార్చడంలో సుమిత్ర గడసుదనంగా మొట్టాడుతుంది, తానుకూడా 
బాధపడ్డున్నా, దాన్ని అణుచుకొని, ఇతరులను ఓదార్చగల్లే మనస్టైర్యం ఉంది 
సుమిత్రలో. ఈలక్షణం బాలకాండలో శాంత బుస్యశ్చంగులను పంపేటప్పుడు 
బాధపడుతున్న దశరథ కౌసల్యలను ఓదార్చడంలోనే కన్పిస్తుంది. కాని ఇక్కడ 
ఆగుణం ఇంకా తీర్చిదిద్దబడింది. 
“ఆహా! యేమిది యశుభవ్యావహారము లొడెదరిద్దరాల్మగలు బలీ! 
యోహరి సాహరి నొకరోక రూహలపై లల్లీ యురక తపింపన్‌! 
తనకుం పుత్రుడు ప్రాణమంచెటిగి చింతామగ్నుడా భర్తగైకొని 
వేరీతులదేర్భుకోనగుట లేకుండెన్‌ సరే! 
నీవు పొంగిన దుఃఖంబున (గ్రుంగిపోయిన నృపున్‌ గేలూదియెన్వారు 
తేర్చను బాలింసను చేయగల్లుదురు”, -1b14-35. 


చివ్వకు జాలుబిడ్డ వనిజేరినవాడట; చేతకాని నాడెనడో పోయినట్లు నెగులేటికి; 


“ రాముడుబాలు డంచనీ నొవ్వకు! బాలుడేయని మనోగతినుండుమ దళ్లినౌట 
వాడెవ్వడు? వానిక్తేమిభయమే? గిన త్రోవను వచ్చుస్వామియై"' 1614.36. . 
రాముని శొర్యపరా క్రమాలు నర్షిస్తూ అంతటి వీరుడు అడనికి వెళ్ళినాడని. ' 
భయపడడం ఎందుకు? నీవు తల్లివికాబట్రి పసివానిగా భానించడం సహజం; 
దుఃఖంతో క్రుంగిన భర్తను ఓదార్భక నీవుకూడా దుఃఖపడితే ఏంలాభం? నంటి. 
చుందలింపుతో కూడిన మాటలతో సుమిదత్ర రాజదంసతులను ముఖ్యంగా 
కాసల్యను గడసుగా ఓదార్చింది. "ఆహా!" “ఆల్మగలు బిలో “ఉఅకతపింపన్‌ “తేర్చు 
కోనగుట లేకుండెన్‌ సరే!” “చేతకానినాడెనడో పోయినట్లు నెగులేటికి వాడెవ్వడు? 
వానికేమిభయము'”” నంటి 'ప్రయోగాలన్నీ విశ్వనాథ. వాక్యవిన్యాసం లోని 
ప్రతిభాసాముర్భ్యాలను ఎత్తి చూపిస్తాయి. సమాధిలో దేవతలు రాజ్యంచేయ వద్దని 
వెప్పినట్టనిపించిందని సక్కినరామునితో కైక గడుసుగా “ యిపుడట్లేయగు 
టేసంకష్టయైై జానకింగని సింహాసనసీను వేజొక గతిన్‌ గన్చించుబొమ్ము" 
(అయోధ్య-అభి-96) అంటుంది. 


166 రామాయణ వోర్దున్త)వ్యం - తెలుగు దనం 
పట్టభంగానికి కైకనుద్బోధిస్తూ మంధర ఆక్రోశంతో, కోపంతో, ద్వేషంతో 
నిందిస్తూ, ఆకేసిస్తూ పల్కినమాటలను గూడా ఇక్కడ ఉదహరించవచ్చు. 

“ తనకుంగన్నులు విప్పుకోల్పడవటే తావచ్చి పెద్దమ్మ నెత్తిన గూర్చున్నది 
యేమొగావలయు ధాత్రీ జానీరాముండయ్యెనేనీ తినగూడు లేదుజుమి! నాకేకాదు 
నీకున్‌” -tbid-108. 

వనవాసగతునిగా పోతున్న రాముని వెంట బ్రాహ్మణులు తాముకూడా అడనిక్లీ 
నస్తామంటారు. వారిని నిరోధిస్తూ గడసుగా సమాధానం చెప్పినాడు. 

“ రాచనగరునున్న నన్నాచి మీయుపాసనానీధి మీయిండ్ల బట్టుటనైన 

వనములందున్న నన్నేలబట్టురాదు” - అయో- ప్రస్థాన- 320. 

ఉపాసనా రహస్యాన్ని చాలాగడసుగా చెప్పించినాడు విశ్వనాథ. కోసలరాజ్య 
(ప్రజలు తాముగూడ రామునినలెనే వ్రతనిష్ట పూని ఉంటామని, వ్యవసాయం, 
సంసారం, వంటి పనులన్నీ మానుకుంటామని గడసుగా నిష్టరంగా చెప్తారు. 

“జడతసస్వులమై రఘుస్వామి! నీవువచ్చునంతనరకు నిద్రైనూన్రతమునినుము 

వ్రతమునీయది నీది మా వ్రతముమౌది! వ్రతము భంగించుమని చెప్పరాదు గాదె!" 

-lbild-367. 

గుహుడు రామునకు స్వాగతమిస్తూ పల్కినమాటలను గూడా పేర్కొన 
వచ్చు. “ఏమి యతిధివచ్చెనింటికి! నా రాజ్య మెల్లనీది! నీకునేమియేమి వలయు 
నవ్వియవ్వివాడుకో! (శ్రీరామ! యేమి వెలికాడొ యీవునాకు” 1-1b14-393. 

అననూయతో తనస్వయంవరం వృత్తాంతం చెప్పి ఆమె ఇచ్చిన దివ్యాభరణ 
లేషనవస్తాలను తీసుకొని వచ్చి, ఏకొరితంలో రామునితో సీత , 

“మనవైపున ప్రజ ప్రీతులైన సంతోషము కొలందినిత్తుముధనమున్‌ 

గొనునున్న రీతి బుషి వనితలు తపమిత్తునుంచు బలుకుదురు సుడీ" 
అంటుంది. మరొక సందర్భంలో రాముని (ప్రవర్తనను విమర్శిస్తూ నిస్థరంగా చెప్పే 
సీతమాటలలోని గడుసుదనం గమనించవచ్చు. నై 

“నా మొగమే చూడలేదే యామెయి కొన్నాళ్ళు, మరల నట్టు జరుగదటంచే 
మో నమ్మకము అక్కట! మీమాటలు నమ్మరాదు మీకేమీకే!" 114-193, 

విరాధుడు తనను గురించి చెప్పుకుంటూ గడుసుగా, 

“ నాపేరే వినలేదా! యీ ప్రాంతములేల రాక యెవ్వరులు మీరల్‌' ? 

“ఏలా వచ్చుటో రాక రాకీ యుర్విస్టలియొక్కడే దారికెనా? 

ఎన్బోవిరాధుండు మౌన్వాయుద్రక్షిణ దిజ్మహీశ్వరుండు” అర.-దశ.-32,34, 

“ ఈనడునున్‌ దపస్వి జనమెవ్వరురారిట పూటపూట (బాచినము 
నేన్గుపచ్చియెజుచిన్‌ దినజాలక మొత్తిపోయె, ఓహో! నరమాంసభాది పులియున్‌ 


నాక గతమైన తెలుగు దనం (వాక్యములో గడును దనం) 167 


రుచి, యచ్చనునుస్య మాంసమెంత్తైనరుచో నచింపదగునా? నురిస్నానము చేసి 
రండికన్‌ ” -IbId- 36. 

పై విరాధుని మాటల్లో వాని a: ధార్హ్హ్యం, అహం కారం, 
గడుసుదనమే ప్రస్సుటనువుతున్నాయి. చివరిలో “స్నానంచేసి రమ్మనడంి' 
“స్నానంచేయని వారిని భుజించనని' చెప్పడం విశ్వనాథ సదాచారానురక్తిని 
చూపిస్తున్నాయి. సుతీక్షుడు రామునితో పల్కుమాటల్లో ఒకనయోవృద్దుడు ఒక 
యువకుని తో చనువుగా, ఆత్మీయంగా మాట్లాడునప్పుడున్న గడుసుదనం కూడా 
కన్పిస్తుంది, రాముడు భగవంతునిగా తెల్సినప్పటికి మాటల్లోని గడుసుదనం ఉంది. 


“* అదికాదయ్యా! పరీశ్లాపదంబునకున్‌ దాటిన నీవయిట్లనుట మౌ పుణ్యాత్త 
లోకంబు కైకొనవాంఛించవుగాకో -1014- 160. 
సీత రాక్షసులలో విరోధము వద్దని చెప్పే సందర్భంలో గడుసుగా ప్రారంభించి 
(కనుంగా అసలు విషయం బయటపెడుతుంది. 
“నినుగూర్చి నేనెదియునుగాను ఒకచెప్పెడు దాననుగానుగాని 
దితిజపొళ్లై తుదిదినీకదియేటికి చెప్పనే ప్రభూ!” 
“ నికరముగాక చూచిన నిన్నటిసాయమువేళ మీరుమీరొకటిగ నుంటిరి” 
“ ఈఉదయమొస్పెమ నిన్నును బంచె దల్లికానుకు 
మనభాగ్యమీవిధమునంజన నియ్యది చాలనట్లు 
నెత్తికి కొనితెచ్చుకోనయిన తీరుననున్నవి యావిరోధముల్‌” . 
పై పద్యాలలో “నీక్షునేచెప్పేదానను గాను “మీరుమీరొకటి గనుంటిరి' 
“నిన్నును బంచెదల్లికానకు' “వియ్యదిచాలనట్లు' “నెత్తికి తెచ్చుకోవడం" నంటి 
ప్రయోగాలలో హితవుచెప్పడల్లలోవి గడసుదనం తెలుస్తుంది. అంతే కాకుండా 
“ ఈనామాత్రపుయూహనేరనని కానీ, నేబరిజ్ఞాత్రి నం 
చైనం గాదు వచించెదది జనువుచే” 
“ ఆదైత్యసంతానమే. మైనన్నీ కపరాథమున్‌ సల్పెనా యౌగాని నిర్లేతుక 
ప్రాణాసాయమువా రికేటికి ఘభింప జూతువో చెల్లరే” - అరణ్య-దశవర్ష-197. 
పైపద్యమంతా గడుసుదనానికి ఉదాహరణగా పేర్కొనవమ్ము. అగస్త్యుని కథలో 
వాతాపి ఇల్వల వృత్తాంతం సీత చెప్తుంది. కథ చెప్పడం ముగించి సీత బాగుగ లేదా” 
అని ప్రశ్నించినప్పుడు రాముడు ఎంతో గడుసుగా జవాబు చెప్తున్నాడు. 


“నాకాబాగేమో తెలియదు గాని తెలిసినవి రెండు సంగతులు. మొదటిది 
నీవు రాముని భార్యవని. రెండవది జనకుగన్న కుమారివని”. అప్పుడు సీత 


168 రామాయణ కల్చున్దశం = తెలుగు దనం 
“గాదు గాదు రఘూత్తముని భార్యా రత్నమును” అంటుంది. -1014-283. 


శూర్చుణఖ రావణుని గురించి గొప్పగా చెప్పడంలో అతిశయం గడసుదనం 
అహారికొరం స్ప తాయి. 


“ ధరాభత్సామి దైతేశ్వరుండన్నానే 'సెద్దతల్లి పుత్రకుడు నాకాతండు” 


“ఏర్వినరు తఛ్ఫార్య క్రియాశ్చర్యముల్‌ -అరణ్య-సంచనటి- 119, 
రావణాదుల ఘనత గురించి చెప్తూ, “ బ్రహ్మాలోకమార్తించిన వారు నా 
సహోదరులు వారికంత మర్యాదగలదు” అంటుంది. -lbid-130. 


రాముడు శరార్సణఖ తో తామిచ్చరికి శృంగారం పొసగదని చెప్తూ 
“మురియందము కాదన వదసురులకు నదియేది మీకు సుందరమోమానరులకు 
గొదది మీకో గిరమేమేసుంతయు బెసగినం జాలుగదే. ” 


“ అయినమగడు కాదొ అప్పడంబు”" పంచవటి 45-146. 


లక్ష్మణుని వద్దకు వచ్చి తన్ను (ప్రేమించమని కోరిన శూర్చణఖతో బశ్మలుని 
సమాధానం ఎంతో గడనుగా, సుకుమార హాస్యప్పోరకంగా ఉంటుంది. 
“ఇదియొక గంతనామెడకు నేటికి గట్టికొనంగ నున్నదే 
వదిలి యయోధ్య నిర్మనుత నవ్చీతి నిచ్చట నున్నపూట లే 
'నిదియును బూట నీకు.మటిీ నెత్తికి నేలకు చేయలేను”. - సందవటి-161. 
నాయొక్క పొట్టకోసమే నూయన్న పయిన్‌ ననాన నాధారపడం 
గా యుక్తముకాదంచును జేయుదును పవాసములనశేష దినంబుల్‌' - 162. 


చూడగన్‌ యోజనమంత యున్నయది రోజున్‌ రోజునీ భోజనం 
బేడన్‌ వట్టికనీసమైన నగునే యేయెన్లా! మా తల్లినీ 
తోడంగాననమందు గొళపురము నాతో నాకుగ్గెంల్యమే” -1014-163. 


లక్మణుడు శూర్చుణఖను ఆటపట్టిస్తూ దాని రూపాన్ని రాక్షనత్వాన్ని, 
తనపరాధీనతను సున్నితన్యంగ్యంతో గడుసుగా చెప్తున్నాడు. కానిమోహంత్లో నున్న 
కటలా ఈమాటలు అర్టంకొవు. 


దుర్ముఖుడు రామునితో “ఓరగానగి బలేయన్నావె! యీాధనుసును చిన్నుం 
గని నాల్లువవారల వంనుష్యున్‌ మేమునీగీతను నిల్వన్వలె? నిన్వధింపక ఖరున్‌ 
దర్శింప బోలేవట్‌ అంటాడు. రాముడు రాక్షసులను నియాంత్రి స్తాననడం, 
హెచ్చరించడం వానికి కోపం కల్గించి నాయి. కొని ఆకోసాన్ని వ్యంగ్యం గా 
తిరస్కారంగా వందు (ప్రదర్శించి చివరలో నిజమైన కోపాన్ని చూపిస్తాడు. 
బలేయన్వ్సావె యీధనుస్తును, నిన్సుంగని అన్సచోట గడసుదనం. ఈధనుస్సు 


వాక్ళగతమైన తెలుగు దనం (గడును దనం) 169 


ఆయుధంగానే గదా! మమ్ములను బెదిరిస్తున్నావు. మనుష్యులన్న ఉండే 
చులకన భావాన్ని 'నాల్గుమూరల మనుష్యున్‌ ' అనడంలో వ్యక్తపరుస్తాడు. 


ఖరుణ్ణి చంపేముందు రాముని మాటల్లో ఉన్న గడసుదనం చూడవచ్చు. 


“ ఆకంఠంబుగ మెక్కినట్టి మునిరాజానేక మాంసంబులన్‌ 
నీకంఠంబును గత్తిరించి యిదిగో నీచేత కక్కించెదన్‌ 
భూకాంతుడయినట్టి యాభరతుడబ్బో! తీక్టుడు 
ఈకార్యమున్‌ నాకుంబెట్టైన్‌' -సంచవటి- 442. 
అంటాడు. చక్రవర్తియైన భరతుడు దైత్య సంహారం చేసి, ధర్మ సంస్థాసన్షై 
తనను నియోగించినట్లు చెప్పడం గడుసుదనమే. రావణుడు సీతతో ఆశ్రమంవద్ద 
ఒంటరిగానున్నప్పుడు భిక్షకునిగా వచ్చి తన దురహంకారాన్ని చూపుతూ రాసా.) 
గా చెప్పుకొనే సందర్భంలోని మాటలుగూడ గఢుసుగా, ధాన్హ్హ్యంగా ఉన్నాయి. 

“ఓహో! మూడవనానిజూపుము సమస్తోర్వీ భరంబున్‌ ఫణా 

వ్యూహంబు నందునటోయిటో యొరగగా నూవంగనైనట్టి శే 

షాహిందక్కగ; వింశతి ప్రభు భుజా హంకార సంభారరే 

ఖా హేలాధృత శైవ పర్వత భుజాస్కంధున్‌ ననున్‌ దక్కగన్‌” జటాయు - 66. 

“ఓహో! మూడవవాని జూపుము' 'శేషాహిందక్కగ' “పర్వత భుజా 
స్కందున్‌' నంటి ప్రయోగాలలోనే కాకుండా శేషాహికన్నా తనే గొప్ప ఎందుకంటే 
తన పడగలపై భూమిని అటూ ఇటూ ఒరిగేట్టుగా మోస్తున్నాడు, కాని తను తన 
ఇరవై చేతులలో కైలాసాన్ని అలవోకగా ఎత్తినాడు. అనడంలో హద్దులు లేని 
దురహంకారం వ్యక్తీకరిస్తున్నాడు. ఆవాక్యనిన్యాసంలో గడసుదనం ఉంది. 

“నాదు వాకిటబడియుందురానాయువును సూర్యుడగ్ని 
నాకునాకేమ హాశ్చర్యమైకనబడువృుతిమహాదంష్త్రకాలదన్నితినేను” 014. 67. 

అనే ప్రయోగాలు కూడా అటునంటివే! కిష్కింధ కాండలో తారపా[త్ర అ 
ద్వితీయంగా తీర్చబడింది. ఆమె రాజనీతి, లోకజత, మనస్తత్వపరిశీలన, తదను 
గుణమైన సంభాషణ వంటి గుణాలు మూర్తీభనించినాయి, రెండవసారి సుగ్రీవునితో 
యుద్దానికి సన్నద్ధమైతున్న వాలితో “జాగ్రత్త రాముడున్నాడు” అని చెప్పడంలో 
రాజనీతి, గడసుదనం తెలుస్తాయి. 

“ నివేయుద్దము చేయబోయిన గానీ నేను ఛీతిల్బ సు (గ్రీవుల్‌ వందల్‌ చచ్చినన్‌ 
భయపడన్‌, (శ్రీరాముడచ్చోటనెదో నృక్షంబును జాటుచేసికొని దూయున్‌ 
బాణమేవేళనో, యావేళన్‌ నిను గాచుకోగల్లునూహం జేయలేనయ్యెదన్‌” 

-గజపుష్టీ-7 7. 


170 రామాయణ కల వ - తెలుగు దనం 
వాలి పరాక్రమం సుగ్రీవుని యోగ్యత ఆమెకుతెల్పు అందుకే ఎన్ని యుద్దాలు 


చేసినా, నందసు(గ్రీవులు వచ్చినా భయపడను అనడంలో ఆమె మాటనేర్పు 
తెలుస్తుంది. రాముని గురించి భయసడుతుంది. దీన్నే వాలి మరణించినప్పుడు 
దుఃఖిస్తూ చెప్పుకుంటుంది. 
“రాముండన్న యముండు కాచుకొనె భర్తా! పోకునుయ్యా! మహా 
శామంబైనది ధర్మయుద్దము నీసం గ్రామమాపూర్వ సం 
గ్రామంబలెగాదు అటంచు బలుకంగా నీవు విన్నావు గాదు 
ఈమా ద్రింజనుదెంచి కొంపకునునీవే నిప్పుముట్టించగన్‌”' - గజపుష్పే-2 30. 


వీటికన్నా లక్మణుడు కోపంతో సుగ్రీవుని దండించడానికి అంతఃపురానికి 
వచ్చినప్పుడు తారచూపిన గడుసుదనం నేర్చు, మాటల్లో జాణతనం సువ్యక్తనవు 
తాయి. . 
“మీమాట యెవరు కాదన రేమీ? వాగ్దాన భంగమెవరాడిరినీ 
వేమో యంతఃపూర్చాసామీష్టము నందువచ్చి జ్యామైయింపన్‌” 
“ఇంతదవ్వువచ్చి యేటికి నూరకపోన రాజుచూచి పోదుగాని రమ్ము" 
అంటింది. అదిచూఛి లమ్మణుడు తారచాతుర్యానికి గడుసుదనానికి ఆశ్చర్య 
పోతాడు. లత్మణుడు సుగ్రీవుని నిర్గఖ్యాన్ని విమర్శిస్తాడు. అప్పుడు 
“కచ్రెవిరచి ప్రాయ్యిని బెట్టినట్టు ఆడనలెనె! విషయము విషయము వలె 
వదింపగను ధర్మము ధర్మము కాని దగునె”' అంటూ సుగ్రీవునిదేమీ తప్పులే 
ఉంచింది, 
“తాను ప్రనుత్తుడైన యదితప్పు, మరేదియులేదు దోసను 
జ్ఞానుడు కొడు మూర్చుడును గాడు కృతఘ్నుడు గాజాలడా 
జ్ఞానిరసేజ భావుడును గాడు నమిత్రుడు గాడు నీకు” 
అంటూ “వృథావ్యాకులు చేయబోకుం బద్న తనూజున్‌ అంటుంది. పై 


మాటల్లో సుగ్రీవుని సుగుణాలన్నీ పేర్కొనడంలో తార నేర్పు ఉంది. చివరిలో 
వృధావ్యాకులు చేయబోకు ఎంతో గడుసైన ప్రయోగం. లక్ష్మణుని కోపం 
పోయిందని తెల్టుకోడానికి “ఏది ఒక్కసారి నవ్వు' అంటుంది. 'ఆ(ప్రభువైన 
రాఘవుని హాసము సర్వజగద్విమోహనంబ ప్రతిమాన మీవతనిైన ప్రియానుజు 
డిద్ది నంశ శాఖా ప్రణుతంబు చిహ్నమును గానలె! నేది! యెకింతనవ్వుమీ! 
మీప్రీయమిత్రుడున్‌ హృదయమేదురమోదరసాకృతిం జనున్‌ ర మెగడసరి తనం 
చూసి లక్ష్మణుడు నివ్వెరపోతాడు. ఆమె రాజ నీతిని ప్రశంసిస్తాడు. 


ఈవిధంగా విశ్వనాథ తన రామాయణంలో వివిధ పాత్రల మాటల్లో 
తెలుగువారి గడుసుదనాన్న నిపుణంగా చత్రంచినాడు. 


వాక్టుగతమైన తెలుగు దనం (కాకువు) 171 
6.4. కల్పవృక్షంలో వాక్యం- కాకువు 


కాకువు అంటే కంఠధ్వనిని మార్చి పల్కడంనల్ల అర్ధస్తూర్తి మారిపోవడం. 
ఒకే పదాన్ని అక్షరాన్ని లేదా వాక్యాన్ని పలికే తీరులో కంఠధ్వవిలోని భేదంవల్ల అర్థం 
మారిపోతుంది, వినేవారికి అదిచాలా బాగా ఆరనౌతుంది, వ్యవహారంలో 
మాట్టూడునస్పుడు 'ప్రతిన్యక్తికీ ఇది అనుభవసిద్దమే. భాషాశా స్త్రంలో ఒకే పదంలో 
ఈకాకువుంచే దాన్నే ' ఊనికో (A6Cent) అంటాం. మొత్తం వాక్యంలో ఉంచే 
“స్వరం (Pitch) అంటారు. రెరటిీనీ'కళిపి ఉంటే “వాక్యన్వరము" అంటాం (In- 
tonation). దీనినే భాషశా,స్త్రం కొన్ని చిహ్నాలలో సూచిస్తుంది. 


నేను బెంగుళూరువెళ్ళాను. - సామాన్యార్థం 
నేను బెంగుళూరు వెళ్ళాను - ప్రశ్నార్థం 
నేను బెంగుళూరు వెళ్ళామ - నీరసార్ధం 


ఈ నిధంగా సాధారణమైన కంఠస్వరాన్ని మార్చడంనల్ల పలికే మాటల్లో ఒక 
వ్యంగ్యం భాసిస్తుంది. అది ఆభాషాసన్వరూపాన్ని బట్టి స్వభావాన్ని బట్టి తళుక్కున 
మెరుస్తుంది. కాకువును నిర్వచిస్తూ విశ్వనాథ తన గ్రామ్యనూ? వాడుక భాషా? 
అనే ప్రసంగంలో చెప్పిన మాటలు పరిశీలొసీత పైన వరిం: విషయం ఇంకా 
శృస్టసరుతుంది: 
“కాకువు అంటే ల ఉచ్చారణలో చూపే ఒడుపు. 

_ఒక బాషాసామర్థ్యం ఆభాషలో కాకుధ్వనిని పట్టి తెలుస్తుంది. 
ఆకాకుధ్వనిని గ్రాంధిక భాషకస్నా.వాడకభాష మిక్కిలిగా 
ప్రయోగిస్తుంది” - విశ్వనాథ అసంకలిత సాహిత్యం -న్యాసములు -పే .154. 

ఒక భాషాశక్తి కాకువులో ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే శ్రోతకు వక్త 
హృదయోద్వేగం స్పష్టమయ్యేది దీనితోనే! విశ్వనాథ అభిప్రాయంలో కావ్యరచనలో 
కాకువును ప్రయోగించి, సఫలీకృతుడు కావడం దాదాపు అసాధ్యం. ఒకతిక్కన 
మాత్రమే దాన్ని సాధించినాడుకో. అందుకే తిక్కన భారతం చదవడం కష్టం. 
సందర్భానుసారంగా కంఠధ్వని మార్చి చదివితే గాని అర్థం సుబోధకమై రసస్ఫూర్తి 
కల్గదు. తిక్కన సాధించిన దాన్ని విశ్వనాథకూడా సాధించి నాడు. తన రామాయణం 
వాడుకభాషలో ్రాసినాడు.. వాడుకభాషలోని కాకువును తన కావ్యంలో గూడ 
ప్రవేశపెట్టినాడు. తత్తదుచిత సందర్భాలలో ఈ ప్రయోగాలు అర్జాన్ని విస్పష్టపరచి 
పఠితకు ఆనందాన్ని కల్గిస్తాయి. 
౯ కాకుద్దని వాడుక భాషలోనే ఉంది. గ్రాంధిక భాషలో కాకువును 


సాధించుకోవాలి. ఈ కాకువును (గ్రాంధిక భాషలో ఇమిద్దేటందుకు తిక్కన పడ్డ క్షస్త్రం 
భగవంతుడికి తెలును”. - విళ్చునాథ అనంకలిత సాహిత్యం 1-వు. 155 


172 రామాయణ కల్డ)న్దుతం = తెలుగు దనం 


ఈ అంశాన్ని స్ట్రాలీపులాకన్యాయంగా పరిశీలిద్దాం! “ విశ్వనాథ వాడుక భాష 
లోని కాకువు స్థానంలో కావ్యభాషలో ఎక్కువగా దృతాలను ఆదరించడం 
కనిపిస్తుంది.” - తిరుపతి వ్యాసాలు. పు. 103 


కొన్ని ఉదాహరణలతో ఈ అంశాన్ని స్పష్టపరచ వచ్చు, 
వ్యవహారరూపం = కావ్యరూపం. : 
పాపంరాజుదీ- కష్టాలు ప్రజలవీ - పాపముర్యీపతిదిన్‌- వికృతపు 
బాముఖు ప్రజలవి.. " బాలపు.27. 
ఆమీదట తండ్రీ (తం[డ్రికూడ) - ఆనలన్‌ ఫచింసరు నాక్షుదండ్రులున్‌ 


నాకు చెప్పలేదు. న. __ బాలప్కు31. 
ఇదీ - ఇదిన్‌ బాల.పు.30. 
నాడూ నేడూ - నాడుమరినేడున్‌ బాల.పు.30. 

- ఈశబరి సేన మరీ మరీ చిత్రం - ఈశబరి సేన మటిన్‌ మతి చిత్రమైచనెన్‌ 
ఇది ఈపాపకు అప్తజెస్తారా - ఇది ఈబాభిక కప్పజెప్పుదురటే 


నాకు నిజంగా ఎప్పుడూ కలలు రావు- నాకు అ 
స్వస్నములు రావు 


రాత్రంతా ఒక్కటే కలలు - రాత్రి యొక్కటే స్వష్నముల్‌ -అ,ద.359 
మరీమరీ.రాముని చూసిచూసి - మరియున్‌ మరి రాము జూచి 
పోయినారు . చూచఛిచనిరి. * అరపంచవటి- 
చేనూ-నీవూ-మూడోవానికి - నేనును- నీవును మూడవవానికి 
తెలియదు, దెలియదు. అర.మారీచ - 159, 
చాలా తెలుసే స - చాలొదెలియునే అర.మారీచ -210 
కాకున్నా - కాకను _అరమారీచ-223. 
మీరిద్దరూ = మీరలిద్దరున్‌ అర.మారీచ-325. 
గౌరవించమని అన్నారు కూడా - సమాదరింపుమని యన్నారున్‌ 

బాల, భహల్య-134, 
ఆమొక్కుబడికూడా తీరుతుంది. - యామ్రైొక్కునుందీరెడున్‌ - శబరీ.67 
చిన్న సంసదా? - అల్లంత సంపత్త - అయో-సాదూ- 426. 


ఈ విధంగా విశ్వనాథ తన కల్పవృక్షంలో కొకువును ప్రయోగించి తెలుగు భాషా 
శక్తిని నురొక్కనూరు చాటి చెప్పినారు. 


దాక్షుగతమైన తెలుగు దనం (్రవ్యవనోరంలోని వాక్యాలు-యథాద్రిమ ఛందోబ్బట్టంి 173 
6. క. లోకవ్యవహారంలో ఉండే వాక్యాలను 
యథా (క్రమంగా ఛందస్సులో ప్రయోగించడం. 


మన భావవ్యక్తీకరణ వాక్యం రూపంలో ఉంటుంది. అర్ధవంతమైన పదముల 
కూర్చు వాక్యం. భాషలో వాక్యానికి స్టీరత్వం ఎక్కువ. అంటే పదజాలనుంత త్వరగా 
వాక్యం మార్పులకు లోనుగాదు. అందుకే భాస్తానిషయకంగా కూడా శాశ్వతస్థ్రానాన్ని 
ఆశించే కులు, రవయితల వాక్యరచనలో ప్రత్యేకశ్రద్ధ తీసుకొని, ప్రజల వ్యవహారానికి 
దగ్గరగా ఉండేటట్లుగా చూస్తారు. ఇట్టి పద్ధతి వారికి ఆభాషా సాహిత్యంలో 
చిరస్ట్రాయిని కల్పిస్తుంది. వాక్యంలోని పదాల కూర్చు జాతీయంగా దేశీయంగా 
ఉండడమే ఇక్కడ అతి ముఖ్యవిషయం, అప్పుడే ఆనాక్యనిర్మాణంలో వ్యానహారికత 
నిండి, పఠితకు ఆకావ్యం చాలా సన్నిహితమై, రసస్ఫూర్తిని కల్లిస్తుంది. ఆ భామా 
“భాషాతనం' (౧౭55) ఇటువంటి వాక్యరచనలోనే ప్రదర్శింప బడుతుంది. 
ఈవిషయంలో అనితర సాధ్యమైన ప్రతిభతో నభూతో నభవిష్యతి అనేట్టుగా 
తన కల్పన్ఫక్షంలో వాక్యనిర్మాణంలో వ్యానహారికతను ప్రదర్శించినోడు విశ్వనాథ. 
తెలుగుభాషాతనాన్ని వాక్యరచనద్వారా సాధించి భాషాతత్తాన్ని (్రదర్శించినాడు. తెలుగు 
భాషా స్వభావాన్ని పుణికిపుచ్చుకుని, దానిశక్తిని, విశ్చరూపంగా ్రదర్శించినాడు. 
తెలుగువ్యవహారంలో ఉన్న వాక్యంలోని పదాల కూర్పులో ఉండే క్రమం భంగం 
కాకుండా యథాతథంగా ఛందస్సులో నిబద్దించడం ఈకవిలోమా్రమే కన్పించే 
ప్రత్యేకగుణం. ఈ లక్షణానికి కావ్య మంతా ఉదాహరణే, అంతేకాకుండా విశ్వనాథకు 
ఛందస్సు పై గల అధికారం కూడా తెలుస్తుంది. తిక్కన ఛందో లక్షణాలను నింగడిస్తూ 
విశ్వనాథ చెప్పిన మాటలు ఆయనకు కూడా వర్తిస్తాయి. 
“ వకవియైనను ఛందస్సు చెప్పినట్లు కొంత కాకపోయిన 
కొంతయైనా వినును. ' తిక్కన్న మా(తతవుట్టుగాదు. 
ఆయన చెప్పినట్లు ఛందస్సు వినవలసినదే! విన్నది! 
విన్నది కనుకనే ఆం(ధసారస్వతము వుధ్యందిన 
సూర్యమండలము వలె ఖాసించుచున్నది”. 
-(తిక్కన గారి శేషత్వము) విశ్వనాధ అసంకలిత సాహిత్యం - 1పు.83. 
మిగిలిన కవులలో వలె గాక ఈకవిలో పద్యం దూరాన్వయం లేకుండా 
వ్యవహారంలో మనంనూటాడే క్రమంలోనే ఉంటుంది. కొన్ని ఉదాహరణలను 
గమనిస్తే ఈవిషయం స్పష్టమౌతుంది. దశరథ సుమంత్రుల సంభాషణలోని 
పద్యాలను పరిశీలించవచ్చు. 
“ నీకొక్కండు వలయునో యది యడుగన్‌ ననువలెనో 
నీనలసిన దనుక నెదురు చూడమికి స్వతంత్రత లేదే” 


174 రానూయణ కల్దున్సుతం - తెలుగు దనం 


“నీకేది కావలయునో యది కైకొమ్ము” - బాల,.ఇష్టీ- 30. 
“నాకు నేమి కావలయును? మీరీకరణి దిగులు పొందుచు, 
మాకు దిగులు కలుగుసేత మాన్సగనలయున్‌' , _-Ibid-31. 


నీకొకటి కావలెనా? అదినన్ను అడుగవలెనా? నీకు కావల్సిప్పుడు ఏదురు 
చూడకుండా తీసుకోవడానికి స్వాతంత్రం లేదా? నీకేమి కొనాలంటే అది తీసుకో! 
నాక్షేమి కావలెను? మీరీ రీతి దిగులు వడుతూ మాకుదిగులు కల్గించడం మానుకోనలె! 
“జనపతి! సుహృత్తులో బంధుజనులో యిద్ది చేతితో తీసివేసెడి సేగి కాదు”. 
“దైవ మన కూలమైనప్టు తనుకుకూడ గొడుకు గలుగును నేనెణుంగుదు దీని” 
పై పద్యాన్ని వివరించడమే పనిలేదు. అంత స్పస్టంగా ఉంది. “వెన్నుడు 
వచ్చునేని, యామునిపతి తెచ్చునేని నవభూషలు జీరలు దాల్చి యెంత వెన్నునిం 
దనియింతు"” -Ibid-1-31. 
నిష్ణువు నచ్చేటట్టయితే, ఆవశిష్పుమహర్షి తెచ్చేబ్లయితే, [క్రొత్త క్రొత్త 
ఆభరణాలు, చీరలు ధరించి విష్ణువును ఎంతని ప్రసన్నుణ్ణి చేసుకో గలను? 
* తోవయొక్కటి గలదది దుర్రటంబు, మేము బూర్వమె చెప్పబోయెదము 
ఇవి చేయగనసాధ్యమని దానిని జెప్పలేదు” ~Ibid-157. 
ఒకదారి ఉంది కాని చాలా కష్టం. మేము ముందే చప్పేవాళ్ళము కాని చేసేందుకు 
సాధ్యం కాదని చెప్పలేదు, 
“ఎండలో బడి వచ్చితింక స్నానము చేసి విశ్రాంతి గైకొనదే కుమారి! 
ఎన్నాళ్ళులైనదే యీవు రాఘవ కులమ్మును వీడిచని యోసి! ముద్దుబిత్త! "251. 
ఎండలో బడి వచ్చినావు. ఇంకస్త్నానంచేసి విశ్రాంతి తీసుకోన్నూ! ఎన్నాశ్రాంది 
నీవు రఘువంశం విడిచి పెట్టిపోయి! 
“జనకున్‌ బిలునంగనౌను నీవేచని పిల్బుటొప్పు మరి యేరిన్‌ పంపుట 
యెప్పునే” bid -300. 
జనకుణ్ణిపిలనాలి నీవేవెళ్ళి సిల్చడం బాగు. మరి ఎవరినో పంపించడు బాగుంటుందా? 
“ఇద్రరన్‌ బిలున బంపుము-కాదు నుజీవె పోయి పిల్వుము” -1014-303 
ఇద్దరినీ ఆహ్వానించేందుకు పంపించు. కాదు నీవే పోయి పిలువు. 
“కాలుచున్నది కాబోలు జ్షీరాన్నమిదె దొన్నెలను దెచ్చి యిత్తునుండుడు” 
కాలుతున్నట్టుంది గదా! శీరాన్నం, ఇదిగో చొన్నెలను తెచ్చియిస్తానుండండి. 


వాక్ళుగతమైన తెలుగు దనం (వ్యననోరంలోని వాక్యాలు- యథాశ్రను ఛందోబద్రం) 175 
“ఇది గడ్డసెరుగు మీటింకగొంచెము వేసికొనవలెజలున చేయును గదండి” 
“ఇది గడ్డపెరుగు మీరింకా కొంచెం వేసికోవాలి. చలున చేస్తుంది గదా! 


ఎన్నన్‌ నీవు జటాయువా! సఖుడ!రా! ఎన్నాళ్ళకెన్నాళ్ళకు నన్నున్‌ లోన 
దలంచినావు” ~lbid-346. 


నీవు జాయునివా! మిభ్రనూ!రా! ఎన్ని రోజులకు నేను గుర్తుకొచ్చినాను, 
“ ఇప్పుడటంచుగాదు గద! యెప్పటికిన్‌ స్పృతినుండి పోదనాకు” -17, 
“ఇప్పుడనే కాదుగదా! ఎప్పటికీ మరచిపోలేను”. 


“ఈ మహియేరు పడ్డ మొదలెందణు లేరసురుల్‌? మరేమివీడే మొదలా? 
పురానముచివృతులకన్న వెల్లబెట్టినా? ” -Ibid-23. 

ఈలోకంపుట్టినప్పటినుండి రాక్షసులు ఎంతమంది లేరు? నమురేమి వీడే 
మొదటినాడా? మునుపటి ననుచి, నృత్రాసురలకన్న వెలగబెట్టినాడా? “ముంతర 
సానితో నొకతె 'మానుము తప్పుడుదాన! పిల్లనాడెంతగ నేద్చెనే యనిన నేడ్వడా? 
యింకను వడ్లగింజ ముల్లంతటి స్వామి వచ్చె” -Ibid-214. 


మంకత్రసానితో ఒకస్త్రీ చాల్లే! ఊరుకో తప్పుడు దాన! పిల్లవాడెంతగా 
ఏడ్ఫినాడో! అంటే ఏందుకేడ్వడు? ఇంక వడ్తగింజనుల్లంతటి స్వామి నచ్చెగదా! 
అని జవాబు చెప్పింది. 'పైభావం ఎంతో తాత్సికమైనది. నారాయణ సూక్తంలో 
నునలోనే ఉన్న పరమాత్మ స్వరూప వర్ణనం ఉంది. “ నీవారళూకవత్తన్వీ పీతా 
భాస్వత్యణూపమ" అనే భావం చెప్పబడింది. 
“ఎగబడి (శ్రీరాము నేపూట కాపూటు గనకున్న బ్రాణముల్‌ చనెడి యా 
యయోధ్యా పురీ ప్రజలు” ~lbid -352, 
ఎగబడి రాముణ్ణి ఏపూటకాపూట చూడకుంటే ప్రాణాలు పోయేట్టున్న 
అయోధ్యాపుర ప్రజలు. 
“ఎలమిన్‌ దానిది వేళపాళయని లేదెల్లెస్టుడున్‌ రామచం ద్రుల్‌ 
తానున్‌ తన కొర్ముకంబు నడి జేరున్‌ గైకయా సౌధభూముల “10164 - 419. 
వేళాపాళా లేకుండా ఎప్పుడు రాముడు తనూ తనవిల్లుతో వెంటనే కైకేయి భవనానికి 
పోతాడు. “అదిగాకయు గోపము నచ్చుటలేదు తొంటినలె నాకు నృపా!” అహ-40. 
అదీగాక కోసం రావడం లేదు ముందు మాదిరి నాకు రాజా! 
“ సాసమెన్నేండ్లకో పడయ జాలవు సంతు తుదకేమొ రత్నపు దునుకకలిగి 
ఏముని యా శ్రనుమ్మేగిన నీకుమారుని గూర్చియే చెప్పుకొనుచునుంద్రు" 
-బాల- అహల్వ- 24. 






ఎ సంవత్సరాలకు కాని సంతానం హౌందలేకహోయి నావు చివరతేమోూ 
రత్నం ముక్క పుట్టినాడు. ఏముది ఆశ్రమానికి సోయివా దీ కొడుకును గురించే 
a 
అవువయ్యా! తన ముందుగా న SHES 
“బలివపింపంగ మిగిలివ పాలములేక చవ్చిపోవించుముందగా జాలి గుండె 
దొరయు బలిరాజు బాతాళ ధరణిమండనిచ్చి, నుళ్టోకమింద్రునకిన్చై స్వామి" 
బలి ఉండేందుకు వేలవే లేకపోవడంతో చనిపోదామనుకుంటుంచ్చే జాలిగుండె 
ఉండే విష్ణువు బలిని పాతాళలోకంలో ఉండనిచ్చి, ముల్లోకాలను ఇంద్రునికిన్నివాడు. 
“కమతల్టులార! కనుయే? కను ఎంతటి దందు?్ల  -క్రైకలి-215. 
“మీయారోగ్యము చూచుకోవతెవయా? మీతండ్రి కష్ట్రంబుతోవూ 
యంబోమిము బంప వమ్నయిడి ~Hhid-265. 
మీ ఆరోగ్యం చూచుకోనాలయ్యా? మీనాయన మిమ్ములను వోవిదటు 
పంపేందుకు ఎంతో కష్ట్రపడివాడు. 
ఏమీ! యమ్మ శిలాతపప్వివియు దావీకుజ్టుకాల్తాకినన్‌ (శ్రీమన్నోమాన 
మానుషాశతిని రజక జెన్పనే గాధిసుతీః -బాలు-ధను-25, 
ఏమీ! రాయిగా మన్ను అమ్మ ఈజబాలువి కాలు తాకుతూడే మునిస్మిగా 
మారిందా? చెప్పు విశ్వామిత్రా! 





'ఎచ్చటి పైవ్యమొక్కడుము విద్దణునా? యది యెంత మంద?” -బూ.ధ.65. 
శ్వ ఎక్కడి వైవ్యం? ఒక్కడా? ఇద్దరా? అది ఎంతమంది? 
“నన్ను మహాత్ముడైన మువివాథుడు వీరికి దోలి పెళ్టువా స్ట | 
మావటి వడ తోబుల్లదా వ్యయము 
మునీంద్రుడు ఎందుకు విడిచిపెడతాడు వమ్ము? 
“బొరార? న్రైహ్యంలవానా. వీరుధిరాపాన రాజవిర్వ్‌ర్టో బుళాహ్రారంభమంత 
సేయదురా?” . hides. 
బొరార] బ్రహ్మబలము వీరాజబలమంత వేయచాదా?' 


(మరిగి యెల్ల బుషులమ బిలిచిరండిక వాదుమాటనా వమహ్వత్చి శివ్యక 
సర్విజముగ నెవడైన గాదనెనేని వాతో జెప్పుడదివన్చి మీయువరుగుడు' 132. 


వాక్స గతమైన తెలుగు దనం (వాకములో గడును దనం) 177 


మీరు పోయి బుషులందరినీ పిలిచిరండి! నామూటగా శిష్య, స్నేహిత, 
" బుత్విక్సమేతంగా(రమ్మనండి) ఎవడైనా కాదన్నాడా! వచ్చి ఆమాటనాతో చెప్పండి. 
పొండి! 

ఓనీవికొక్క సంగతి జూచినావె వత్స! యన్ని యంశములు జెప్పిన తీరు వేణు 
మేనకథ తీరు వేుగాదె?' -1b1d-272. నీవింకొక సంగతి చూచినానా? అన్ని 
విషయాలు చెప్పిన పద్దతి వేరే మేనక కథ చెప్పిన తీరే వేరుగదా! ' ఏమహా ప్రభువైన 
యెక్కుసెట్టినెనలె నాయన నీయన యేమొ యనియె నొకడు" “014-293. ఎనరో 
ఒక మహాపురుషుడు ఎక్కు పెట్టాలిసిందే ఆయనే ఈయనేమొ? అన్నాడొకడు. 


“కె విలుగొడ్డలి పూనివచ్చి నీవడిగిన నమూద్రనిచ్చుటకె యావును దెచ్చితి 
బొమ్ము మూర్చుడా చెడెదవు' -1b14-460. “చేతిలో విల్లూ గొడ్డలీ పట్టుకొని వచ్చి 
నీనడిగినంతనే ఇచ్చేందుకే ఆవును తెచ్చినానా? ఫో,ఫో మూర్చుడా చెడిపోతావు'. 

“నాయన! నీవు నాకడుపునంబడినప్పటి దాక కైకతోనే యభిలంబుగా 
నునియె నీజనకుండిక నిన్నుజూచి యెదో ఒకరీతి నన్నుగనునోయి! 
నీకు స్రైతమున్‌ నాయెడ ్రేమలేని యెడ నా బ్రదుకేమనవచ్చురా! శిళూ! "115 

ఓ నాయనా! నీవు నాకడుపులో పడేవరకు కైకతోనే సర్వస్వంగా ఉండినాడు 
నీతండ్రి ఇంక నిన్ను చూచి ఏదో ఒకరకంగా నన్ను చూస్తున్నాడు. 'నీకు కూడా 
నామీద (పీనులేకుంటే నా బ్రతుకేనువుతుందిరా! బాబూ! 

“ఇరువది నాల్లేండ్డుగ నిదెప్పుడిదెప్పుడటంచు గన్నులం 

దెబుచి ప్రతీక్ష చేయుదు గదే" - అయోధ్య- అభిషేక-76. 
“లోకులు ననునాడి పోసెదరు కుజ్బని స[ద్రుత భంగ కారిణిం 
బలె నురియేమి ముంచుకొని నచ్చినదీనడిరా త్రీ వేళలో ”-1016-93. 

“ఎక్కడ భరతుడు ప్రజలకు మిక్కిలి ప్రియుడౌనో యంచు మేదిని పతియే 
యొక్క పరి పట్టుమని తానిక్కడ నీకొడుకు నిలువనీయడయోధ్యన్‌ అభి-130. 

'అంతకోపమేమిటికి? నౌననియేకద చెప్పుచుంటి నే | 

నెంతలు దైళ్యులో నురియు నెంతయొ రాముడు నాకునేల' 1614-153. 

“వీనడిగినయది చేసెద నీవించుక నాదు నెదుట నిలువకు మింకన్‌ 
నావిధము నేన యెలుగును నీనో నేనోచను మరణింపక మున్నున్‌ -1016-1 68. 
“నను నాయన చూచినట్లు భాసురలగు దల్టులందెనరు చూతురు? 
నేనన జచ్చిపోవునే -Ibid-419. 


“అని నన్ను బంసిరి తండ్రియు జనినియు, నను నిద్రలేపి జనుషాంధులు 
లేనను లేరు ముసలివారలు చనుదెంచితి నిటకు నీవచంసితి నన్నున్‌ .-ముని.179. 


మ రామాయణ కల్గున్లశం - తెలుగు దనం 





“నీ నిలుచుత్రోవ వెదుకను రానైనం గన్నులేక రాలేముకదా! 
మానాయన! నీరిటుతెమ్ము! నాలుక పిడుచుకకట్టై! మిహికాస్పర్మా!' 164-190. 
'మీరందణెరి గినదియే ధారుణిపతి నన్నునామె దగ్గర నుంచంగోరకయకాద! 
తాతల యూరుననను బెరుగనిచ్చె నొగి నిన్నాళ్ళున్‌' ' నిరతము నామెకేనినరో, 
కను నాకును నామెయెవ్వరో, జరిగినదిట్లు నేటికి 469 
“రాముని దెత్తునా?యతడు నిందే నిల్వకుండంజనెన్‌ . “ ఓయమ్మా 
౨దుకన్మూ ఏడుపు? నీవుకోరితెది యదినీవై చేయుట కాదే? ” -సాదూ-203. 
“ఓచాతగారు! చూడుడల భరద్వాజ ముని చెప్పినట్టే గుర్తులెల్ల 


సరిసోవుదుండెడు నీష్టలాన' “ అన్నాదమ్ముల యందు స్నేహములు లేనా 
శమూత్రమ్ము! నాకన్నన్‌ నీకు విరోధియా భరతుడు" 016-495. 


“మునులంబుల్‌ గొనబోదురి మొసలి చంప్పున్‌ వారినంచెంచి దానిని దోరించితి 
*పమా మొసలి కానీమంచిది' - అయోధ్య- అనసూయ-43. 


మారీచుడు లేడిగా మారి తన ఆశ్రమందు తిరుగాడుతుంటే, చూచిన సీత 
నులక్షుణులను పిలిచి మాపిస్తుంది, ఆసందర్భంలోని ఆమె నూటలు చాలా 
హజంగా, వనం నూట్టాడుకున్నట్లే ఉన్నాయి. “ఇదిగో లెళాస్వామి! 
బుట్టురమ్మిట్టు రమ్ము; ఓనుబుది నీవు కూడ రావోయి రన్ముటంచు” 
ఆరణ్య- మారీచ- 284. 


“ నునమెదో దానిజేయుడనుని భయంబు, భయములేదులే రావమ్మ పైడితల్లి" 
కునమిట్టి లేడి గనినామని చెప్పిన నమ్మురెవ్వర సలీ లేడింగొని చని కనక 
ఇగంబంచును చెప్పుచు నమ్మనప్పుడు చూపింపవలెన్‌ -10164+290. 


“నున యానందము మాటయాసయి”  -10164-296. - 

ఈవిధంగా విశ్వనాథ తన కల్పవృక్షంలో పరళ్ళతంగా ఛందస్సులో వ్యావహారిక 

'క్య క్రమాన్ని యథతథంగా నిబంధించి తెలుగు దనంలో కావ్యాన్ని ముంచివేసినాడు. 
అథ 'స్పూచిక లు :- 

1. సాహిత్య దర్పణం - (రెండన పరిఛ్రేదం) - కొరిక 1 
2. (ప్రొఢన్యాకరణం (దాక నరిచ్చేదం) - బహుజన నల్లి సీతారామాచార్యులు 
3. నిళ్లనాథ అసంకలిత సాహిత్యం - 1 వ్యానములు. వుట 263 
4. తిరుపతి వ్యాసాలు వుట 95 - బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు 
5. తెలుగు సామెతలు పీఠిక - విశ్చనాథ (మూడన ద్రచురణ) 1986. 
6. 3. విశ్చనాథ అనంకలిత సాహిత్యం - 1 వ్యాసములు. వుట 155, 


అరుదరర 


నాక గతమైన తెలుగు దనం (వాక్తములో గడును దనం) 179 
ఏడవ (పకరణం 


సంభాషణణలలిక తెలుగుదనం 
7.1.పాత్రోచిత భాష (వ్యక్తిగత భాష. (1010౬807 


“వేర్వేరు ప్రాంతాలలో నాట్టాడే వాండలిక భాషల వుధ్య 
భేదం ఉన్నట్టు, వేర్వేరు సాంఘిక వర్గాల భాషల వంధ్య 
భేదం ఉన్నట్టుగానే వ్యక్తుల భాషల వుధ్యకూడా 
సూత్మంగా పరిశీలిస్తే భేదం కన్పిస్తుంది. ఇట్టైవ్యక్తిగత 
భాషను భాషాళాస్త్రవేత్తలు (010౬5600 అంటారు”. 
చిన్న చిన్న వాక్యాలు మోటట్లాడడం ఒక పద్దతి అయితే వాక్యం ఎప్పటికీ 
అంతం కాకుండా మాట్లాడడం ఒకసద్దతి కావచ్చు. కొందరు ప్రతి విషయంలో 
ప్రశ్చరూపంలో (ప్రకటించే శైలి కన్పించవచ్చు. రామాయణ కల్పవృక్షంలో ఈ 
(10101807) నాడుకబహుళంగా కన్పిస్తుంది. నున నిత్యన్యవహారంలో బాగా 
దగ్గరివారు, సరిచయస్తులు మాటల్లో కన్పించే వైవిధ్యాన్నంతా కల్పవృక్ష భాషలో 
దర్శించవచ్చు. ఇది కూడా కల్పవృక్షం తెలుగు రామాయణం కావడానికి 
దోహదపడిన ముఖ్యాంశాలలో ఒకటి. అటువంటిని కొన్ని పరిశీలించడం ఎంతైన 
అవసరము. 
సుమంధత్రడు రాఘవులకు యుగాలనాటి మంత్రి. దశరథుడు, రాజైనా కూడా 
అతనిపై వాత్సల్యం ఒకరకమైన అధికారం ఉంటుంది. ఈధోరణిలో సుమంధ్రుని 
మాటలు ఉంటాయి. 
“నిద్రాహారము -లెల్లమాని, ఇదిగో! నీమంత్రులున్‌ గాఢ శుక్కద్రూ 
సంభన దష్టులై మెలికలుంగా జుట్టుకొంచుందురు” -బాల,ఇష్టీ-32 
పైవాక్యము రాజుతో మంత్రి మాట్టాడేట్టుగా లేదు. “ఇదిగో”, “నీ మంత్రులు" 
నంటి ప్రయోగాలు సుమంత్రుని ధార్జ్బ్యాన్ని సూచిస్తాయి. అట్లే “జనపతి'! 
సుహృత్తులో, బంధుజనులో యిద్ది చేతిలో దీసినేసెడిసేగి కాదు. - 40. 
“నీరాజ్యంబున ధర్మపుంగొణుతగానీ యోవృధాశోకి ! ప్పుథ్వీరాజ్య ప్రియకేకి! 
వేయి దివిటీల్‌ వేయించినన్‌ లేదు" -44. పై సంబోధనలు కూడా అట్టినే, 
“నాతోరా! రేస యయోధ్యాతీర్థము సేసినత్తము” - 45. 
“నీ ధర్మంబుల బలము చేసి మతి పుత్రులు గలుగుట చెడదునీకు దూతాఘముతి'! -81, 
దశరథుని మాటల్లో చిన్న చిన్న వాక్యాలతో మాట్లాడడం కనిసిస్తుంది. 
మునులతో, “ఇనకర సంతతి (ప్రతతి కించుకసాగనిలోపమున్నదే? 


180 రామాయణ కల్దిన్సుతం - తెలుగు చనం 
_--- ననుబట్టిలో పమని పుట్టగ జేయకుడు - అంజలించెదన్‌ -97. 
“పుత్రార్హ మశ్వమేథ సత్రంబొనరింతు' -99. 
కౌసల్యతో, “నీపేరు చెప్పెను - నీదేకడుపున్‌ ఫలించువని చెప్సెవ్‌ - 128. 
“కన్నుల నత్తరుల్‌ బుగులు కాటుక బెట్టుము 

పైడి వీరలెన్నిన్నియో పెట్టెదీసి ధరియింపుము 
ఇప్పుడే మరకుము హరిలోభ సెట్టనలయు 
మన కడుపుసంట కతనిదాక పదింతలు ఫలమిచ్చెడు” - 129-130. 
సుమిత్రతో, "ఆకాంక్షల వెంట బడియు యరుగన ఫలముల్‌ _ 
పొలములో వానయొక చెక్కగుటిసి వేరొకంజెక్కచుక్కపడదె' - 134,135. 
యవ్వన వతులైన (స్త్రీల వచో చాతుర్యం :- 
బుష్యశ్చంగుని తెచ్చేందుకు పోతానుని పరిచారికలు చెప్పేమాటల్లో గడసుదనం- 
“ దివిషదీశ్వరుడు లేక మౌనులున్‌ గవురు గప్పుచు పొగల్‌ వెలార్చగా 
నవుదపస్సుల యగ్నిరేగగా నవుర! యచ్చరల నంవునంటగా! 
చ్మానాథుల్‌ మతి మము బంపినన్‌ మౌనీం[ద్రున్‌ గొని మమతందెత్తున్‌ 
దేనుంజాలక దృతి నేరానే రాను” - బాల-ఇష్ట్ర 167-168. 
ఆశ్రమం చేరి, “ఓసీ! నవ్వెక్కువనీకు, మౌనినాథుడుడెరిగినన్‌ 
జవ్వలగు దియ్యదనములు” = lbid.172 
“కోపంబున ఓసీ మిము బంపినారన్న భూవరునిన్‌ జెప్పకు, మేమే 
వచ్చితిమనన్స్‌ బాడౌనో, బీడౌనో' - Ibid.178 
బుష్యశ్చంగునితో, బ్రాహ్మణ సంప్రదాయములు గ్రుచ్చిన మాటలేర్చి మాట్టాడినారు. 
“ఇంత కన్న వలెనే చరితార్దులు మమ్ము జేయగన్‌ ఆయేడీయేడుతరాల్‌ 
మాయురే! తరియించు, మూడుముఐటలు నెగడున్‌ * -lIhid,.188 

మాయా శ్రమహోను గవీసాయసములు చారితార్హ్య ఫణితి నహించువ్‌ 16.189 
“మిమ్ములబట్టి నిల్చితిమి; మేమునుబోవలె, మాకును బ్రత్యవాయమ్ములు బుట్టు; 
తత్‌క్షణ మయార్చంవలెజని; మీదునాతిధేయమ్ములలో మాకువచ్చె 
భవదాగమన నార్రమయుండు మందురా ముమ్ములనిందెఎల్లి?" 

శాంతనిస్తానని రాజు చెప్పగా ముని సిగ్గుపొందినప్పుండు నారవనితలు, 


“బురే! మజ్జారే! పురికిన్‌ వనంబునకు నీమాత్రంబు భేదంబు 
అని మునిని వేళాకోళం చేసినారు. వారవనితల గడుసరి భాష ఇది. 
అట్టే కుశనాథుని కూతుళ్ళు వాయుదేవుని వేళాకోళం చేసే సందర్భంలో 


సంభాషణలలో తెలుగు దనం (పాత్రోచిత భావ 181 
కూడా, చప్పట్లు కొడుతూ, కిలకిల నవ్వుతూ “వందనుందిమి నీకుగావలెనె “నీ 
తాత్పర్యము వందచాలుదుమె' ! కానీ చాలమేమో! ఈతుల్‌ కల్లెనే (స్త్రీలకూ 

- అహల్య -236-237. 





“కుశనాథు కూతులన్‌ మది నీవెంజుంగుము సమర్ధలము, నీనని లుండటం 
చెలుంగుదము, తసోనిధానునకు కోపము తేకుము. మూదు తండ్రికిన్‌ అడుగును 
పోయి మాదు పిత; నాయన నిచ్చెనయేని నీకహో! యుడగర లౌడు మేఘు .”241. 


పసీసిల్లలు వచ్చీరాని తొక్క పల్కులు పల్కడం గూడా అట్టే ఆదే పద్దతిలో 
వాడి నాడు విశ్వనాథ. రాముడు బాల్యంలో సేర్ణడిగితే పలికే పద్దతి చెపుతూ, 
తానో' లాములు' తం డ్రి పేరవరయ్యా? * దాచాత మాలాలు' ,నౌలే నాపేరన 'నమ్మ 
గాల' నగ నొల్లందల్లి' కౌసల్య “తండ్రీ! నాగా ననబోయి రాక కనులన్‌ నీర్వెట్లు'- బా ' 
- అవ- 334.కౌసల్యనేగానే గానులే యమ్మనే యని ప్రభున్‌ గౌసల్య ముద్దాడెడిన్‌. 


వచ్చీరాని పలుకులతో తన పేరు తల్లితండ్రలపేర్టు, అన్నా, అక్కలసేర్గు 
చెప్పించడం సిల్లలకు భాషా జ్ఞానం నేర్పే పద్దతిలో తల్లిది ముఖ్యపాత్ర. కౌసల్య 
రామునితో చెప్పించేటప్పుడు రాముని తొక్కపలుకులను యథాతథంగా 
ప్రయోగించినాడు విశ్వనాథ. దీనితో రసస్నూ్నర్తి కల్గింది. 


రాముడు - లాములు 

దశరథ మహారాజు - దాచాత నూలాలు 

అమ్మగారు - అన్మూగాలు గామారినాయి. 

చివరకు "కౌసల్య" అనే పేరు “కన్నుల నీర్వెట్టుకొన్న రాముని చూచి, 
కౌసల్యమ కానేకాను అమ్మనే అని ముద్దాడింది కౌసల్య. 

'పేరంట్రాండ్రు బాలరాముని తొచ్చెలొవేసే వేడుకలో మూట్టాడే మాటలు 
అదొక రకమైన సహజత్వాన్ని సంతరించుకొన్నాయి. 

“నోరు పెగలదటే నీకు, నూరక తెగరాతి పోవుదు కూనరాగాలతోడ 

చిటీబిగిసెడు తొచ్టెను బెట్టుస్వామి నేలగా బండగా నొక్కజోలపొట 

అవరమ్మ యొక్కపాటను వనితామణులెల్ల నిటకు వాయనములకై 

చనుదెంచివారో యెల్లరకును నినునుడి దాలాలు పడెనటే నోళులకున్‌ 

నెలతిరుగలేదు మగవితో నీవు కలిసి యత్తగారిని దొలగించి పెత్తనమ్ము 

నెత్తిపైకెత్తుకొంటిని నీరజాక్షి నీకునుం జక్కనగ పుచ్చడీకతనమొ' 

- _అన-292-93-94. 

విశ్వామిత్రుడు ఆరితేరిన సంభాషణాచతురుడు. ఒడుపుగా, గడసుగా 

ఆయన మాటలుంటాయి. 


“రఘుకుల మర్వ్యాదర్హము నఘానదారణము నైన నటులొడితి” బా. అహ.23. 


182 రామాయణ కల్పవుతం - తెలుగు దనం 
చరభథుడు ఏకో రానా తీరుస్తాను అడగండి అన్నప్పుడు, విశ్వామిత్రుడు చెప్పే 
మాటలు ఇవి. రఘునంశ మర్యాదకు తగినట్లుగా మాటాడినావు. అని ముందే 
కాళ్ళకు బంధాలు వేయడం. అట్టే “రాముని గురించి అందరూ చెప్పు కుంటారని 
అంటూ, *పసివాని బొగడుట పొటికాదైనను నింతని నీభాగ్య మెట్టు చెప్ప నాపని 
జాప్పెదనాపైనిముందు నీసుతు రామభద్రు జూడనలయు గబురంపుము” - 29. 
అని గడుసుగా తన పని తర్వాత చెస్తానంటాడు, 
“ఎవరయ్యా! రఘురానుచం[ద్రునకు గానీ య స్ర్రనిద్యాగురుల్‌ నన 
బాహాపటుదీర్ణదండునకు గానీ నాయొద్ద శిష్యత్వ మొప్పనలెన్‌” - అహ 30, 
అని ముందుగానే రాముని తనవెంట తీసుకువెళ్ళేందుకు ఒకసొడ్డు (నెపము) 
గా చెపుతాడు. “మొనసి భృశాశ్వదత్తములు మూల్లుచునున్నవి నాకడన్‌ ......... 
అట్లె రామున్లైై య వియెల్లనిచ్చెదన్‌ పంపుము కుమారుని నొవనువెంట” అనిచెస్తాడు, 
పంపనన్న దశరథునితో, 
“ సీకొడుకున గైకొని మాకాకలియంచు దిందువూ? పిచ్చిన్ఫసా? 
మాకడ (ప్రశస్త మ స్ర్రన్యాకృతి కలదద్దినేర్పి పం పెదమంతే” - అహల్య- 35. 
“* అదిగాకయు గోపము వచ్చుటలేదు తొంటివలెనాకునృపా” -40. 
అంటాడు. రాముని జూచి “నాయన! నీవియ్యెడనె యుంటినా? పో! నీతమ్ముని 
గూడియాడుకొనెదో? జననీగేహములకేగి సందర్శింతువో” అంటాడు. 
రాముని తనవెంట పంపనన్న రాజుతో, 
* అవునయ్యా! యవునిత్తునంటి మొదలీ యంతంబునందీయనంటిని, 
పోనీ! రఘువంశ యోగ్యమగునో నీచేత; నీకున్‌,సుఖంబవు _ 
వీ బంధులు నీవునున్‌ సుఖము పెల్లెయుండుడేబోదు! మా 
నవనాథా! సుఖమౌతనీకును బ్రతిజ్ఞాభంగపుణ్యాబ్ధికిన్‌ -అహ-63 
అని వ్యంగ్యంగా చెప్పుతాడు. 
“ఆస అక్కయైన కాశికి గురించి చెప్పుతూ, 
ఏగిన యామెయట్లె ప్రనహింజెను గౌశికి అన్నపేరుతో 
వాగరన్రాతగా విమల వాహినియై హిమద్గిరింద్ర భూభాగము 
నాశ్రయించి యనపాయిని లోకహితార్థమమ్మహా భాగినియొడ్డునన్‌ 


బహుభక్తిని నాశ్రయమేను గట్టితినో' - అహల్య - 258. 
“శాంతయునిన్నునెంతో రఘుసత్తమ యాయను నన్ను నంతగా నంతకు మించి 
చూచెడిది'. - 259, 


గౌతముని మాటలు: కోపంతో ఇంద్రుని నిందిస్తూ “బలే పన్నితివోరి 
లౌకికుడ! భామిని నీకనులన్‌ విలాసముల్‌ కన్నది నేను పాపములు కన్నది వేటికి 
రాఫలించె?” -అహల్య - 527. 


టె 


సంభాషణలలో తెలుగు దనం (పాత్రోచిత భాస 183 
నాగార యలకట్టిలిని నేసను దుష్ట్రధ్‌నినిషఘానో! - 526. 

“ఏరానీవిటి వచ్చినావు సరి; యా యిల్లాలు పౌలోమి నీ్రై రాసిళ్ళుగనేచి 

యుండెడునుగాదె - 529. “పశువుల గాంచిళ్టైన కనవా బుతుసంగతి? ఏక 
కామినీ వశముంగపోత రాజుగనవా? త్రిదశేశ్వరతా నిరూఢి యాసశువును పక్షి కన్న 
జెడబట్టైదవు ఇంద్రత శాశ్వతంబురా!'-530.'దొరనని, యంద గాడనని 
దోచియొసంగెద నంచునీవు కాపురనులు గూల్చినన్‌ - 531 అని పల్కినాడు. 

అట్టే, అహల్యను శసిస్తూ, 

“నాతసనుట్టులుంచు మది నాదుదరి ద్రత చాలు;........ 

నీతియు న్యాయమై వెలుగునే సుఠరాజును కాలిగోటికౌ, 

సేదతనంబులోన గల సెక్కువ సత్కులమందుగల్లు 

మర్యాదయు నీవెణుంగవు' - 536 - £37. 

పరశు రాముడు కోసం, దార్హ్హ్యం, వీరావేశం, పరాక్రమాహంకారం, 
తృత్రియుల పైనుండే పగ-కసి- అసహ్యం, శివభక్త నంటి గుణాలన్నింటినీ తన 
మాటల ద్వారా న్యక్తీకరిస్తాడు. ఈపాత్రచిత్రణలో విశ్వనాథపై మురారి ప్రభావం 
కన్పిస్తుంది. "మురారే స్ప్రతీయఃపంథా' అన్నట్టుగా, విశ్వనాథది కూడా విచి(త్రజైలి. 
తృతీయసంథా అనర్హరాఘనంలో పరశురాను ఘట్చాన్ని ఒక అంకనుంతా 
విస్తరింపజేసినాడు మురారి. అవేభాషలతోనే విశ్వనాథ మలచినాడు. పరశురాముని 
గంభీరమైన ఉత్తాలమైన ఆకారాన్ని వర్ణిస్తూ, 

“దుస్సహంబైన విద్యుద్గణోసమంబయిన చాపద్చతి వాడు! 

మహితమైన తేజమున కన్నులొలయించి తేరిజూడరానివాడు వచ్చె వపరకురామమూర్తి 
తాళప్రమాణనో తనుయపష్టికలవాడు; జలధినుర్వులు పోని జడలవాడు' - 400, 

ఈ రూపాన్ని మనం భావిస్తే పరశురాముని స్వభావం తెలుస్తుంది. దానికి 
తగినట్టుగా సాగిన అతని మాటలు - గడసుదనం - (క్రోధం - లాలిత్యం వంటి 
వాటిని గుర్తించవచ్చు. అతని పలుకులు “ఎవడురావాడు!” అనే మొదలైనాయి. 
వెంటనే తన శివభక్తిని ప్రకటిస్తూ నాలుగు శివుని విశేషణాలు (లోకేశ్వరుడు- 
కైలాసపతి- పరంజ్యోతి- కపర్ది) అట్టి శివుని ధనుస్సుని విరచిన వాడెవడూ? 

“ప్రమథ పృతనకు బడవాలు హేరంబునకు వెల్లబాటుజోదు' ప్రనుధుల 

సైన్యాధిపతి యైన గజానునికి సరిజోదు ఆవిల్లువిరచినాడు. 

 క్రీడామత్సరుడైన నేను శరమున్‌ గీలించి క్రౌంచా(ద్రెలో 

గాడందూసిన బెళ్ళలూడి చెడునక్కాలంబునం గూడ నీ 

శ్యాడంబోద్దతి మాన దార్మొగములందా స్వామి కెన్వడంరా? 

కూడంగన్నుల విప్పందెచ్చెను ధనుష్కోటీ విభుగ్నోద్రతిన్‌ 


184 రామాయణ కల్పన్హశం - తెలుగు దనం 
ఈ దీర్థమైన వాక్యాలు- అతనికోపదైర్హ్యాన్ని- ఆనేశాన్ని- ఆవేదనను సూచిస్తున్నాయి. 
“ఎవ్వడురా? త్రిలోచన నహీన మహాధనువెత్తి చేతి క్రొంబువ్వు విధాన 
దాని బలుముక్కులు సేయగ సోహసింపగా గ్రొవ్వినవాడు' - ధమ - 408. 
ఈపద్యంలో తన పరాక్రమాన్ని అసమాసన క్రియలతో ఒకే వాక్యంలో 
వర్ణించుకుంచాడు. 
“ఇయివది యొక్కమారులు ధరణీశుల మస్తములూచకోతగా 
నరికి తదీయ రక్తములనంతము లేజులుగా ్రవింపగా 
గురువులకున్‌ యథావిధిగా గొండొక లోటునులేక తర్పణం 
బరయ రచించి, మండెడు మహాగ్నులమధ్య దూకెదన్‌ 
“మరలనిదె యొక్కసారిగా మానవేశసతుల గళసూత్రముల్‌ తెగి జారిపోవ నేడ్వగా వలె. 
గాకమ్ములెగురవలె బురములపై పిండుగట్టి పిండముల కొకు” -|16-411. 
శివధనువును విఅచినది నేనేనని రాముడు చెప్పినపుడు, అతన్ని చూస్తూనే 
వికటుచం క్రమణం పోయి, మృదుతర సుహాసము కల్గింది. సౌహోర్హం ముప్పిరి గొంది. 
దానికి తగినట్టుగా భాషకూడా మారింది. 
“నీవచోయీ - యోయి! నెట్టికసీల! నీవా! శ్రైవధనువును నంచిశావు 
నీతాకినంతనా? నిగుడ రుద్రధనుస్సు వెదురబద్దయుబోలె విటి గిపోయె 
నేలాగు విరిగెనో నీలకంధరు మహాధనువు చెప్పుము; నేను విననలతును. 
బనిపూని విరవితివా! తాకినంతనె విజీగనా? మంజూష వెలికీదీసి 
పూనితివా! యెక్కుబెట్టితివా? నితాంతమైన జ్యావల్లి సంధితమైనదా! 
యెదీ కథారీతి జెప్పుము" బాల- ధనుస్సు-416. 
ఇంత వివరంగా ప్రశ్నిస్తూ ఎట్టావిజుచినానో చెస్పుమన్నాడు. విరచిన పద్దతిని 
బట్టి రాముని సత్త్వపరా[క్రమాదుల లెక్కగట్టూలని అతని భావం కొత కొని 
రాముడదో అల్పకార్యంగా, 


“మంజూష నేవహించిన యీపెద్దవిల్లు చేతలాగితిని కాబోలు 


చేతిలో ఛిన్నమై విరిసె - అంటూ చులకనగా, అలవోకగా చెప్పినాడు. వెంటనే 
భార్గవునకు ఆశ్చర్యం- కోపం- శినధనుస్సుపై రామునికున్న చులకన భావం చూచిన 
ఆవేశం కల్గినాయి. 


ఏమీ? ఏమీ? కపాల భృద్దనువున నీకేమి నిరాదృతి? 
నీవాస్వామి ధనుస్సు చూదునంతపాటికి లేదా? -lbid-419. 


చిన్న వాక్యాలు గాని పెద్ద వాక్యాలు గాని ఆగకుండా ఒకర్వురీనేగ తుల్యంగా, 
ఆవేశంగా మాట్లాడడం పరశురాముని పద్దతి. 


సనంభాన్షణలలో తెలుగు దనం (పాత్రోవిత భాస) 185 


“చూడనేలేదు - మంజూషలోసలి విల్లు పాణి పద్మంబుల బట్టులేదు 
సంధింపనేలేదు శరము లక్ష్యమే లేదు తీసి కర్ణముదాక దిగియలేదు 
నిల్లేమెముక్కలై విణిగినది - ఏమిలోకాద్భుత కర్మమ్ము నాచరించితి 
దియచింత్యమ్ము సుమ్మీ _. - ధను - 420, 

తన కథ చెప్పుతూ, కార్హ్య వీర్యార్టునుని దౌష్ట్రము వర్ణిస్తూ, 

“విభులు తిన్నంచతిని పారవేసినంత వేసి గజ్టున ద్రేచిన ప్పథ్విపసతియు, 


పృధ్వి పతి సైన్యమును నదియేమిపోవుకాలమో? కృతఘ్నతకైన కలుష 
మెంతో?' తిన్సయన్నంబు జీర్ణించుకొన్నయంత సేవు లేదో కృతుత సీ! యటంచు 
-458 పల్కినాడు, | 

కౌసల్య సత్త్వగుణం మూర్తిగొన్న పిచ్చితల్లి రాజు నిరాదరణకు పాత్రస్టునా, 
రాముని చూచుకొని ఢైర్యం తెచ్చుకుంటూ ఉంటుంది. 'రానుపట్టాభిషేకంతో 
తాను రాజనూత నవుతాననుకుంటుంది. పట్టభంగవార్తవని ననగతుడైన రాముని 
తో ఆక్రోశిస్తూ మాట్లాడిన మాటల్లో ఆమె ఆశక్తత - ఆవేశం - దుఃఖంతో 
బాటు ఆమె స్వభావం కూడా నృక్తమవుతుంది. 

'బుడుతడా నీవుకడుపున బడకయున్ననే సుఖంపడి .యుందునోయీ” 
కుమారకా - అయోధ్య -అభి -,361 

“నలుసంత బిడ్షడున్నావు నీతరమునైన సుఖంపడునటంచు 

గట్టివయినట్టి గాలిమేడలు నేడు గాలిమేడలుగాగ దేలిపోయె 


నాదియేయాని బ్రతుకయ్యె నాయనా? -ltbid-364. 
“విరిగిన పాలకన్న సులువేయయిపోతిని మున్ను నీవుగా దొరనగుదు 
వన్న క్రొంబెరినుతో నొక తూకము వచ్చె ---- ---- ---- 


నీవిటుల వెళ్ళిన రేపటదోటకూరలో బురుగును దల్చినట్టు దులువులు . 
సడనా' నాకున్‌ నారాముడంచు లేదో బొరా! కాసల్యయున్నదని.యున్నదియా9'- 360. 


“నీనృన్నప్పుడేదిక్కు లేదుగద తండ్రీ? నాకునీవెచ్చటో యేవైదేశికుడై 


చరిండెదనో' -ibid -369 
“నీవరిగిన నేబ్రతుకను, నీనరుగుట యనునుతింపనేను; ధరిత్రీ 


_ సేవాజననీ శుశ్రూషావేశము తెచ్చుకొనుమురా' -tbid 384 
గుహుని పల్కులు : 
“ఏమి యతిధి నచ్చెనింటికి - నారాజ్యమెల్లనీది - 'నీకునేమియేమి 
వలయు, నవ్వియవ్వివాడుకో! (శ్రీరామ! యేమి చెలిమి కాడోయీవునాకు' 
- అయోధ్య - ప్రస్టాన- 393, 


క్ష! 


186 “రామాయణ కట్ల - తెలుగు దనం 
“స్‌కెన్నాళ్ళకు నిండు (ప్రీమకల్లనో, సీడేవితో వచ్చినాన కాంశారవు నేలకయి 
ప్రభూ" | _(0164- 394. 
సీతారామలక్మణులను గంగదాటించడానికి వచ్చిన ఆటవికుడు రాముని తో 
చెప్పేమాటల్లో వాని 'యాస' ను ఎంతో నేర్పుగా పదాల కూర్పుతో సాధించి నాడు. 
“అట్టి కనంగ కూతయిడునంతటి నవ్వున యందుయేటిపై 
తట్టున బో యెపల్లై నవతామరసేక్షణ! నాదుపట్టు, మి 
మ్మట్టుల దాటవేయునుని యేలిక యౌగుహుడంపె గూయిమా 
పట్టున రేయికందినది వచ్చితి బ్రొద్దుట దెప్పగట్టితిన్‌ - అయో- ప్రస్థాన -5 12. 
కూత యిడునంతటి దవ్వు- కూతవేటుదూరం( పూర్వం దూరాన్ని కొలిచే పద్దతి) 
నీటిపై తట్టున బొయవ్రె - నాదువట్టు - నానివానం. 
మిమ్మిట్టాల దాటనేయుమని - మిమ్ములనిట్లా దొటించమని 
నీలికయాొ గుహుడంపెనోయి - మారాజైన గుహుడు జ్ఞజ్ఞనంసినాడు. 
రేయి కందినది - రాత్రి అందింది. 
వచ్చితి బొద్దుట దెన్పు గట్టితిన్‌ - ప్రొద్దునే వచ్చి తెప్పుకట్టినాను, 
కాని 'ననతామరసేక్షణ' అనే సంబోధన పై 'యాస మాటల్లో' ఇమడడం లేదు. 
కృతకంగా ఉంది. పద్యంలో పునఃపునః ఆన్ఫతమైన 'ట' కారం ఆటని కుణ్తి పట్టి ఇస్తుంది. 
కూయి, కూత శబ్దాలు ఆటవిక లక్షణాన్ని దృన పరుస్తున్నాయి. పద్యంలో ని దేశ్యసదాలు 
సై రెంటినల్ల కలిగిన అనుభూతిని పోషిస్తున్నాయి. ఆటవికుడన్నమాట మనకు ధృవపడిన 
తర్వాత - అక్కడ కూడ ఒక్కొక్క మాటగానే వాడినా సరిపోతుంది. 
“మీ బంగారపు బొమ్మకై యిచట సామీ! పీటగా చేసితిన్‌ 
మీ బాణంబులు విండ్లు తీసుకొని సామీ! రండురండు' - 573. 
దానికి రాముడు, ఓసరంగూ! బంగారపు బొన్ముగాదిదియు నా ఇల్దాలు 
అన్నాడు. వాడు మళ్ళీ, 
'నవ్వెనాటవికుడు, నవ్వెను జానకి, యతడెటింగి యేమి యమ్మవార! 
పురములోని పసుపుముద్ర నవ్వినదంచు చిట్టుకములుగాగ జెలగి జెలగి' 
“అమ్మ వార! పురములోని పుసపు ముద్ద!" అని సీతను సంబో ధించినాడు. 
అదికూడా వాని 'యాస' పలుకులే. 


మునుల భాషణములలో విశిష్టమైన, సంస్కారవంతమైన ధర్మ ప్రబో ధకమైన నిధానం 
కన్పిస్తుంది. రాముని పిల్చుకొని పోవుటకు వచ్చిన భరతున్ని వారిస్తూ మునులు, 
“ఈయెడ నీతల్లి బుణము నీగితానెసగు మీతండ్రి 


(శ్రీయుతంబైనట్టి స్వర్గసీమ, జెడదె స్వర్గంబు 
ఇంతగా సత్యపాలనము నీధా త్రినెవ్వాడు చేయు 


నంభాషణలలో తెలుగు దనం (పాత్రోచిత భావ) 187 


నంభాషణలల తెలుగు దయం (క 
నింతగా జేసెడు నన్న విధమును విణివెదవేల 
యింతలో రాముడే సత్య మెగచిన, నెవ్వడు 
నురల సొంతనే పోనడు సత్యమునకు నీపుణ్యంబటన్న' -పాదూ 473,474. 
అట్లే శరభంగ, సుత్మీక్ల, అగస్త్య, గౌతను, అత్రివంటి మునులంతా రాముని 
దైనంగా తెల్సినవారే. వారి ప్రత్యేక వ్యక్తిత్వాలు, ప్రత్యేక సంస్కారాలు, తపళ్ళక్తులు 
వంటి వాటిని వైవిధ్యంగా ప్రతి పాత్రను ప్రత్యేకంగా తీర్చిదిద్దినాడు విశ్వనాథ, వారి 
సంభాషణలలో కూడా ఈచైనిధ్యాన్ని సొటించినాడు. మచ్చుకుకొన్ని - 


అత్రిమహర్షి అనసూయతో. సీతారాను లక్ష్మణులు వచ్చినారని చెప్పుతూ 
“యోసి వృద్ధ తపస్విని! రా! రా! మివుల బ్రాత చుట్టాలు వచ్చిరో అనసూయ 140, 

జానకిని చూపిస్తూ “అమ్మీ! ఎవరో యెజుగుదువె యీ పసిదానిని, ఫీత్ర 
సీతయే, యీయన యిం ద్రనీల శకలాకృతి మైధిలునల్లువాడు, రారాయెన టందు, 
నచ్చిరి, ధరాసుతనేమెయినింక జూతువో' - 142. 


రామునితో, ' మీజానకి సభక్తి కాత్మాంబుజమై యనసూయా శుశ్రూషా వనధి 
యగునట్లు చెప్పనలెనీవు' - అన్నాడు. ఎందుకంటే అనసూయ తపశ్శక్తిని వర్ణిస్తూ 
ఆమె “పదినేలేంద్లు మహో గ్రమైచను తసః ప్రారంభమున్‌ జేసి తాముదిసెన్‌ ముగ్గెను, 
గుట్టలంబడి దసంబుల్‌ పున్నెముల్‌ గూర్చె" - అంతేగాకుండా సదిసంవళ్సరాల కరువు 
వచ్చి చిన్కులేక, తిండి నీళ్ళులేనపుడు, “ అపుడీనె కందమూలమ్ముల రూసం సృష్టి 
జేసెనట!' అని వివరించినాడు. 

శరభంగుడు రామునితో “'అయ్యారాఘన! నీవు చేసినవి ధర్మారంభముల్‌ 
పున్నెపుందయ్యంబుల్‌ తల దాల్వదగ్గయని' - అర-ద.వ.-109. 

“(బాహ్మ్య్యములు, సొకవృష్టుముల్‌ బహుశుభ జగత్తులస్మత్తపః కృష్ణ గలవునాకు 

అవునా గ్రహియింతువొకో, గ్రహించినన్‌, మునినొకరుండనేనచెనె, పుత్తురు 
స్వీయ తసఃభలంబు నీకును సకలర్షి సంఘము - అదికొన్న సుతీక్ట్ణునివద్దకు పొమ్మని 
చెప్పి, రాజనమూననె' - 1014-1115. 

“స్వామీ! యించుక నిల్చిపోగదె త్యజించంకోరెదన్‌ మేను నీ సామీప్యంబున 
నీవు నైయరుగు దెంచంగోది నేనుండితిన్‌' - 117 అంటాడు. 

శరభంగముని శరీరత్యాగాన్ని చూచేందుకు వచ్చిన సర్వముని సంఘములు రామునితో 
రాక్షసుల దుస్మృత్యాలను వర్ణిస్తూ, తను తపములను రక్షించమని వేడుకుంటారు. 


“నాయీ వైశ్యానర నిత్యయాజులకు నీనేరాజువు 
ఎన్వాడు ధర్మావిష్టుండుగు నాతడొక్కరుడె బ్రాహ్మంబున్‌ సమర్చించు 


188 రామాయణ కలునశం = తెలుగు దనం 
నీనే తాదృశుడౌట నిన్ను బడినిండెం గోర్కులీమాకు! 
విశ్వంభర సత్యసంస్థ యిదియున్‌ సీ'పైని నిల్చున్‌ - దన-124. 
“తపశ్చర్యా తపోరక్షలాయాయీచోట్ల ఫలంబునందు సనునుర్యాదం 
బ్రనర్తించెడున్‌ - lbid-127. 
తపోరక్షణ, తసశ్చర్య సమానమని, తను తపస్సుల రక్షించడం రాముడు 
తపస్సు చేయడం వంటిదేనని గడుసుగా చెప్పినారు. 
చివరకు నీవేశరణు అంటూ నిన్నేనమ్ము కొన్నానుంటూ, 
“సీకెలు(గకయ నిరాధుని పోకార్చుట మాకు శరణు పొంటెను 
నీనంగీ కారమ్మును నెణపుట మాకాజ్రయనుగుము నీవు - 131. 
మమ్ము బరాక్రమరేఖను నిమ్మగు ధర్మాభి నిరతి నిప్పటిదాకన్‌ 
నమ్మించి తసుర దంస్ట్రల (గ్రుమ్మింపకు మిపుడు నమ్మికొనంజెణపకువే' 
ను లీకు ణీ వరాటలు: 
“పరము మి(త్రమ్ముతా శరభంగమౌనినాకు, నడిగితి, బంపినాడు నిన్ను 


నౌర! బుషికుల వూత్రకుడౌట కాదు మేను విన్నావు నీధర్మ 
చృుదుచరణము' - అరణ్య - ద.వ-155, 

“ ఏమోయల్ల తపశ్ళిరానుభన మందింతైన లేదిచ్చ, నాశ్రమల్లోకము లీవు 
చేకొనవె, దాక్షిశ్రైకనారాన్ని ధీ! యీమా ద్రిందసమాచరించుటయె నాయీ కోర్కి,' 

అదికాదయ్యా! పరీ్షా పదంబునకున్‌ దాటిన నీవయిట్టునుట 

మాపుణ్యాత్తలోకంబు కైకొన వాంధించవు గాక 

ఆచిన ధర్మసం గ్రహణమందున నోరఘురామ! భిన్నవర్గాచరణంబు 


భిన్నము గదయ్య ------ ---- అరణ్య-ద,వ,177. 

. అగస్త్య సోదరుడు: 

“క్రీయుతు వింధ్యాచల శిఖాయుతు దర్శనము చేయగా నేగెదరా! 
మీరెపుడు విచ్చేయుదురని యెదురు చూచు"... _ అరణ్య - దువ,299 


'ఏపూటబడిన మీరలు నాపూటనె వత్తురంచు ననుకొనుచుంటిన్‌ [016290 
ఈ సోదరునికి అగస్తునిపై ఎంతో గౌరవం. అభిమానం. అందుకే, 
“అన్లగారే కద దకేణాశ సృజియించె బ్రజాపతి సృష్టితొమ్మిదె!' 


వింధ్యపర్వత గర్వభంగం చెప్పుతూ, “అప్పుడు బుజువైనది మాయపస్పా! 
యో జానకమ్మా! యసలవు కాలంబెప్పుడు కదలదు" - 301. 


సంభాషణలలో తెలుగు దనం (పాత్రోచిత భాష్య) 189 

అని ఎంతో కలుపుగోలుగా కథచెప్పుతున్నాడు. వింధ్యఅగస్తుని పాదాలపై 
పడిందని చెప్పుచూ, “జాపచుట్టుగా బడి సమస్కారమూచరించె నున నాని కంత 
యద్రియును నిట్లే' - 308, అని ఆయాసపడుతూ నవ్వుతుంటే జానకిపతికి 
శయ్యనమరుసూ కథవింటున్నదై “ స్వామీ! యానన్వాపిపై కథ చెప్పుడు” అన్నది. 
అప్పుడు కథ చెప్పూ, 

“అబ్బో! యగస్తుడతడు సెబ్బరమానిసి ధరిత్రి శిరసాన్సిన యాగచ్చిగిరి 
తోడనిట్లనె నబ్బీ! మునిలోక భక్తుడై వర్ధిలుమీ!' -310. 


అని కథయే హఠాత్తుగా వెడలిసోతాదు, మళ్ళీవస్తాడు. ఇదొకరకు ప్రన్బత్తి. అగ్హుడు: 
“ అగ్గినేల్చి యనంతరం బర్హ్య మిచ్చి యతిధి పూజనొనర్భ గా నగును రామ" - 332. 
“పృథు సిళ్ళవా క్రియాచరణ విశ్రుత ధర్ముడనీవును మహా 
రథుడవు మాననీయుడనవు రాజువు ధరి త్రికిన్‌ బ్రియాతిథి 
నరుదెంచినావు' - ద.వ.-334. అంటూ రాముని ఆహ్వానిస్తాడు, 
నారాయణ దత్తమైన శరశ్ళరాసనాలు, కత్తిచూసిస్తూ “ నీకోసమళ్లైపెటితి 
గైకొమ్మా!' అని తెప్పించి వాటిని ధరించమని చెప్తాడు. ధరిస్తూనే, 'యౌష్మాకీన 
ధనుర్విముక్త శరజాలాఖేల దుర్రర్శన (గ్రీష్మాదిత్య' -1b14- 342 ప్రతాసంగో రాముడు 
రాక్షస సంహారం చేయాలని దీవిస్తాడు. సీతాదేవి గుణశీలాలను ప్రశంసిస్తూ, ఆమె 
అడిగిన కోరికను కాదనకుండా తీర్చమని రామునికి ఉపదేశిస్తాడు. 


“నేనంత రాజు కూతురం గానకు నేనేగునంత గరుజేమి యనున్‌ తవిలి నృపాల 
కన్యకల దారియుజి త్రము వారికేమి తక్కువ పదియూళ్ళు లిత్తురను కొమ్ము పితల్‌ 
- 1016-344-345, 
“భర్త వ్రతాలోక మౌళి మహారత్నము సీత ఏమడిగినన్‌ లేదంచనన్‌ రాదు' -1814- 352, 
“రమణి రమణీయత్వముననే యారాధనీయ; రమణి భార్యాత్ళమునను నారాఛనీయ 
రమణి ఈసీత పతివ్రతోత్తమ; జగచ్చిరస్టమణిదాన మిగుల నారాధనీయ' . 
'సుమి[(త: సుమిత్ర శాంతగుణ పేటిక. ఉపాసనాస్వరూప. విజయ 
రమాకార, వినయాంబుధి. మహిళామణి. సుమిత్రపా త్రను ధీరగంభీరంగా తీర్చి 
దిద్దినాడు. ఎంతో క్షిష్టపరిస్టితులలో గుండె నిబ్బరం చేసుకొని ఓదార్చుతుంది 
కౌసల్యను, రాజును. విశ్వనాథ తనే ఆసాత్రను గురించి చెప్పుతూ, 
" “సుమిత్ర శాంత గుణపేటిక. ఆసుమిత్ర ఈమహాకావ్యము 
నందు చాలాగొప్ప స్త్రీ. ఆమెలేనిచో దశరథనుహారాజు 
కుటుంబము మునిగి పోయెడిదే, ఆకుటుంబమున కంత 
యాపద వచ్చినది కదా!” - కల్పవృక్ష రహస్యములు - పుట - శ, 


100 రామాయణ కల్గున్హశ్షం - తెలుగు దనం 
ఈమె భాషలో కూడా ఒక ప్రత్యేకత సంతరించబడింది. శాంత తిరిగి 
వెళ్ళేటప్పుడు రాజు, కౌసల్య, సుమిత్రకూడా పురంపొలిమేరనరకునెళ్ళి తిరిగి రాలేక 
అట్లే ఆబాటనంక న్మ్ఫోష్ట్రులై చూస్తూనే ఉన్నారు. వారిని ఓదారుస్తూ సుమిత్ర, 
“సుమిత్ర రాజుతో నిదేమిచోద్యమో యసుప్రీయుండు 
మౌనియెల్ల కాల మిందునున్‌ వసించునా యనున్‌ 
సుమిత్రరాణితో నిదేమిచోద్యమమ్మ శాంతతాను 
మౌనియెల్లకాల మిందునున్‌ నసించునాయనున్‌ - బాల- అవతార - 151. 


తను దుఃఖములు మింగి, తక్కిన వారిని ఓదారుస్తుంది. ఏమున్నదిందులో 
అన్న వ్యంగ్యం, అది ఏమమ్ము అది ఏమయ్య! ప్రాణ ప్రియనే అనుకో? శాంత, 
బుషీ ఎప్పటికీ ఇక్కడే ఉంటారా! అని ఒక విర్తిమాట అపరిహార్యమైన లోక ప్రవృత్తి 
యొక్కమాట చెప్పింది. అట్లే రాముడు వనగతుడైనాడని దశరథుడు కౌసల్య తలచు 
కొని తల్పుకొని విలసిస్తూ ఉండగా ఆమె వారిని ఓదారుస్తూ, 


'ఆహాయేమిది యశుభ వ్యావహారములాడెరిద్దరాల్మగలు భళీ! యోహరి 
నొక ధొక రూహలపై - నూహలల్లి యూరక తపింసన్‌' - మునిశాప-34 - అయోధ్య 

'తనకుం బుత్రుడు ప్రాణమంచెణిగి చింతామగ్నుడౌ భర్త 

గైకొని చేరీతుల దేర్చుకొనగుట లేకుండెన్‌. సరే! నీవు 

పొంగిన దుఃఖంబునం గ్రుంగిబోయిన - నృపున్‌ గేలాదుయెన్వారుతే 

రను బాలింసను - చేయగల్లుదురు ధైర్యంబూనవమ్మాసతీ! - ముని35. 

లక్ష్మణునికి రామశు శ్రూస్తోపదేశం చేస్తూ, 

“ఏఎయుగుము రాము దశరథుడేయని, యేనని సీత 

నెటుగుము, ననమయోధ్యయని పోయెదనేని పొమ్ము' - ప్రస్టాన- 272 

వాల్మీకి 'రామదశరథం విద్ది - నూంవిద్ది జనకాత్మజా" - అనే వాక్యాలకు 
ఇది తెనుగు సేత. అందులకే రాముడు అడవులకు పోతూ, కౌసల్యను ఆమెకు 
అప్పగించి, “ అమ్మా! నేనింకెవ్వరి నమ్మను సాగర గంభీర నమ్మెద నిను, మాయ 
మ్మయు కణమైనను నీసమ్ముఖమెడబాయకున్కిచను, భద్రళకై” ్రస్టాన-272. 


అని ఆమే కౌసల్యను ఓదార్చి, తేరుస్తుంది. అని నమ్మినాడు. 


ఈవిధంగా విశ్వనాథ తన కల్పవృక్షంలో వివిధరకాల వ్యక్తిగత సంభాషణా 
రీతులను వైవిధ్య భరితంగా మనోజ్ఞంగా సహజసుందరంగా ప్రయోగించి 
కల్పవృక్షంలో తెలుగుదనానికి వన్నె తెచ్చినాడు. 


నంభావణలలో తెలుగు దనం (సంభాషణా చాతుర్భం) 191 
7.2. సంభాషణా చాతుర్యం 

ఇద్దరం లేదా అంతకన్న ఎక్కువవుంది (ప్రత్యక్షంగా ఒకరి 
అభిప్రాయాలను మరొకరు తెలుసుకొనేందుకు మాట్టాడమే సంభాషణ. 

సంభాషణ - సమ్యక్‌+ భాషణ - సంభాషణ అని అర్ధం చెప్పుకోవచ్చు. 
వక్తయొక్క అభిప్రాయాన్ని సుస్పష్టంగా తెలుపుతుంది సంభాషణ. మహాకావ్య 
రచనలో పాత్రలనుధ్య సంభషణా చాతుర్యం నాటకీయ శిల్పానికి ప్రాణం. తిక్కన 
దీనిలో అసమానుడు. విశ్వనాథ కూడా తన భాషాపొటవాన్ని, నైపుణ్యాన్ని పాత్రల 
మధ్య సంభాషణలద్వారా ప్రదర్శిస్తాడు. 

అమాత్యులు- సువుం(తుడు: 

సువుం[త్రుడం :- మీరు మంత్రజ్ఞులు. మీరింగితజ్ఞాలు. ప్రియహిత 
రహితులు ధా(త్రిపతికెస్సుడు ఇట్టి మీ యందు దోసంబు కల్లునే. మీగుణ 


(గ్రామంబులు గణనసేయ బెక్కులు గలవు .... ఏతాద్భశ గుణాన్వితులరైన మీరు 
పాలించుటం జేసి యుత్తర కోసలమ్ములు సుభిక్షములై యున్నవి, 


ముం(త్రులు :- ' ప్రధితయశుల్‌ జలేజ హిత వంశపు టేండ్లకు నీవు నచ్చు 


సారధివి. నృపుండు నిన్ననుజు రాణనుజూచు,.... ... . మౌకిపుడురా! ఒకత్రోవ 
ను జూపవేయికన్‌. నీకు సుమం త్రుండను పేరెకలిగే: నీకెణగరాని త్రోనలు 
మాకెరుగరావు చూడుమా?!" -బాల-ఇస్టి- 16-23. 


అర్థరా త్రి తనవద్దకు వచ్చిన సుమం త్రుని రాజుచాచి, కొంతసేపటికి గుర్తించి, 

రాజు : నిన్‌ సుమంత్రునిగా నెంతు; సునుంత్రుడేయని తలంతున్‌ నీవు 
నిక్కంబుగాన్‌. ఈయర్హరా త్రమున నేల వచ్చితిని? (రాజు పరధ్యానంలో సుమంత్రుని 
గుర్తుపట్టనిస్టీతిని తనమాటల ద్వారా తెల్పుకున్నాడు. ) 

సుమంత్రుడు :- మీకహో తరతరంబుల బంటులమేము; మీరు 
దానఘనులు; నేదికానలసిన జనుదెంతుము మిమ్ముజూడగన్‌. 

(సంభాషణా చాతురి- ప్రొఢి - గడుసుదనంపై మాటల్లో కన్పిస్తున్నాయి. ) 

రాజు :- నీకొక్కండు నలయునో? అది అడుగన్‌ నలయునో? నీవలసిన 
దనుకు నెదురు బుడమికి స్వతం త్రత లేదో? నీకేది కొనలయునో యదికైకొమ్ము. 

సుమంత్రుడు :- నాకునేమి కావలయును; మీరీకరణి దిగులు పొందుచు 
మాకు దిగులు కలుగుసీత మాస్ఫగనలయున్‌  - ఇష్రి- 27-31. 

ఈ సంభాషణల్లోని వాక్యం వ్యవహారికంగా ఉండడం. చిన్నచిన్న వాక్యాలు 
గా ఉండి సంభాషణలో ఉక్తినైచి త్రై * అల్ఫ్హాక్షరననల్నార్థరచన' గా సాగుతుంది, 


192 రామాయణ కల్పువ్హశం = తెలుగు దనం 
సునుం[త్రునికి రాజునద్దనున్న చనువు, వాత్సల్యము, అధికారాన్ని సూచిస్తుంది పై 
సంభాషకా, 

కౌసల్యతో వశిష్టుని మూటలను నివరించి దశరథుడు (శ్రీహరిని సుతునిగా 
పొందడానికి బాగా అలంకరించుకో అనే సందర్భంలో వారిద్దరి సంభాషణ వారి 
వారి మనః ప్రవృత్తులకు, చిత్తపరీపాకావికి, స్వభావాలకు అద్దం పడుతుంది. 


రాజు: - ఇపుడే మరకుము; హరిలోభపెట్టవలయు; మనకడుపుపంటకతని 
రాకసదింతలు ఫలమిచ్చెడు. సుపరీక్షిత మార్గమెల్ల జూడగవలయున్‌ 


కౌసల్య :- వెన్నుడు వచ్చునేని, యాముని పతిదెచ్చునేని, నవభూషలు 
జీరలు దాల్చి యెంత వెన్నువిదనియింతు; నాదగు కనుంగొన బత్తిజూచి మన్నన 
బొనరింపగావలె సనాతనుడాద్యుడు; - బాల - ఇష్ట - 130-132. 


సుమి(త్రతో రాజు సంభాషణ :- 

రాజు :- నీకును బుత్రులు కలిగెదరాకాండలనెంట బడియరుగున్‌ఫలముల్‌ 
... దీక్షగైకొని వ్రతయుక్తి ధృతనునో వినిశ్చియాత్మవు సుతుగోర్కినె డదేని 
ఫలముగందువు ;... 

సుమిత్ర :- పట్టపురాణి కక్కకున్‌ దనయుడు కల్గుట చొక్కటియు 
నాకును గల్లుట యొక్కటా? భవత్తనయుడు నీదుభార్యలకు దాదనయుండై యగున్‌ 
గదా! యటైనను నినుమెచ్చజేయగన నాకునుూసంతతిగోరెదన్‌ - ప్రభూ- 133-134. 

 బుష్యశ్చంగుని తీసుకు వచ్చేందుకు పోతామని రాజుతో పరిచారికలు చేసే 

సంభాషణలో ఒడుపు, గడుసుదనం, నిజాయితీ కన్పిస్తాయి. 

పరిచారికః- దివషదీశ్వరుడు తేపమౌనులున్‌ గవురుగప్పుచు పొగల్‌. 
వెలార్పగానవు దపస్సుల మహాగ్నిరేగగా నవుర! యచ్చరల నంపునంటగా మ్మానాథుల్‌ 
మణి మము బంపింపన్‌ మౌనీంద్రున్‌ గొని మమతందెత్తున్‌; దేనుంజాలక ధృతి 


నేరేనే రానోపట్టుణరమసిగ్గిల్లన్‌ ప్రభువులు తాంబూలంబు దయసేయించినవో నీనా 
చెలిమి కత్తెలతో యిపుడేబయలుదేరుచుంటి. 


రాజు :- మునిశాస భీతిమీకులేదో! భీతహరిణనేత్రలార? 


వారవనితల, బుష్యళ్ళంగుల మధ్య జరిగే సంభాషణలో, బుస్య శృంగుని 
ముగ్ట ప్రవృత్తి, అమాయకత్వం, అలౌకికత, వారననితల జాణతనం తెలుస్తున్నాయి. 


మునికుమారుడు :- మీష్టర్ణశాలలు దూరమని? నీనున్‌ మీవెంట గొంపోదురో 
వారకొంతలు :- నూ ఆశ్రమమున నన్నియు గనక సౌధములు గలవు. 


నంభాషణలలో తెలుగు దనం ( సంభాషణా చాతుర్శం)}ీ ._ 193 
వలుని:- కనకమనగనేమి? ఐనం తప్పక వత్తుజూచుటకు మీనౌనా[్ర 
మంబుల్‌ తరుల్‌ గానీ పండ్లునుగానియందు నిటులే గాయుండును. 


కాంతలు :- తరుల్‌ వనింబోలి యెయుండునుగాని ఫలముల్‌ వేలు. 
ఇవ్వినీవుందినంగా సానున్నవి కొన్ని మాకడ. ఇష్టి- 183-185. 

యజ్ఞంలో హనిస్సులకై వచ్చిన అష్టదిక్పాలకులు, బ్రహ్మ, . విష్ణువుతో 
మొరపెట్టుకోవడం ఒక్కొక్కరు తమదీన స్టీతిని వివరించడం పంభాషణాశైలికి 
ఉదాహరణ. 

(బ్రహ్మ :- అవలేస ప్రవిదూషితాత్ములయి యభ్యర్థించునో దేవదానవ 

పీశాచయశకుతమైన నన్‌ జావులేకుండ. మానవులన్‌ వానరలున్‌ వచింపరు. 

అదిగానన్‌నేటికీ భూమి భృత్సవమున్‌ దద్వధ కార్యకారణయుగ సంబంధమేహారెస్‌, 

ఇంద్రుడు :- తాతా! బుద్దిజనీ! నిన్నునేను పూజింతు విధీ! మేరలు 
దాటియున్‌ పిదప మేలిమి నూదిన చిన్న మెత్తుబంగారము తొల్తనీకడుపు కాదని 
యింకొకడెట్టుకల్లు. బంగారపుటూహయేగల్లుగాదటే.... ఇందుకటయ్యా 
స్వామీ! సృష్టిచేసితివి గిన్నరీ, వానరీ, విద్యాధరీ గర్భవీధులందు యకపన్నగ . 
_కవ్యలందు; సర్వదేనతల అంశమ్ములు పెట్టి యోవిరించి యగు శతానందుడేనుగా 
నగుచొకాదొ యాశ్రితులము శతానందులైతిమేము - బాల- అవతార-53-57. 


రాముని తనవెంట పంపమని నిశ్వామి త్రుడు- దశరథునితో చేసిన సంభాషణ. 


దశరథుడు :- ప్రభూ! ప్రభూ! బ్రతుకంతయు యాచికన్నయి పొత్తుల 
బిడ్డ బాసి నీలుపోపనయా! నిముసంబు నేనియున్‌ - రాముడు నాకు స్నానమగు 
sy + రామునినా నిమేషనువు రామనజాలను. : 


'విశ్వామి(త్రుడం :- భళిరా! భూపాల నీవేదియైన సరే యింతకు 
మున్నుయిత్తు ననని యన్నావే కదా! దాళవై. నీకొడుకును గైకొని చనిమాకాకలి 
యంచు దిందుమా! పిచ్చిన్సృపా! మాకడ ్రశస్తమస్త్రన్యాకృతి కలదద్దీ నేర్చి, 
పంపెదమంతే. విశ్వామిత్రుడు అలిగిపోతూనే వశిష్టునితో దశరథుడు, 


రాజుః- ఏమిస్వామి! యేది బెడద వచ్చిపడియె! గాధిసుతుడు ప్రథమ 
కక్యాంతరము గూడ దాటిపోకుండ దారిజూపు! వైకుంఠమొత్తి గిల్లినను వైకుంఠమె. 
యొడ్డుకొనగనలయును, మోహవ్యాకులచిత్తున బన్‌ గైకొనంగ నీకుగాశవరికయా! 
వశిష్ట్రుడం :- మనుజాధిప! నీవు తొలుత మాటయ్లొసగి తావెనుక 
వెనుకాడనేటికి? నినకుల మర్యాదనగునటే! యిదితాతా! మొదటునిత్తునంచు 
బిదపసీకుండుట యశ్వమేథ యాగహతము సేత ; మొదట బావి ద్రవ్వి పిదప 


194 రామాయణ కల్రవుతం - తెలుగు దనం 
బూద్చించుట యీవు ధర్మమూర్తి విదియు6 దగునె - బాల-అహల్య- 65-68. 
తాటకను నధించముని విశ్వామిత్రుడు రామునితో పలికే సందర్భం. 


విశ్వామి(త్రండం :- తుదిమొదలు లేని విశసనమిది యింకెన్నాళ్ళు 
జరుగటేమోయి శిశూ! యిది జదియగ నలెనన్నన్‌ చదియంగావలయు నీదు 
ఛాపా(గ్రమునన్‌! : 


రాముడుః - కట్టా! యాడుడానిన్‌ వధింపను నా చేతినమ్మురాదు. 


విశ్వామి(త్రండం:- ఆదోషముండిన నాయందుననుండు - ధర్మనుగు 
సంధింజూడు; నుట్ణెంఛచ భూజనులిట్లే హతమారుచుండిరిటులెంచన్‌ (స్రీవధ 
క్లేశమున్‌ ... .... తల్టులు రెండునౌనతి బలాబలలున్‌ నినునన్నునుండి 
“స్ప తల్లులుచేరె; నేను గురువన్‌ గురుదక్షిణ యిమ్ము తాటకాభల్లము నాకు! 

రావడం :- ప్రభువా! యట్లె పొనర్లున్‌ నినున్‌ నిను విద్యాగురు నేనుగా 
దనుట లేనేలేదు, మాతం డ్రులున్‌ ననుబంసించెడు వేళ నీవవనముల్‌ నానాత్రయీ 
వరౌళినుండనముల్‌. గాగ సనూదరింపువుని యన్నారున్‌ మహణేటికా - 
బాల- అహల్య- 130-134, తన సంతానాన్ని దేనతలు సంహరిస్తున్నారని దుఃఖిస్తూ, 
దితి క్యపునితో చేసే సంభాషణ, 


దితి ;- తగవును జూడుమీ! సవతి తల్లి కుమారులు నింతజేదుగా నగుదరు 
యేన, యేపురుషుడైన గ్రహింపగలనేల నిద్దబున్‌నుగునలన్‌ చేర్జానను గుమారుడెమీ 
కన నల్రయాం(డ్రకెట్ట్లుగునో తలంసనే యెనత యాత్మజుడాయకకే కదా ప్రభూ! 


కశ్యపుడు :- బానెబానె దితి! నేనాదిత్యులంబోయి నీతనుజ శ్రేణి నజంపు 
మంటినటా? లేదా నీవుగా నేది కోరిన నేనిత్తువరంబు. 


దితి:- ఇంద్రుని హంతన్‌ సుతునిమ్మునాకును దసింతున్‌ జువ్వెనేం గళ్యపా! 
నాగర్భంబున నింద్రహంతమగు సంతానంబు గల్పింపవే. చేనన్‌ నేయిసముల్‌ 
తపించెదను- దొక్షిణ్యంబు కన్సింపవే నాగర్భంబున కోత యెంత కడిదో, 
నారాపిడేపాటిదో- యీగాలించెడు శోక మాగుటకు చాలసేపుపట్టు. 


కశ్యపుడు :- అట్లేయౌ గదే తరుణి! సహస్ర మబ్దములుదారత నీవు తపస్సు 
చేసినన్‌, జిరమగు కాలమంతయు శుచిత్వము పాయక యుంటివేన్‌, బురందర 
హన్యక్రియాపటువు నాతుక! పుత్రుని గాంతు సొమ్ము, - అహల్య - 462-465. 

జనకుని కొలువులో రావు లక్ష్మణులను పరిచయం చేయడంలోని 
సన్నివేశచాతుర్యం సంభాషణల రూసంలో రసవంతమైంది. 


జనకుడం :- (శ్రీవవస్టలమందు .. .... జగద్బావాకర్గణ శీలుడీవటువు 


వాక గతమైన తెలుగు దనం (దాకములో గడును దనం) _ 195 
శోభారాశి యెవ్వండయా! గాధేయా! రఘునంశభూపతుల ప్రాగల్భ్యము 
సూచిందెడున్‌. ఈపిన్నవాడు అన్ని రీతుల నన్నగారి బో లియుండె వీరెవ్వరు? 


విశ్వామిత్రఎడం: - వీరావీరు! విదేహరాజ! మిధిలావృద్దగ్రేవా!. -... 
యీరాజన్య కునూరులున్‌ దొరికినారెచ్చటనో నాకు, నాతోరా నేనాకనోటవెన్రిరిగి 
చూతున్‌ నీరు గన్ఫించినన్‌. ... ఒకటాయి యేమొ (స్త్రీలపై చకి తాత్తులమైన నూకు 
జౌగట్టు నాయక! యీతనింబలిధ్వంసక! స్వభు! వైకుంఠ! యనుచు సన్నుతిపట్టెన్‌. 


శతానందుడు :- ఏమీ! యమ్మశిలా తపస్వినియు దానీకుజ్జుకాల్తాకినన్‌ 
శ్రీనున్మోహన మానుషాకృతిని దాల్బెన్‌ జన్సవే గాధిసూతీ! . .... నీవచె. యయ్య, 
యాయడుగు నీదచె-యీచిరునవ్వునీదటె-నావల నుంగనుం గొనలేనా 
హృదయాంతర రళ్నదీసికా. 


జనకుడు :- దశరథ రాజు నాకు నరుదారగ మిత్రము, వానియింతలౌ 
శిశువుల గాంచి నామనసు జెందెడు మోదముంజెప్పజాలనో కుశికసుతా! .... +... 
వీరినామ ధేయంబులెట్టిని. - 


విశ్వామి(త్రండు :- పెద్దవాడు రామచంద్రుడు. సిన్ననాడు లక్ష్మణుడు, 
రానుచంద్రుడు కౌసలేయుండు - లక్షుణుండు సౌమిత్రి. 


రాముడు: - లక్మణుని కంటె పెద్దవాడు తృతీయాంబాసత్యంబు భరతుండును 
లక్ముణునితోడి కన శత్రుఘ్నండు గలరు. మేమునలువురన్న దమ్ములము. 


జనకుడు :- అలాగటోయి తండ్రీ! దశరథునకు నీనలుగురటే! నాలుగు 
తునకలు; నీదగునాలాసమె మిత్రునిన్నయటులై యొప్పెన్‌ -ధను - 15 0 32. 


శబల - వశిష్టుల సంభాషణ :- 

శబల :- భగనంతుడ! నీవు నన్నువదిలితె చెప్పునూ! క్షితిపతి జనమ్ము 
లేలలాగెందరు నన్నునేలతోలెదరు! 

బుషి :- తల్లి! యేలనదలెదనన్ము! నిన్నేను దోషరహిత వానందమూర్తి 
విహితసేవ వికృతుడే రాజు నిన్నుదోలికొని సోవు. నాతడక్షాహిణీ పూర్జుడధిక 
బలుడు- క్షత్రియుడు- దుర్చలుండను- ష్మాసురుండనేను - నేనేమి సీయుదునే? 

శబల :- ఏమియేమి? కత్రియబల మెక్కువగున? బ్రహ్మబలము 
తక్కువగునె! ప్రభువ! గాధిసుతుడు నీర్యవంతుడెయగు నువ్వె? నీదు బ్రహ్మబల 
సంభృత నన్నియమింపునంతలో నోలి నృపాలు సైన్వమొక యొడ్డున బట్టగజూతు! 

బుషిః- తల్లీ! లలితంపుమూర్తి! సృజియింపవె శత్రుచమూ నిబ్బ్లణోద్వేల 
రుజాప్రతానము! - ధను- 80-84. 


196 రామాయణ కల్పవ్రువం - తెలుగు దనం 
సీతారామ కళ్యాణానికై వెళ్ళుచున్న దశరథాదులకు 
ముష్యళ్ళంగుడు శాంత ఎదురైనప్పటి సంభాషణ 
దశరథ :- నీకరుణ రసోద్భూతమగు రాచనిసుగు పెండిలికి నూనీ! 

త్వదీయమాగనునంబు సర్వార్ధలాభంబయ్యె. 
బుష్యశ్చంగ :- అననినాథ! రామచంద్రుని పెండ్లికి రానెనేను! రాకసోయిన 
మీ శాంత రాదుగాని, యేను ప్రియశిష్యు సెండ్లికినేమి ? రాకపోవుదేని? 
కౌసల్య :- (శాంతతో) తల్లీ నీవు వచ్చితిని! నాబరువు తీరినది. 
మాడుసట్టున నింతచమురు బెట్టుటకు, నుంగళహారతి పళ్ళెము సట్టుటకుం 
దమ్ముని దిద్దుకొనుటకు నాడు పడుచవు వచ్చితిని. 


రావు - 'పరళురావుల 'సంభాషణా శైలి ఫ్‌ 


పరశురాముడు :- నీవటోయి మోయి! నెట్టికపీల! నీవా శైవధనుసు 
వంచినావు. ... ఏలాగు విజిగెనో నీలకంధరు మహాధనువు చెప్పుము నేను వినవలతు 
ను....కథారీతి జెప్పుము. తిగిచి నట్టి యమ్మునే లక్ష్యమును దాకి నమ్ముచేసె, 


రాముడు :- చేతిలో బూని జ్యాకోటి జెందింస జెట్టంత విల్లుచేతిలో 
నొదుగునా? లత్యసిద్దిక జిహ్మగ మెత్తుటే తీరు? మంజూషనే రహించిన యీ 
పెద్దవిల్లు చేతలాగితిని కాబోలు చేతిలో ఛిన్నమై విరిసె. 


పరశురావు :- ఏమీ! ఏమీ! కపాల భృద్దనువున నీకేమినిరాదృతి? నీ 
వాస్వామి ధనువు చూచునంతటి పాటికి లేదా? చూడనేలేదు. మంజూషలో పలివిల్లు 
పాణి పద్మంబుల బట్టలేదు... ఏమిలోకాద్భుత కర్మ నల్మునాచరించితిది 
యచింత్యమ్ము సుమ్మీ!.... నేద్వంద్వ యుద్దమొసగెద నీకున్‌! దెప్పరపు ధనువు 
గుణమును గొన్న సంధించి యమ్ము గూర్చి విడువుము. ' 


దశరథుడు :- సారిరు[ద్రధనువు నిజము పుచ్చెగాబోలు లేకున్న 
విరియునే? ససినాని మీద బెట్టి యీనేరంబు నీవు బరిగీంతువే ? యభయంబు 
సంధింపు జమదగ్గి తనయ! యధయంగ నీదయాధీనమైనది యస్మత్కులంబు. 


వశిష్టుడు :- ప్రభువుల్‌ స్వాధ్యాయ పరమ పండితుల్‌ భార్గవుల్‌ వారు 
ప్రభువులు గాగ బుట్టితిని పండితవంశమ్ము నందు, బుభుసాక్షిగా శ స్త్రమే 
త్యజియించితి యని సభలోననాడు నీకిపుడు శ్వ స్త్రంబు సంధింపదగదు. 

జనకుడం :- క్రోధంబు త్వజియించి యెల్లక్షోణియు కోణిదేవతకు 
సాదుతా కళ్యపునకు సద్దాన సత్కర్మనిచ్చి, యీధాత్రి విడి మహేంద్రగిరి కృతకౌత 
కేధ్బువై వచ్చి సాధింతువేటికి ? దిరిగి తృత్రియ సంక్షేమ దురాగ్రహము. 


సంభాషణలలో తెలుగు దనం (పాత్రోచిత భాష 197 
లక్మణుడు:- ఈనిబ్టు విణుచున యేని యేగూతునిత్తునటన్న యీ 

చేహాధిపు ప్రతిన యెన్నడో నాడు రావలె కోపమ్ము నాడు రావలె రాజుల మీద నీ 

వచ్చు చేటికి? నిపుడేటికి నిట్రియుద్రమ్ము. -ధను-417-430 


పరశురామ గర్వభంగానంతరం, రాజ బంధువులు- రాముని సంభాషణ. 


బంధువులు :- నీవు పటు బాహశౌర్యవారి వాయన నీ ముందర నిల్వజాలక 
కదా యారీతి జేజేలు వెట్టైను; నీహేతువుగా నేడు పొడకట్లైన్‌ క్షత్ర శౌర్యంబు 
పోయిన యాగౌరవమెల్ల మరలం గంటే! యెంతయౌన్నత్యమో! లోకంబు నందు 
రాజన్యలోకంబు లోకువై పోయెనేగదా! భృగురాము నామమింత యెందేని విన్సడిన 
నీకతంబున నింకను దలయెత్తి యెందేనియుం దిరుగ మాకయ్యె! నోరామచంద్ర! 
మన్నించి మాదెసంజూడు. 


రావడం :- కనుడీ! భార్గవుని నేనుగాని గెలిచినాడనె? ద్వంద్వ 
యుద్దమాడెదనని యాడెనే? యాడనేని యపుడు గెలుతునే? ఆయన సర్వా స్త్ర 
విదుండాయన పటుబాహుశాలి యాయ మ్ముకేలో యొదిగినట్టు చూపెను 
(శ్రీయుతుడామౌని యేమిచేతముకలండో? 


మపట్టభంగయత్నమునకై, కైక - మంధరల సంభాషణ. 
కైక: నిజమా? 
వముంధరః- నిజమే? 
కైక ఏ ఒట్టు? 
మంధర: నీపైవొట్టు! గిజిగాడు గూడలేనిది రజనికి వెనుగూబ పజ్ఞరాజై చనునా! 
కైక :- ఓసి ఓసీ! మంధర! ఊహించి యూది చెప్పుము. అసలు నాది 
మొండిపట్టు అంతవరకు నీడ్చుకొని పోకువే నన్ను మాడ్చుపొంచి ఈయొల్లన్‌.... 
deh ధాత్రీశుడేలా యంగీకృతి జూపునే నెసము వాలాయంబుగల్పిందెదన్‌. 
వుంధర :- నీకిష్టమేని యుపాయమ్మెలేదా. 
కైక ;- నాకిష్టమని యెవరు చెప్పిరి? యుసపాయమ్ము చెప్పుము, 
కైక :- కోపగృహంబున నన్ను జేరుమనెదవో. 
వుంధథర :- వెలగల దుస్తులు దాల్చినట్టే బిచ్చగానికి చిచ్చమ్ము పెట్టు 
వారెవరు. బెదరించిన బతిమాలిన విదలించుచు, మాటు (పేమ వెలయించిన 
దప్పదనుచు ననిసించిన దన్సుదుర భిలషితములు: భూమిపులునున్‌ భర్తల్‌ చచ్చుటకైన 
సిద్దపడు సాహసముంబచరింపకున్నచో మెచ్చరు రాజులు! 
కైక :- ఒక సథకమ్మెత్తితినా యొక కొలికికి దేనుగలవ స్త సకలమున్‌ 
వికతుడు విధాత నినుగుబ్దను జేసిదానికే విచారింతుసుమ్మీ! - అభిషేక- 141-162. 


198 రామాయణ కర్పున్సుషం - తెలుగు దనం 


సీతారాముల సంభాషణ :- - 

సీత :- రాఘవా! యురవడి నాయెదన్‌ మొదటినుండియు నీయను మారి 
మల్టులే జరిగి నదట్టులే జరిగె సంగత వెట్టిన యట్టి కేతుతాస్ఫురణము మాత్రమే 
నెణుగ జూచెద, దానినను గ్రహింపవే! 

రాముడు :- ఏమి యనుమాననుది? యదిఎట్టు జరిగ? ఆ మాత్రపుట 
నుమానము నేమాత్రము నాకు చెప్పవేలా? 

సీత :- స్వామీ! మీతో నన్నియు బ్రామాదికములే. 

రావలుడు ఏ- మనంబున పుట్టిన ప్రేమచేత నిస్మయపడియుందునే 
రయినచానలు నీవు దక్కనేటికేనుయినది నాకు బట్టనునునట్టిది. చూచితివా 
వధూమణే! చెప్పవచ్చినట్టిదియు చెప్పుయేనును ఘటింపను వీలగునేమొ చూవెదన్‌: 

సీతః- కోసము వచ్చు మీకు నైనను వచియించునట్టిదయినన్‌ మరి యేమియు లేదు. 
రాము :- ఉండెనయిన లేదటంచు, ప్రకటింపుము కోపమురాదునాకు 


సీత :- ఈయన్యాయేను ఇంతజేసినను భూమీశుండు, మీరేలయిట్లే 
యున్నారలు? లక్ష్మణుండయిననున్‌ లేడా? భవశ్చాపశిఖా యోగ్యంబుగనెల్ల 
ధా త్రిగెలువంగోలేర? యూహింపలేదా యారీతిగా? నెట్టులోర్వగలరో? 
యానశ్చర్యమేపారెడిన్‌. 

రాము :- నేనైనను చిన్న తల్లి నిటులాడు మటంచును జెప్పినట్టు తానైనను 
దల్దీయో యడిగినయట్టు నదగునూహయా? 

పీత ః- చాలు నిట్టివి నిజంబుగ బెట్టకు నాపయిన్‌ కోపమురాదు చెప్పుమున 
గొండొక చెప్పితి మాట చొప్పునన్‌ కోపము చూసరాదు అడవి కోనల నిలు 
యెన్ని యేండ్లు. 

రాము :- తన్వీ! పదనాలుగేంద్లు. 

సీత :- గట్టివి మీ తలంపులు. 

రాము :- నీతో సైతము చెప్పిపోవుటకు వచ్చితిని. 

సీత :- బౌ! నాతో జెప్పగలనేల? నేనెవరితో నాస్వామి? చెప్పన్‌ వలెన్‌ మీ 
తల్లింగని మీరు చెస్ఫితిరి. నాకు లేదా భయంబే తీర్థంబులు నేవనంబులునుగా వెందేని 
నాతల్లియే, 

రాము ః- ఛీఛీ? నీచనుదెంచుట కొప్పుకోనుజానకి! నీవిందున నిలుపుము 
నీవును వచ్చిన దల్లిని జూచువారెవరో జెప్పుయెవరినో? 


సంభాషణలలో తెలుగు దనం (పాత్రోచిత భాష్య) 109 


జానకి :-నేనును నిల్వగాసలయునే? ననుం జూచి నొర్పుపాందునా? ప్రస్థాన 318. 


ఇటువంటి సుదీర్ణమైన సంభాషణలు కూడా కల్పవృతంలో కొల్లలుగా 
నున్నాయి. పొత్రల మనస్తత్వం, చిత్రీకరణ, స్వభావం వంటి అంశాలన్నీ ఈ 
సంభాషణల ద్వారా బయల్పడుతాయి. తెలుగునారు ఆయా సందర్భాలలో 
మాట్లాడేట్టుగానే ఉంటాయి. భారతం తర్వాత ఇంతగా నాటకీయశైలిని తెలుగు 
దనంతో నింపిన కొవ్యం కల్పవృక్షమే. 


దశరథ మరణానంతరం, కౌసల్య- భరతుల సంభాషణ. 
తన కొళ్ళపై బడ్డ భరతుని జూచి, 
కౌసల్య :- నీవెవరవోయీ! లెమ్ము లెమ్ము 
భరతు :- తల్లీ నీ బిడ్డడ నేమి చేసితిని తల్లీ యిట్లు గుర్తింపకన్‌. 
కాసల్య:- నాయనా వచ్చితినటోయి! నాయనుంగ! లెమ్ము. 


ఎపుడు చనుదెంచినా విచట బుట్టినవన్నీ యెటీంగినావే? తక్కెడవలె నయ్యె 
నిచ్చటను క్రిందును మీదును గాగనన్నియున్‌. మీతాతగారు సేనుమే, నీతిచెడిన 
రాఘవులిండ్ల నెక్కొనువార్తల్‌ మీ తాతలిండ్ల తెలిసెనే చేతోరీఢావిధా 
విశేషములక్కటా! 

భరతం :- తల్లీ! తాతలు (శ్రీవశిష్టులును వార్తన్‌ దాచియేపంపిరో, 
యెల్లన్నాకును వారికిం దెలియరాదిచ్చోటి యీరద్ది యోతల్లీ! నేనిటవచ్చి యీ 
సకల వార్త వఖాలాదేవీ గృహంబుల్హాసంబున బయి వచ్చితిని దుఃఖోద్గారి 
బొప్పుచ్చటన్‌, 

కౌసల్య :- అదేలరా! యనుగ! రాజ్యంబెల్ల ప్రాప్తించెనీకును, నీతల్లి 
నృసాలనీతి ధిషణా కూలంకష ప్రక్రియన్‌ జనెంబో రాముడు, వేరు మాటయది, 
యీ సం్రాప్తుమౌ సర్వథారణి నికేసముగాగ నేలుకొన నౌరా! దుఃఖమేలయ్యె. 


భరతం :- అమ్మ! నన్నననలసిన యట్టి మాటయాయిది! యొకింత 
భేదమెంతయ్యెనీకు; ఇన్నాళ్ళింతయు మత్సరంపడను తల్లీ రామునింగూర్చి 
నేడెన్నబడ్డ విధాన నీకడుపునందేనైన జన్మించి యేయున్న, న్నన్నిటువంటి 
మాటయనెదో. - అయో-ము,శా.- 426-433, 

చిత్రకూటంలో నున్న రామదర్శనార్దం స సైన్యంగా పోతున్న భరతుడు ఆశ్రమ 
సామీష్యాననిలిచి సుయజ్ఞాని సిలిచి ఆశ్రనుం రామునిదేనా తెలిసికొని రమ్మని చెప్పి 
సంపు సందర్భంలో వారిద్దరి సంభాషణలో చాతుర్యం, హాస్యం , ప్రియం వంటివన్నీ 
కన్పిస్తాయి. 


200 రామాయణ కల్ప)నువం - తెలుగు దనం 


భరతు :- 
అన్నకు నీకు (బ్రాణము గదయ్య నిజంబుగ నాకు బ్రాణము నన్న; 
న | నేముందుగానె పోయిన నేనుగునో - నీవుపోయి 
యీసన్న నిజంబు నున వాండ్రందుండిరోయేమో! కనిరమ్మురాము 
డెణుగక యుండన్‌.... 4... =... మతి కొనంగరాకున్న నింత 
కంటె తక్కువస్టితి యెట్టుకావలెను, (శ్రీభరద్వాజమునిరాజు 
చెప్పె, రాముడిచ్చటనిలుకట్లెనని, నీవయేగికనును! యన్నలేకున్న నుండు నీనరిగి తేని, 


సుయుజ్ఞ :- సరి! యీచిత్రకూటమున లేకున్నను మీయన్నను నీకు 
జూపింప జాలితేని నాకేమిచ్చెదవు! 


భరతు :- నీవన్నకిచ్బు చనవు నాకిద్భుచుంటిని, నేను నీకేమియీ గలుగుదును. 


సుయాజ్ఞ :- నీమనసులోని తీవ్రత సామీస్యమ్ముదెచ్చె జనకదుహితృ 
నేత్రామృతనర్తిని దవ్వులు తానుయి తససగ్గికొలది దగ్గరికొగ్గున్‌. 


భరత్తు :- నీనయన్నయేలిన సఖుండ వన్నతో గూడి నీవుమాటాడినానో! 
మావదిన గారుంగనంబడెనో నీకు! 3 


సుయజ్ఞ :- ద్విజాండెంత వైదికుడనైనను నన్నకుగానిపించుకొందునె! 
నను ద్రోసి రాజని గదోయి! వనంబులకేగుదెందె! నాకు నతని మీద నిక్కుట కోసము 
నాసలుకొదరించడంచును.... అపుడు జానకి తాల్చినట్టి యాచీరయె చెట్టు కొన్ముకు 
నారగట్టియుండె, నన్యదుర్హభవిదేహాత్మజారచిత సంగత రంగనల్టులు కాననచ్చె, 


భరతు :- తల్లిమ్రుగ్గకర్ర దగ్గర నుండి నీకేమి గుర్తు చెలిమి యెంత లోతో 
ముందు కనియెయన్న కంతటి నేస్తమ్ము నీవనంగ (శ్రీనునీషశరధి! రాముని గన్గొని 
వచ్చిన నేమిత్తువంటింటి! కపిలనిత్తుక్షస్తానురధునీ మృదుపయః ( శ్రీమాధవి 
జాముజాము చేపెడు దానిన్‌. అయోధ్యకు పోయినంత నీయావునీకు దోలిపెట్టెద. 
సుయుజ్ఞ :- ఏమియేమి కపిలనిత్తునా! సొక్షాప్రీ రామచంద్రునే యిచ్చితిని, 
-అయో-పాదు-228-241. 
సీతారాముల సంభాషణ :- 
సీత :- ఆప్రభువుల దిన్యకరుణ చేతనే గాదె లోకములు సేగివాసి 
సుఖపడుచున్నవి పద్మనేత్ర! మన సుతీక్టుల కులమున మావిగున్న మొన్నపూచినదే 
యటనున్న పర్ణశాల నృద్ద గార్గేయి దీఇ్షాకసర్ది నామెచెప్పెను చెప్పుదునా. 

రాము :- చెప్పుదునాయటన్న మతి చెప్పెడునద్దియెదో యెజుంగగా నొప్పదు. 

సీత :- ఊ! అటు తానె ప్రసంగ సాధువైయొప్ప నగస్తమౌని కథ 


నంభావణలలో తెలుగు దనం (పాత్రోచిత భాష) 201 


యొక్కడటంచును నామె యెట్టుగా జాస్పెనో యట్లు చెప్పెదను ఇక్ళనియాకథ, 3 


రాము :- అది యిష్ట నే వినజాలను. 
సీత :- మీరు నినకున్న వినును సౌమిత్రి - దశవర్ష - 254-257. 


రామ -శూర్పణఖల నుధ్య దీర్హమైన సంభాషణలు కాకుండా, ఒక వద. 
మంతా సంభాషణమయంగా మార్చినాడు, (పంచనటి- 153) దానికి ముందు 
సంభాషణతో కలిసి చెప్పితే అర్థవంతంగా ఉంటుంది. 


రాము ౩- ఈవు విప్రకాంతవు. నేను తత్రియుడను. ఈవు దైత్యకాంతనే 
మనుజుడ నీవు జూడ గొప్ప యింటి బిక్షవు, నేను నవునో కాదో యడవు లందు 
దిరుగ దీనికేమిలే పోనిమ్ము! 


శూర్పణఖ :-నానుగడేమొ వచ్చినినునాటగం బల్కునటంచు నెంచితో 
...నొకా కోనము వచ్చుటా! యదియు నిన్నా ఓరముంజేయుటా! యీక్షాంతాళప్పు 
మాటలేటికి! మగవారికంటె గామము మగువల కొకనందరెట్టు మనుజులకంచిఐ 
దగునెన్ని రెట్లు దితిజులకగడుంజేయక సరే యటంచు బలుకుమీ, 


రాముడు :- నీకును నంత కానుముండిన మరికామమంత నెగడెన్‌ మ 
వానికి వేని కాతనిన్‌ గననలె మాద్చశున్‌ వలచి కామము తీరక రిత్తనోవనేలనే మగవా౨ 
కింతటి యిలాతలనుంతయు గొడ్డువోయెనే. కనుక మరి యొండెడ జూచికొమ్ము. 


శూర్చ ః- కాదునేను నీయందు బద్దానురాగను. 

రాను :- నేనేక పత్నీ వ్రతస్థుడను. 

శూర్చు :- ఆవ్రత మై మెహిక సుఖదాయి కాదు. దానియందు బారలౌ33 
సుఖము చెప్పంబడినట్టు లేదు. 

రాముడు :- నేను సుఖమే వాంఛింపను. 

శూర్పణఖ :- అయినచో నీమెతో నేల సంసారము చేయుముంటివి. 

రాముడు :- అది థర్మము. 

శూర్పణఖ :- ధర్మము చతుర్విధము. అందులో గామమొకటేి. 

రాముడు :- నున కూటమి నిలోమము, లేనిదానికి పేరుండదు. 

- అరణ్య-పంచవటి- 148-153. 

ఈవిధంగా ఎన్నో రకాల సంభాషణా పద్దతులను ఛందోబద్దం చేసి 
కొన్యవుంతా సహృదయ రంజకంగా నిర్మించినాడు విశ్వనాథ, నలటఖ్యంగా 
తెలుగువారు ఆయా సందర్భాలలో మాట్లాడే పద్దతులలోని వైవిధ్యాన్నంతా 
నిపుణంగా ప్రయోగించి తన రానుయణాన్ని “తెలుగు రావాయణం' గా 
తీర్చిదిద్దినాడు విశ్వనాథ. 


202 రామాయణ కల్రస్తాశం - తెలుగు దనం 
జజ నాననా మనలను లాలాం జానా లతా మాయలా న. లాలా పాలా దబటా నాతల 


రామాయణ కల్పవృక్షం తెలుగు రామాయణాలలో విశిష్థమైనదని, ఆంధ్ర 
మహాభారత, భాగనతాల స్థాయిని అందుకునేందుకు తగిన లక్షణాలనన్నింటిని 
కలిగి ఉన్నదని, కూలంకషంగా చర్చించ బడింది. తెలుగు వారికి కావ్యం సన్నిహితం 
కావడానికి కొవలసిన అంశాలన్నీ (సామాజిక, పారమార్థిక, భాషా పరమైన) 
అందులో సమృద్దిగా పొందుసరచబడినాయని నిగ్గుతేల్బబడింది: దీన్ని పండితులు 
సాహిత్యవేత్తలు ఆమో దించనలసివుంటుంది. తెలుగు వారి జీనితంలోని ప్రత్యణువు 
లోనికి చొచ్చుక పొయేట్టుగా - తెలుగు దనంతో రంగరించి, హృదయంగనుంగా 
రచించి, తెలుగుసాహిత్యాకాశములో ధృవతారగ తన స్టానాన్ని సుస్ట్రీర పరచుకొన్నాడు 
విశ్వనాథ, 


| 


. 





నాది వ్యవహార భాష అనిచెస్పుకొన్న విశ్వనాథ తన కాన్యములో 
ప్రయోగించిన భాష లోకవ్యనహారానికి అతి దగ్గరగా ఉండేటట్లు ఎంతో జాగ్రత్త 
సడినాడు. తెలుగు భాష్తా శక్తిని, విశిష్టతను, అందులోని కాకువు, గడుసుదనం, 
చాతుర్యం, ఒడుపు వంట్‌ లక్షణాలను నిపుణంగా ప్రయోగించడం ద్వారా వ్యవహార 
భాషాను సాధించినాడు ఆధునిక. వ్యవహార ధోరణులను వాక్య నిర్మాణంలో 
విప్లవాత్మకంగా ్రవేశపెట్టినాడు. సంభాషణలను నడిపే పద్దతిలో నాటకీయ శైలిని 
అతినిపుణంగా (ప్రయోగించినాడు, 


ఈ రంగంలో కల్పన్ఫక్షం పై భాషా శాస్త్ర దృష్టితో ఎంతో నిస్తృతంగా 
పరిశోధనలు జరగ నలసివుంది. నన్నయ్య నుండి తన దాకా వ్యాపించిన తెలుగుభాషా 
సముద్రాన్ని చుళికీ కృతం గానించు కొని తన కావ్యంలో కావలసినట్టుగా 
ఉపయోగించినాడు. రాబోయే తరాల వారికి తన రామాయణం తెలుగు భాషకు 
ప్రమాణంగా నిల్చేందుకు నిశ్వనాథ చేసిన కృషిని నిరూసించాల్సి వుంది. అంతే 
కాకుండా విశ్వనాథ పద ప్రయోగ సూచికను తయారు చేయడం ఎంతైనా అనసరం, 


కల్పన్భశాన్ని ఎన్నో దృక్కోణాలతో పరిశోధించినా, ఇంకా అనేక విషయాలు 
మిగిలే వున్నాయి. వాటిలో చాలా విశిష్టమైనది, నినుర్భకుల, పరిశోధకుల దృష్టికి 
రానిది, వచ్చినా, తగిన ప్రాధాన్యత నిచ్చి గాఢంగా వివేచించ బడనిది ఒకటుంది. 
అవతారికలో విశ్వనాథ ప్రతిజ్ఞ పూర్వకంగా చెప్పుకొన్న (క్రింది పద్యాన్ని ఆధారంగా 


మ అద డల్‌ అ ్యలనాదా ళ్‌ 
జరుపనలసన విక ఉశనాంకబుడి, 


ఉసనంసోరం 203 

వన్నయ్యయు తిక్కన్న యము 

నన్నావేశించిరి పరిశాహవునస్సం 

ఛన్నత వారలు పోయిన 

చెన్నువ వెలుగులు దీర్చి దిద్దుచుబోదున్‌ 

ఇంతగా ఆత్మ ప్రత్యయంతో, ధిషణాహంకారంతో చెప్పుకొగల 
వారెన్సరున్నారు? అందుకు తగిన ప్రతిభ సామర్ర్యం కలవారెందరున్నారు? నన్నయ్య 
తికన్నలు తనను పరిణాహ నునస్ఫంఛన్నతతో ఆవేశించినారు. వారి మార్గములోనే 
వారికి మెజుగులు తీర్చి దిద్దుతూ కావ్యరచన చేస్తానని చెప్పుకొన్నాడు. తెలుగు 
కవులలో ఎవైనా నన్నయ్య తిక్కన్నల పోకడలలో ఏదో ఒకదాని ప్రభావానికి లోనుగాక 
శప్పుదు. ఇద్దరివి విభిన్నశైలులు. ఈ రెండు శైలులకు మెయిగులు తీర్భుతాననడం 
సజంగా ఆఫ్రర్యాన్న కల్గిస్తుంది. ఒకింత భయాన్ని కూడా? 

విశ్వనాథ వంటి అసమాన శేముషీ ప్రతిభాశాలి తప్ప వేరేఏనరైనా ఈ మాట 
అందే పిచ్చివానిగా జమ కట్టల్సిందే. కాని విశ్వనాథ చెప్పుకొన్న నన్నయ్య తిక్కన్న లకు 
మెటుగులు తీర్చిదిద్దడం అనే అంశాన్ని వివేచించి, బుజువు చేయడం ఎంతైనా 
అవసరం. పరిణాహ మన స్పంభన్నత తోమెజుగులు దిద్దుతాడని కూడా 
ఈ పద్యాన్ని వ్యాఖ్యానించ వచ్చు. ఏది ఏమైనా ఈ దృష్టితో గాఢంగా, విస్పతంగా 
పరిశోధించి విశ్వనాథుని ప్రతిజ్ఞను బుజువు చేయాలి. అయితే కేవలం సాహిత్య 
దృష్టితోనే కాకుండా తాత్త్విక, యౌగిక భూమికల ఆధారంగా పరిజణాహ మన 
స్సంఛన్నత ను మ్మోషించినప్పుడు విశ్వనాథ నిరూపమాన మహోన్నత 
ఆత్మాన్నత్యంవెల్తడౌతుంది. ఈ ప్రతిపాదనను పండితులు సాహిత్య వేత్తలు, 
అంగీకరెస్తారని ఆశిస్తున్నాను. 


జయంతి తే సుక్రతినోరససిద్దాః కవీళ్లరాః 





(= 


ఇతి శుభం 
mw ళ్లు 





204 రామాయణ కల్పవుతం - తెలుగు దనం 
TIT న పుకు న 


దిరయుక్త శ్రంధసూచి (BIBLIOGRAPHY) 


1. కులపతి, ప్రసాదరాయ - 1983. సంస్కృతి. హైదరాబాదు. యువభారతి ప్రచురణ, 
2. ఇృష్టమూర్తి, బద్రిరాజు! 995. తెలుగుభాషాచరిత్రహైదరా బాదు. తెలుగు యూనివర్సిటి 
3. కోటేశ్వరరావు, తుమ్మపూడి- 1990. శ్చేతసద్మం. అనంతపూర్‌. మలయకూటు ప్రచు. 
4. కోటేశ్వరరావు, తుమ్ముపూడి- 197 1. ఆముక్తమాల్యాదా సౌందర్య-మలయకూట 
5, గోపరాజు, కొణవి.- 1982. సింహాసన ద్వాం త్రింశిక, హైదరాబాదు. సా, అకాడెమి, 
6. జయలక్ష్మి చన్నాప్రగడ- 1988. (శ్రీరామద్రామాయణ కల్పన్ఫక దర్శనములు 
బెంగుళూరు. స్వీయ ప్రచురణ, 
7.తిక్కన.-196F. శ్రీమదాంధ్ర నుహాభారతం. విరాటపర్వం. మ ద్రాసువావిళ్ళ ప్రచురణ. 
8. ధర్మారావు, తాసీ-సాహిత్యోపన్యాసములు- 1 హైదరాబాదు. ఆంధ్రసారస్వత పరిషత్తు. 
9.ధూర్తటి.- 1985. శ్రీకాళహస్తి నుహత్యం. విజయవాడ. భువనవిజయం సిబ్లికేషన్స్‌. 
10. నన్గయభట్టు - (శ్రీనుదాంధ్రమహాభారతం- ఆదిసభాపర్వములు, 1983 .నుద్రాసు 
11. నన్నెచోడుడు - కునూర సంభవము 
12. నారాయణ రెడ్డి.సి- 1967. ఆధునికాంధ్రకవిత్వం- సంప్రదాయం ప్రయోగములు, 
సికిందరాబాదు, ఆం. ప్ర, బుక్‌ డి స్టిబ్యూటుర్స్‌. 
13. పద్మావతి.శె. విల్సన్‌. క. -1990. సంస్కృతి అంటే ఏమిటి? 
విజయవాడ. నవభారత్‌ బుక్‌ హౌస్‌ ప్రచురణ, 
14. పురుష్తాత్తం, బొడ్డుపల్లీ- 1969. తెలుగు వ్యాకరణ వికాసం, 
15. ప్రతాపరెడ్డి సురనరం- 1982. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హైదరాబాదు- సురవరం 
(ప్రతాపరెడ్డి- సాహిత్యవైజయంతి ప్రచురణ. 
16, ప్రభాకరరావు, ముదిలేడు - 1993. వాల్మీకి- విశ్వనాథ (రాముకథానుశీలనం). 
తిరుపతి- జ్ఞాన ప్రసూనమాలికా ప్రచురణ, 


17. ప్రభాకరశాస్త్రి, వేటూరి - 1948. తెలుగు మెజుగులు హైదరాబాదు. 
(ప్రభాకర పరిశోధనమండలి. 

18. ప్రభాకరశాస్త్రి, వేటూరి -1951, మీగడ తఅకలు,తిరుపతి. ప్రభాకర పరిశోధనా 
మండలి, 


19. పోతన, బమ్మెర-1986, | శ్రీమహాభాగనతం, హైదరాబాదు, తెలుగు విశ్వవిద్యాలయ 
20. బాలశౌరి రెడ్డి -1981.(తెలుగుఅనువాదం) వ్యూస్‌. యస్‌. యన్‌. రామాయణ 

కాలంలో భారతీయ సంస్కృతి. హిందీమూలం. 
21. బుద్దారెడ్డి గోన - (శ్రీరంగనాథ రామాయణం మద్రాసు, వావిళ్ళప్రమరణ, 
22. భరతశర్మ, పేరాల - 1989. సుందర కల్పవృక్షం. మచిలీపట్నం. కవి ప్రభాప్రచురణ, 
23. భాస్కరుడు - 1915, భాస్కర రానాయణం.మధద్రాసు. వావిళ్ళ ప్రచురణ, 
24. మస్తాన్‌ రెడ్డి, చేరెడ్డి- 1989. భారత పద్యశైలి. స్వీయ ప్రచురణ. 


ఉపయుక్తో క గ్రంథ సూచిక . 205 


ఎ కంద డాడాడతా నావా 





Fan దుంచేక్వరరాస్త్ర యక గా SD 1 985, ఇది కట్టు సళ - పెచురావాడు. జే ఎదిర్భాణ ప్రదురణ, 

ఇ దార్మినండూరి- హక 
26. రాసుక్‌ కస్మమాచాళ్య.ననందూరి- 1977 సస 
27. రామరాజ భూస్నణుడు- వసుచరిత్ర (సంపాదకుడు: కోవెలసుప్రసన్నాచార్య) . 


28. రామారావు, చేకూరి-1 975. తెలుగువాక్యం. హైదరాబాదు. ఆం, ప్ర, సాహిత్య 
అకాడెమి. ప్రపంచ తెలుగు మహా సభ ప్రచురణ. 

29. అక్మీనృసింహారావు, పానుగంటి- సాక్షి ఉపన్యాసములు (ఆరవ ఫంపుటం) 

30. వ్లభరాయ, వినుకొండ- 1991. క్రీడాభిరామము, నిజయవాడ, యం. శేసాదలండికో 

31. వాల్మీకి. రామాయణం (సంస్కృతం) బాలకాండ 10 యుద్దకాండ. హైద్రాబాద్‌ 

33. విశ్వనాథ శర్మ, దోర్చల, కృష్ణమూర్తి, ఎన్‌. వి.-1990. రామాయణ ప్రశస్తి - 2 
నరహరిశర్మ, వెల్లాల. కర్నూలు. సాహితీ, సదస్సు ప్రచురణ 

34. చేంకటశాస్త్రి, చెళ్ళపిళ్ళ 1960, కథలు- గాథలు (రనభాగం) 

35 .చేంపటావఢ్డాని, దివాకర 1987. వాల్‌ ర్మీకి- నిశ్వనాథ, మచిలీపట్నం, క కనిప్రభాప్రచురణ, 
36. వేంకటావధాని, దివాక్షర్ణ- 1986. తెలుగు సామెతలు. యశోధారెడ్డి.సి, హైదరాబాదు. 
లుగు విశ్చవిదాయలయ ప్రచురణ, కోదండరామిరెడ్డి, (సంపాదకులు). 

37. వేంకటేశ్వరరావు, నార్ల విశ్వం, విద్వాన్‌- 1959. పదబంధ పారిజాతం, 
హైదరాబాదు, కోదండ రానుయ్య, తిన్మూవజల. తెలుగు సాహిత్య అకాడెమి ప్రచురణ. 
38. పేదనతి. ఫీ.-1992. తెలుగు వెలుగు. హైదరాబాదు- విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌. 

39. శనుంతకనుణి, సండ-తెలుగు సాహిత్యంలో రామకథ, 
40. శరభేశ్వర శర్మ, మల్లంపల్లి - 1991. సహృదయాభి సరణం. నురికొనిన్యాసాలు 
హైదరాబాదు. తెలుగు జకొడెమి ప్రచురణ, 
41. Et ఆముక్తమాల్యద మద్రాస్‌. నోనిళ్ళి రామస్వామి& సన్స్‌. 
42. (శ్రీనాథుడు. -1962. హరనిలాసము,మట్రాస్‌, వావిళ్ళరామస్వామి ప్రెస్‌. 
43. (శ్రీనాథుడు -1992. కాశీఖండము హైదరాబాద్‌ తెలుగు విశ్వనిద్యాలయం 
44. (శ్రీనాథుడు- 1995. శివరాత్రి మహాత్యము హైదరాబాద్‌తెలుగు విశ్వవిద్యాలయం. 
45. (శ్రీరామమూర్తి ధూళిపాల- 1986. దామాయణ కల్ఫవ్చుక రావుణీయకము,. 
“ మచిలీపట్నం, కనిప్రభాప్రచురణ, 
46. సత్యనారాయణ, విశ్వనాథ- 1972. కావ్యానందము, విజయనాడ, అరవింద ప్రచు. 
47. సత్యనారాయణ, విశ్వనాథ! 976. కల్పవృక్ష రహస్యములు. గుంటూరు. పీ, యస్‌, క * 
48. సత్యనారాయణ, విశ్వనాథ- 1991. ఆంధ్రప్రస్త, విజయవాడ. విశ్వనాథ పబ్లికేషన్స్‌, 
49, సత్యనారాయణ, విశ్వనాథ -1992. (శ్రీమద్రామాయణ కల్పన్ఫత్నం. 
(బాలకాండ[0యుద్దకాండ) నిజయనాడ- విశ్వనాథ పబ్లికేషన్స్‌. 
50 .సత్యనారాయణ, విశ్వనాథ-9 1. కిన్నెరసాని పొాటలుజయవాడ- ని. యస్‌. యన్‌.& కో, 
51.సత్యనారాయణ, విశ్వనాథ- మాస్వామి- తెలుగు బుతువులు. విజయవాడ 
-వి.యస్‌.యన్‌.&కో. 


206 రామాయణ కల్పన శం - తెలుగు దనం 
52. సత్యరామారావు. నండూరి- ఆంధ్రసాహిత్యం- సాంఘీక జీవన ప్రతిఫలనం 
(క్రీశ. 1022- క్రీశ 1856). 
53. సత్యనారాయణ, విశ్వనాథ. - ఆంధ్ర పౌరుషం. రాజనుండ్రి, కొండపల్లి వీరనెంకయ్య 
54.సీతారామశా స్త్ర, దిగుమర్తి- 199 1, అన్షక్హమణులు విశాఖపట్టణం. పూర్ణిమా ప్రమ. 
55. సీతారామాచార్యులు, బహుజనపల్లి 1977. ప్రాఢవ్యాకరణం. గుంటూరు. టెక్నికల్‌ 
పబ్లిషర్స్‌ ప్రచురణ, 
56.సుప్రసన్నాచార్య, కోవెల- 1992. విశ్వనాథ మార్గము, వరంగల్‌. (శ్రీవాణీ ప్రచురణలు, 
57. సుబ్రహ్మణ్యం జి.వి, జయరాములు, చి,- 1995. విశ్వనాథ సాహితీ సమాలోచనం 
(ఉపన్యాసమంజరి) . హైదరాబాదు. యునభారతి ప్రచురణ, 
58. సూర్యనారాయణ మూర్తి వాడ్రేవు - 1987. ముహూర్తసింధువు. రాజనుం డ్రి. 


. కొండపల్లి పబ్లిషర్స్‌, 
59. సూర్యనారాయణ మూర్తి, కోటి-1992. జ్ఞానపీఠ విశ్వనాథ శ్రీమద్రామాయణ 
కల్పస్ఫక్షం (వ్యాససంపుటి). 


60. సంపత్కుమారాచార్య, కోవెల - 1989. విశ్వనాథ సాహిత్య వ్యక్తిత్వం. 
హ్లాదరాబాదు. తెలుగు అకాడెమి. 
61. సుందరం. ఆర్‌వియస్‌. - 1992. ఆంధ్రుల జానపద విజ్ఞానం, హైదరాబాదు. 


తెలుగు విశ్వవిద్యాలయ ప్రచురణ, 
62. సోమన, పాల్కురికి- బసవపురాణము (సంకిస్తం) హైదరాబాదు. సాహిత్య అకాడమి. 
63. సోమన, పాల్కురికి - పండితారాధ్య-చరి త్రము, 


64. సోమయాజి, గంటజోగి - 1987. రామాయణ ప్రశస్తి- 1. (వ్యాససంపుటి). 
65. హనుమచ్చా స్త్రి, జానునుద్ది- సారమతినన్నయ. 
66. విశ్వనాథ శారద-( ప్రధనుభఆగం) , హైదరాబాదు, (శ్రీవిశ్వనాథ సత్యనారాయణ 
స్మారక సమితి ప్రచురణ, 
67. విశ్వనాథ శారద (90 వ జయంతిసంచిక) విజయవాడ. విశ్వనాథ సాహిత్యసీఠం, 
68. మేఖల-2 (విశ్వనాథ స్మారక సాహిత్య పత్రిక). హైదరాబాదు. విశ్వనాథ స్మారక 
సమితి ప్రచురణ. 
69. 1967. సాహిత్య సమితి వ్యాసావళి. 1 . తిరుపతి సాహిత్య సమితి ప్రదురణ, 
70. 1972.భూషణ కిరణావళిఖీమనరం. | శ్రీరానురాజభూనః సాహిత్య పరిషత్‌ ప్రచు. 
71. సువ్రసన్సాచార్య, కోవెల- 1995. వ్యాసములు - విశ్వనాథ అసంకలిత సాహిత్వం- 1, 
వరంగల్‌- విశ్వనాథ భారతి ప్రచురణ, 
72. సుప్రసన్నాచార్య, కోవెల- 1995. రూసకాలు- సంపాదకీయాలు, (విశ్వనాథ 
అసంకలిత సాహిత్యం-4) .వరంగల్‌. విశ్వనాథ భారతి ప్రచురణ, 
73.1976. రామాయణసుధాలహరి(వ్యాససంపుటి) హైదరాబాదు యునభారతి ప్రచు. 


ల్ల ల్లా 





208 కలివుతం - తెలుగు డన 








రచనా కాలంనాటి సిద్దాంతాల, ఉద్యమాల (ప్రతిఫలనం 

కాన్యేతి వృత్తం ఎంతో సుదూరకాలానికి చెందినదైనప్పుటికినీ, కవి (గ్రధన 
కౌశలం కల విజ్ఞానఖని అయినప్పటికిని అతడు తనకాలంలోని తన చుట్టూ ఉన్న 
అంశాలను విడిచిపెట్టి రదన సాగించలేడు. సహ్బదయుడైన పఠితకు ఆ రచనలో 
కవి సమకొలీనాంశాలు తప్పక కన్పిస్తాయి. భారతదేశం బహు (ప్రాచీన సంస్కృతి కలది. 
ఎన్నెన్నో సముదాచారాలు, సద్భావనలు ్రావీనకాలం నుతిడి సయనిస్తూ వస్తూనే 
ఉన్నాయి. అని ఈశాలానికి వెందినైనప్పటికీ ఆకాలరిమండి నచ్చినవే. కాని కొందరి 
వాదనలో ప్రాచీనేతివృత్తంగల కావ్యంలో కని సమకాలీ నాంశాలు భాసించడం గుణం 
కాదు. కాని కని తన కాలానికి చెందిన సంగతులను యిట్టి కావ్యంలోని బద్దించినపుడు, 
సమకాలికత స్సు రించిన కావ్యే తివృత్త కాలీనతకు అసంగతం కాకుండా ఉన్నంతనరకూ 
ఆయాసన్నివేశాలకు, పాత్రలకు మెరుగు తెస్తున్నంతవరకు అవి సుగుణాలుగానే 
చెప్పుకోవాల్సి ఉంటుంది. 


20 వశతాబ్ది మొదటి అర్హబాగంలో మన దేశం, ఆర్థిక రాజకీయ, సాంస్కృతిక 
రంగాలలో ఎంతో సంక్షోభానికి లోనైంది. మొత్తం వ్యవస్టనే మారి పోయింది. 
కొంతవరకు అభ్యుదయవాదులకిది అభివృద్దిగా కన్సించినప్పటికి, సంప్రదాయ 
వాదులు వూ(త్రం దీన్ని పతనంగానే భావించి, ఆందోళన చెందినారు. 
ఆయామార్చుల ఫలితంగా సాహిత్యంలో గూడా ఎన్నెన్నో మార్పులు, ఆయా 
సిద్దాంతాల ప్రభావం చోటు చేసుకుంది. తెలుగు సాహిత్యం లో గూడా పాశ్చాత్య 
సంస్కృతీ ప్రభావం గణనీయమైంది. సాహిత్య గతినే మార్చి వేసింది. ఎందరో కవులు 
ఆప్రభావానికిలోనై, ఆవెల్టునలో కొట్టుక పోయినారు. కాని పాశ్చాత్య సంస్కృతీ 
ప్రభావం వల్ల భారత జాతి సంస్కృతి విచ్చిన్నమైందని, భారతీయ అంతస్సునే 
కలిచివేసిందని క్షోభచెందిన కవులు దాన్ని ఎదురొడ్డి పోరాడడానికి కలం ఆయుధంగా 
మలచుకొన్నారు. అట్టినారిలో విశ్వనాథ ప్రథను గణ్యుడు. ఆయన రచనాకొశంలో ' 
ధృవతారలైన “వేయిపడగలు “రామాయణకల్ప వృక్షం రెండూ ఈధ్యేయంతోనే 
రచించబడినాయి. మిగిలిన రచనలన్నింటిలో కూడా కొద్దో, గొప్పో, ఈథ్యేయం 
ఉంది. పైరెండు రచనలూ దాదాపు ఒకేసారి ప్రారంభించ బడినాయి. వేయిపడగలు 
1933 లో 1 నెల కాలంలోనే వ్రాయు బడినాయి నవలారాజం, కాని 
కల్పవృతరచన 1932లోనే ప్రారంభం అయ్యింది. దాదాపు 30 సంవత్సరాల 
కాలంవరకూ దాని రచన కొనసాగింది. 1962లో యుద్దకాండ ముగిసింది. 
(ప్రారంభం కాలంలోని ఆంగ్లేయ పాలనా దౌష్ట్యఫరితంగా భారత జాతి 
పొందుతున్న నష్టాన్ని, కష్టాన్ని సాంస్కృతికమైన పతనాన్ని విశ్వనాథ. 


వే 


అనుబంధాలు 209 

3 డు. దేశా లాపరిచ్చిన్నమైన భారతీయ సంస్కృతి తీణిస్తుందే అని 
౦ నిండా కన్నీరు కార్చినాడు. ఆతపస్వి కన్నీటి నుండి ఘనీభ వించిన 
నుహోజ్జ్యుల రత్నమే “రామాయణ కల్పవృక్షం. విశ్వనాథకు ధర్మం మీద నుండే 
విశ్వాసం, ఆర్షసంస్కృతీ పక్షసాతం, దాని బొన్నత్యంపైనుండే ప్రగాఢాభి మానం, 
వంటి అంశాలతోపాటు పాశ్చాత్య సంస్కృతిదాడులనల్ల కలిగిన కలతలు, వ్యథలు, 
సంఘంలో వీచే ప్రతికొత్తగాలికి స్పందిస్తూ, దాని ప్రభావంనాటి సామాజిక 
వ్యవస్టమీద ఎట్లా ప్రసరిస్తందో అనే గాఢ పరిశోధన వంటి గుణాలన్నీ మనకు 
విశ్వనాథ రామాయణంలో దర్శించవచ్చు. 


అంతేగాక, ఒక ప్రణాళికప్రకారం కుత్సిత విధానంతో భారతీయత పై, భౌతిక 
విలాస జీవన ప్రాధాన్యంగల పాశ్చాత్య సంస్కృతి చేసిన దాడిన, దాని ఒజతక్భ 
హిస్ట్వరూపాలను లోతుగా అధ్యయనంచేసి అవగతం చేసుకొని ధృఢం గా 
ఎదుర్కొని పోరాడేందుకే తన కలాన్ని ఆయుధంగా మలచినాడు. దేశభక్తి రగుల్కొని 
స్వాతం త్ర్యోద్యవుం విజృంభిస్తున్నకాలం అది. నందేనాతరం హరిజ 
నోద్యమం, బ్రహ్మసమాజ ప్రభావం, స్వదేశీఉద్యమం, సహాయనిరాకరణోద్యమం 
నంటి ఉద్యమాలతో దేశం అట్టుడికి పోతుంది. అంత వరకు బ్రిటిషు పాలన లో 
కూట నీతిని రంగ రించి భారతీయ సాంఘిక, ఆర్దిక పరిస్థితిని ఛిన్నా భిన్నం చేసినారు 
" అనాటి పొలకులు, స్వయం పోషక శక్తి గల్గిన గ్రామీణ నాగరి క్‌తను సొరిశ్రామీకరణ 
చావుధెబ్బతీసింది. వారు ప్రవేశపెట్టిన భూసంబంధమైన కృత్రిమ చట్టాలనల్ల, 
శిస్తువిధానాల మార్పులవల్ల, కుటీర పరిశ్రమలను నాశనం చేయడం వల్ల కృత్రిమ 
దోపిడీ వ్యవష్ట మొదలైంది. ఆంగ్లేయులు పర్మనెంట్‌ సెటిల్మెంట్‌ ఆక్ట్రుద్వారా 
భూమిపై శాశ్వత హక్కులు కల్లించినారు, దీనికారణంగా దేశంలో 
భూసమస్యమొదలైంది. వ్యావసాయిక వ్యవస్థ భిన్నమైంది. వ్యాపారనాగరికత 
బలిసింది. దళారీల దోపిడీ పెరిగింది. ఆర్థికవ్యవష్టలో అస్టిరత ప్రబలింది. దేశంలో 
శిస్తు వసూళ్చద్వారా లక్షల రూపాయలను తనుదేశానికి తరలించేవారు ఆర్మోయులు. 
ప్రతిదాని మీదపన్ను విధించి, సామాన్యుని జీవితం ఘోరంగాతయారు చేసినారు. 
దీన్నినిరసిస్తూ దేశభక్తికనుల రచనలు సాగించినారు. 1895లో చిలకనుర్తి 
లక్ష్మీనరసింహంపంతులు చింతామణిపత్రికలో న్రాసిన క్రింది పద్యం ఈవిషయం 
స్పష్టపరుస్తుంది. , 
“నేల దున్గుదమున్హు జాలతరము పన్ను నీరుగానలెనన్లు నీటివము 
వాణజ్యమెనరింప వచ్చుబడకి పన్ను సర కులమ్ముదివున్లు సంతపన్నూ 
క(లమ్ముదనున్లు కలపకింకొకపన్ను, పట్టణంబులమున్సిపొలు నన్ను 
పొరిపోవుదవాన్సు బండివోసేల్‌ పన్ను కొంవమ్ముకొన్టుచో స్టాంపువన్లు 
ఉన్నుమట్టుకు తినకుండనువ్లువన్ను ననెడు పన్సులె దిగదీపె జనులన్నెల్హి” 
కృష్ణాపత్రిక - 1906 - ఏప్రియల్‌ పు-18. 


నతన FS 
పారిశ్రామికీకరణ పేరుతో దేశంలో ఉత్పత్తి చేసే వస్తువులనన్నింటిని 
తనుదేశానికి తరలించేవారు ఆంగ్లేయులు. ముడిసరుకును అతితక్కున ధరకు 
తీసుకువెళ్ళి, అక్కడినుండి ఉత్పత్తి చేసి ఎక్కువధరలకు విక్రయించేవారు. ఈ 
ఎగుమతి దిగుమతి విధానాన్ని నాటి జాతీయ నాయకులు నిరసించి, ఎదుర్కొంటూ 
స్వదేశీ ఉద్యనూలను నడిపినారు. కవులు గూడా దానికి తగిన రసావేశాన్ని కల్గిస్తూ 
రచనలు చేసినారు. 1906లో చన్నాప్రగడ భానుమూర్తి పంతులుగారు తను 
“వందేమాతరం ఖండకృతిలో ఈ అంశాన్నే వర్షించినారు. ' 
“ ప్రొద్దున లేనంగ ప్రాయిరాజనలెనన్హు నగ్జిహోేత్రము స్పీడనంననలసె 
నాబాలగోసాల మభిలంబునకును మాంచెస్తరు వుట్రముల్‌ నేయనలెసె 
మునుమొవు న్యోయానుమునకు గందుకములు అండను సంవుచునుండనలసె 
బ్రాతకు లోఖినీ వత్రముల్ప్వులయుచో నాస్త్రీయా జర్మనులంసనలసె 
చిన బిడ్డలు ద్రావంగ శ్షీరములును భాగ్యనంతుల పొలకు వంచదార 
యూ౭పేదల గంజికి నున్సుగల్లు నన్గదేశమ్ము లంవగనయ్యె నకట!” 
కృష్ణాపత్రిక - ఏప్రిల్‌ - 1906. 
సామాజిక సంశ్లిస్టతకూ, సుస్టితికీ ఆధారభూతమైన కుటుంబవ్యవస్టను 
వినాహవ్యవస్ట్రను కూడా విచ్చిన్న సరిచేట్టుగా చెలరేగుతున్న, పారిశ్రామిక నాగరికతప్ల 
ఎన్నో అనర్దాలు, అర్థకాను ప్రాథాన్యాలు, సమన్వయ భావవిచ్చేదక లక్షణాలు, ఆ్రమైన 
మానవీయ బంధాలను తుత్తినియలు చేయగల్లిన సరిష్టితులు ఏర్పడినాయి. ఈ 
పరిస్థితిలో తన జాతిని జాగృతం చేయడానికై, మనజాతి ఉత్కృష్ట, బొన్నత్య 
గుణాలలోని మేలిమిని వెలికితీసి చూపిస్తూ, వాటిని కోల్ళోవడంవల్ల కలిగే నష్టం, 
తద్వారా జాతి పతనం, వివరిస్తూ ఆనిలువలను నిల్చుకోవల్సిన అవసరాన్ని 
ప్రబోధిస్తూ సాగించిన రచనలే వేయిపడగలు. రామాయణ కల్పవృక్షం. 
ఆంగ్లేయుల పాలనలో సృష్టింపబడిన కృత్రిమ దారిద్ర్యం దోపిడి, అజ్ఞానం నుండి 
బైటపడాలని, సాంస్కృతిక పునాదిమీదనే రాజకీయ, సాంఘిక ఆర్థిక సంస్థలు 
నిర్మించుకోవాలనే ఆయన ప్రబోధం. తద్వారానే మానవులందరూ తిండికీ బట్టుకూ 
లోసంలోకుండా బ్రతకాలని, ఆకాంక్షించిన మానవతావాది విశ్వనాథ, ' 


పరిశ్రమల నిషయంలో కూడా విశ్వనాథ కుటీర పరి శ్రమలనే సమథ్రించి నాడు. 
చిన్నచిన్న చేతిపనివారల వృత్తులను నశింపజేస్తే, నిరుద్యోగం ప్రబలు తుందని 
ఘోషిందినాడు. గాంధీజీ సిద్దాంతం కూడా అదే! అహింసాత్మక, పద్దతిలో 
ఆధ్యాత్మిక, నైతిక విలువలతో కూడిన కమ్యూనిజాన్ని ఇద్దరూ వాంఛించినారు. 
తన కాలంనాటి ఈ సమకాలీన సమస్యలను, కిష్ణ సంధియుగాన్ని విశ్లేషిస్తూ, 
పరిష్కారం సూచిస్తూ జరిగిన పరిపూర్ణ రచన వేయి పడగలు. కాని 


అనుబంధాలు 211 
“రామాయణ కల్ప వృక్షం' లో సందర్భోచితంగా ఈవిషయాలన్నీ స్పృ్రశిస్తాడు 
విశ్వనాథ. ముఖ్యంగా బాల అయోధ్య కొండలలో ఎక్కునగా ఈ వివేచన 
కానవస్తుంది. విమర్శకుల అభిప్రాయం కూడా అదే. 





“'దాలాదోట్ల జా(గ్రత్తగా చూస్తే తెలుగు దేశపు సామాజిక 
జీవనానికి ముఖ్యంగా నలభై, యాభై ఏండ్ల క్రితంనాటి 
సామాజిక జీవనానికి బాలకాండ అద్దంపట్టినట్టు కనబడుతుంది” , 
-ఇదీ కల్పవ్సకం - పు 56 
“బాలకాండను వ్రాసింది 1930-40 మధ్య అవడంవల్ల అప్పుటి మన దేశానికి 
స్వాతం (త్రం ఇంకారాకపోవడం వల్ల, దేశీయమైన ఆచారవ్యవహారపట్లు వల్ల మాలిన 
అభిమానం ఉండడంవల్ల, వానిని కావ్యంలో ప్రతిబింబింపచేయాలనే తపాభహ 
ఒకటి కవికి ఉంది." 1bid-పు -57 


బాలకాండలో దశరథునికి సంతానంలేక పోవడానికి కారణం తను పాలనలోని 
దోషమేమెో అని వుంత్రులు సందేహిస్తారు. వారు ప్రొాప్తకాల దండులు. 
శాచనంతులన్‌ తలపై పెట్టుకొందురు. నిష్కలుషుని రిపునైన నొవ్వ జేయరు. ఈ 
గుణాల నల్ల మంత్రులెట్టుండాలనో తెలుస్తుంది. దశరథుడు సుమంత్రునితో 
“జనులెంతగనున్న నంతలో నాఅపులు సేసికొం[ద్రు తిననున్నదో లేదో, 
మణప్పునప్పులో కణవులో కష్టమో తెలియగా వలె నీ పయి చూసలేటికిన్‌” 


రాజదృష్టి ఎట్లా సామాన్య జనుల దుఃఖాలను పట్టించు కొనేదిగా ఉండవలె 
నో ఈపద్యం తెల్పుతుంది. పైపై మెటుగులు చూపించేనేటి రాజరిక వ్యవస్థపై 
విశ్వనాథ ఏనగింపును సూచిస్తుంది. పాలకులను గురించి విశ్వనాథ అభిప్రాయ 
పడుతూ “వేయిపడగల్లో' ఈ విధంగా అంటాడు. 

“* దేశాన పాలించే నియమావళిలో ప్రధానంగా పాటించవలనీన విషయం 
ఏమిటంటే అందరూ (బతకాలి. అందరికీ నుఖదుఃఖాలున్లువి. కస్తనిష్యూలా 
లున్హువి, ఇదివీఠికగా దేశపాలనానియమావలి ఉండాలి” -వేయి పడగలు , పు, 235. 

పాలనాసూ్రాలకన్నా పాలించే వ్యక్తులు ముఖ్యం. ఆధ్యాత్మిక, నైతిక విలువలు 
పాటించే వ్యక్తులుగా పాలకులున్నప్పుడే సమసనూజస్ట్రాసన సాధ్యం. ఆదృష్టిగల 
పాలకులు స్వార్ధత్యాగుతై లోకజేమం కోసం పాల్పడుతారు. ప్రఖ్యాత తత్త్వ శ్వాస్త్రవేత్త 
అయిన అరిస్టాటిల్‌ కూడా ఈ భావాలనే వ్యక్తం చేస్తాడు. Phylosopher-kings 
గా పాలకులుండాలని పేర్కొంటూ అప్పుడే ఆదర్శ సామ్రాజ్యం ఏర్పడుతుందని 
సిద్దాంతీకరిస్తాడు. 

రాజులు దుష్ట్రలైనప్పుడు ప్రజలు తిరగబడడం విప్లవం రావడం సాధారణ 


212 రామాయణ కలవుతం - తెలుగు దనం 
సరిణామం. దీనిని పరశురాముని కథలో సూచిస్తాడు. కార్తవీర్యుడు ఆవునిమ్మని 
కోరితే జనుదన్ని కాదంబాడు. రాజు నీవిచ్చేదేనుని సైన్యబలంతో దౌర్హన్యంగా 
తీసుకుపోతాడు. రాజ్యవ్యవప్టలోని నియంతృత్వానికి లత్యమీఘట్ర్రము. 
పరశురాముడు దీన్నే మదించిన పాలకులకు మలినగుణ గణాస్పదమేదియైన రాజులు 
గద రత్న గ్రాహులంచు గబళించుటలోన్‌ అని పేర్కొంటాడు. : 


పరశురాముడు కార్తవీర్యుని కొలువునకు పోయి ఆవునిమ్మని అడిగి నప్పుడు, 
వాని సమాధానం రాజు దురహంకారానికి పరాకాష్ట 
“ కడుకనలేచికన్నులను కైవిలుగొడ్డలి పూనివచ్చినీ 
వడిగిన మా త్రనిచ్చుటడే యావునుదెచ్చితి బొమ్ముమూర్చుడా చెడెదననంగ” 
ప్రజలు రాజుల దోసిడీని, దుర్మార్గాన్ని ఎదుర్కొనేందుకు పరశురాముని నలె 
హింసాసథం స్వీకరింపక తప్పదని తెలుస్తుంది. కాని అది అంతటితో ఆగదు. 
కార్తవీర్యార్టునుని వధనే కాకుండా లోకం లోని రాజులందరిని 21 సార్హు 
సంహరించడం నిష్కారణం. నిర్లోషులు ఎందరో బలైనారు. నేటి నక్సలిజం దీనికి 
ఉదాహరణగా చెప్పవచ్చు. ఆర్జోయుల పాలనలోని దౌష్ట్ర పద్దతులన్నింటినీ ఆయా 
సందర్భాలలో ఖండించినాడు. అంతేగాక రావణుని వైభనం, దేవతా శక్తులను వాడు 
కేవల భౌతిక దృష్టితో వాడుకోవడం, దేవతల సంపదనంతా లంకకు తరలించడం 
వంచి గుణాలు, లోకాన్నంతా రాక్షసమయం చేయాలనుకోవడం వంచి విపరీత 
భావాలన్ని ఆర్టోయుల పాలనా, సంస్కార లక్షణాలను ప్రతి బింబించేని గా ఉన్నాయి. 
వాటిని నిరసించడమే విశ్వనాథ తాత్పర్యం. 
“మయశిల్ప భాక్సుధర్మా మహానట శిలాప్రతినులు లంకకు బయనమయ్యె” 
బాల- అనతార- 24. 


అంతే కాకుండా ఇతర రాజ్యాలను జయించడం కేవలం సంపదకోసం 
కీర్తి ప్రతిస్త్రలకోసం కాదని రాక్షస లక్షణాలను వివరిస్తారు దేవతలు. పాశ్చాత్య సామ్రాజ్యవాదం 
దీనిని పోలిఉంది గదా! రావణుని కన్న ముందున్న నముచి, వృదత్రాసురులవంటి రాక్షసులు 
స్వర్గం జయించడం (ప్రతిష్ట కోసం. కొని రానణుడు సంపదను దోచుకుసోవడానికే 
జయించినాడు. అందుకే దేవతా భోగాలన్నీ లంకకు జేరినాయి. 


అగ వాయు, వరుణ, సూర్యాది దిక్సాలకులంతా రావణుని రాజ్యంలో 
అధమ సేవకులైనారు. 1014-33-40-41. వారి దేవతాత్వమెల్లబోయి కేవల 
వస్తుతత్త్వంగా మిగిలింది. ఇదంతా నేటికి భౌతిక దృష్టిని విమర్శించడం. నాస్తిక్క 
చార్వాకమతములను గొప్పజేసి ఆదరించడం, స్మృతి, న్యాయములను నిరాదరించి, 
హేళన చేయడం వంటి రాక్షసకృత్యాలన్నీ నేటి కుహనా హేతువాదులను 
సూచిస్తున్నాయి. 


అనుబంధాలు 213 
దశరథ మహారాజు మరణం తర్వాత భరతుడింకారానప్పుడు అయోధ్యలోని 
అరాజకత్వ స్టీతిని చూచి కలి ప్రవేశించేందుకు యత్నించినాడు. వాని లక్షణాలను 5 
సీస పద్యాలలో వర్షిస్తూ కలి విజ్బృంభిస్తే కల్లే లక్షణాలను నేటి వికృత ధోరణులను 
అన్వయిస్తూ తెల్పుతాడు. “తండ్రిని పుత్రునిచే, తరుణిచే భర్తను సిగ్గణు 
సేదిరింపజేయువాడు” “ అయథార్థతకును పట్టాభిషేకము చేసి బుజుగుణంబు 
నథః కరించువాడు. " 





“తాను హింసాకృతియై, నవ్యయజ్ఞ సంస్కృత మేషవధము దూషించు 
వాడు” “వృత్తివిద్యలు, నాట్యవిద్యలు కులకర్మలగంటహాస్యంబు 
నెగచువాడు" “ కానుమ్మెదేవతా కారమ్ముగా గొల్వ జేయువాడు తపస్సు 
మాయువాడు” “వూలునత్తరులు పూత గంధంబుల నాగరకత యంచు సాగువాడు” 


(అయోధ్య-మునిశాప-304-310). 


ఈ కాలంలోని అనేక రకాల నాదాలు, తత్వాలు, సిద్దాంతాలలో రాజ్య 
వ్యవస్టలలోని లోపాలను కని విశదంగా చిత్రించినాడు. సమాజంలో ప్రాథమికమైన 
కుటుంబవ్యవస్టను చిన్నాభిన్నం చేయడం, సరస్ఫర గౌరవాదారాలను నురచి, 
అనిదేయతే నాగరికతగా మారడం కలిలక్షణం. ఇది నేటి కాల ప్రముఖ లక్షణం 
గదా! ప్రచారయంధ్రాంగం ద్వారా అసత్యానికి కపటానికి ప్రాచుర్యం కల్గించడం. 
రక రకాల పద్దతులద్వారా ప్రజలను వంచించి, సీడించడం నేటి రాజ్యవ్యవస్ట ముఖ్య 
లక్షణం: అందరికీ తిండిపెట్టే కులవిద్యలను నశింపజేసి, నిరుద్యోగులను తయారు 
చేసే మెకాలే విద్యాపద్దతిని కూడా నిరసించినాడు. ప్రజలను తప్పుదోనపట్టించి, 
ప్రకృతి సిద్దమైన నీరు, గాలి, మొదలైన వాటిపై రాజ్యాధికారం స్ట్రాసించి, పేదలకడుపు 
కొట్టడం. ప్రకృతి సహజములైన భూమిలోని ద్రవ్యాలను త్వరంగాహరించి, నేలను 
నిస్సారంగా చేయడం. ఒకరిమీదకు ఒకరిని ఉసిగొలిస్కి వర్గాలుగా విభజించి, 
వైరుధ్యాలు పెంచి, కల్లోలాన్ని సృష్టించడం నేటికాలంలో సామాన్యమైన రాజనీతి. 


కల్పవృక్షం (ప్రధానంగా సనుర్దించిన అంశం భారతీయ వివాహవ్యనస్ట. 
దాంపత్యజీవితం. నన్యభానవిప్లనం (ప్రేమకు ప్రాధాన్యతనిచ్చి స్త్రీపురుష సంసర్కానికి 
ఆధారభూతమైన నియమవ్యవధిని, వివాహన్యవ్టనూ ్రశ్నంచింది. ఇది పాశ్చాత్యుల 
స్వేచ్చా ప్రణయ సిద్దాంతమే ఆధారము. (స్త్రీపురుష సంబంధాలలో పారనార్దికద్బష్టి 
(క్రవుంగా లుస్తవెపోవడం, ధర్మం అర్జసాథనంగో వశారడం, కొవుం 
సర్వ ప్రనృత్తులకూమూలం కావటం అంతా పాశ్చాత్య సిద్దాంత ప్రభావమే. విశ్వనాథకు 
ఇవన్నీ చాలా శోభ కల్గించింది. ఎందుకంటే భారతీయ గార్హస్తుధర్మం 
సర్వధర్మాలకు మూలబీజం. భారతీయ జీవిత పరమార్థాన్ని జా(గ్రత్స్వస్తు 
సుషుప్తులలో గూడా శాసించే ధర్మమది. దీన్ని నశింపజేయడానికి విశ్వనాథ 
సమ కాలీనులైన చలం వంటి వారు కంకణం ధరించినారు. కేవలం 


214 రామాయణ కల్పున్హశం - తెలుగు దనం 
శరీరగతకాముకత, విశ్చంఖల లైంగిక తృప్తినే సర్వసంగా చిత్రించి సంఘాన్ని భాన 
కలుషితం sa విశ్వనాథ దీన్ని ఎదుర్కొనేందుకే కులపాలికా ప్రణయ 
సిద్దాంతాన్ని ప్రవేశపెట్టినారు. చలం ప్రవేశపెట్టిన దైవమిచ్చిన భార్యలు, అ 


భర్తల bo తం పరం (స్ర్రీలందరిని పురుషులు - పురుషులందరిని స్త్రీలు 
కేవల కాము కర్వదృష్థ తోనే చూసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వారికోసమే 
న పట 
త్ర అనే పుస్తకం వ్రాసినట్లు చెప్పుకున్నాడు. తన సాహిత్యం ద్వారా చలం 
అబలలను, ఆలోచనారహితలను ఆదర్శంగా చిత్రించినాడు. పతన విలువలను 
పవిత్రంగా దిత్రించినాడు. మానవుణ్ణి జంతువు స్థాయికి దిగజార్చినాడు. సెక్స్‌ 
చురహంకారులైన స్త్రీ పురుషులను సృష్టించి, వారినర్ధం చేసుకోలేదని నిందించినాడు. 


యువతరాన్ని నిర్వీర్యం చేయ ప్రయత్నించినాడు. మానసిక ఫ్రిరత్వాన్ని చెడగొట్టే 
మపిచ్చిని (ప్రచారం చేసినాడు. సెక్స్‌ సర్వస్వమన్నాడు. ఈ రకంగా చలంసాహిత్యం 
సెక్స్‌ నిరంకుశత్వాన్ని కోరింది. ఇది సమాజాన్ని భ్రష్టు పట్టించే మార్గం. కొందరు 
ని ఆదరించి, ఆరాధించినారు. ఇది భారతీయ దాంపత్య ధర్మానికి గొడ్డలి 
రన్‌. విశ్వనాథ దాని ఖండిస్తూ, ఆయా భావాలన్నీ Duns రికతగా 
వరిస్తాడు. రావణుడు పురుషగత "దుష్ట్రకామానికి, శూర్పణఖ (స్రీ స్ప్రగత 
క మానికి (ప్రతీకలు. వారి ధ్యేయనుంతా కామమే. భోగత్ఫస్తే. వారు 
“ అన్యాంగనాకర్షణ వ్యాసంగోక్తుల వారు నూత్న బుషులైనారని” కలి 
రం విశ్వనాథ స్వయంగా తన “ కల్పవృక్ష రహస్యములు” లో ఈ 
విషయాన్నే స్పష్టపరచినాడు, 

“అనలీ నుహపోకాన్ఫములో ప్రధానమైన రామకథా భాన్యమేమి? జారత్వము 
చేయరాదని. ఈ ధ్రథాన విషయము అరణ్యకాండలో రావణుడు వీతానహరణం 
చేసెడు నమ్హుడెంతో చెప్పబడింది భార్యా భర్థలు- వారి నంబంధం, న్లృస్లీ సంతానము, 
భర్మము- రః నువో వినయములన్ఫియు నకృడ దేనతలు నిటూసించినాదు. ” 

-కల్పువ్ఫశ ధహన్యములు - వు - 99. 
లింగం సంబంధి కామంబు లేదు దితిజనునుజయన్న భేదంబు యౌవనము వాష్ట 
కంబన దశా ప్రభేదముల్‌ కామసహితభానమే దివ్యమ ప్రతిబంధకంబు. 

-అరణ్య- పంచవటి- 169. 
కామము జన్మములో ఏర్పడ్డ లింగభేదాన్ని ఆశ్రయించింది. దీని అనుభవానికి 
బాల్యయౌననాదులు కానీ, ఇతరభేదాలు కానీ ముఖ్యము కాదు, కామభావానికి 
దివ్యమైన దానిగా, దాన్ని మించిన పరవనరార్భం లేనట్టుగా శతార్వ నఖ 
వ్యా హ్యానం వంటి, కల్కి లక్షణాలను వర్ణిస్తూ 'కానుమ్మె దేవతా కారమైన వాడు 
గా పేర్కొన్నాడు దీనినే శూర్పణఖ కామదేవతను తృప్తి పొందించడం కూడా 
ఒక తపస్సు వంటి దేనని వివరిస్తుంది. “ఉద్దతముగు కావు తృప్తి యొక 
దారి, తపశ్చరణాను కూల్య పద్దతికి నను గ్రహించి పరి తర్పణ చేయుము 


లే 
స్‌ 


లే 


స్ట్‌ 


‘ 


అనుబంధాలు 215 


ననుట. 
కామదేనతన్‌" (అరణ్య - సంచవటీ- 132) అని చెప్తుంది. అంతేకాకుండా 
రామునితో వాదిస్తూ ఏకపల్నీవ్రతము ఐహికసుఖాదాయి కాదని దానియందు 
పారలౌకిక సుఖము కూడా చెప్పబడలేదని' దుర్వాఖ్యానము చేస్తుంది. అని చివరకు 
తన బ్రతుకంతా కానుపరితృష్తికే వెచ్చించినట్లు చెప్పుకుంది. 
“ బహుసహ స్రవర్షంబులు (బ్రదికినాను, సర్వకామోసభోగభాస్వరత గంటి, 
నకట! మీదివ్వదేహవిన్యాసశోభ, మదికి వెట్టులెక్కించిన ముణులుకొంటి” 
-lbid-165. 
ఇంక రావణునిది కూడా ఇదేదృసష్టే. కామమే సృష్టిప్రథమాహంకారమని వాని 
నిష్కర్హ, (సుందర- సరరాత్ర - 152) తాత్తికంగా హేతుబద్రంగా (స్రేమసిద్దాంతాన్ని 
నల్లేవేసాడు. దుఃఖాన్ని పోగొట్టుకొని, ఏపద్దతిలోనైనా సరే సుఖాన్ని పొందడమే 
సృష్టితత్వంగా చెప్తాడు. పాతివ్రత్యమన్నా, నివాహమన్నా రావణునికి అవహేళన. 
కంటగింపు. జీవితాన్నంతా ఉత్తమ స్రీలు పాతివ్రత్యం పేరుతో వ్యర్దంచేసు 
కుంటారని  ఏసన్నాసియో సెండ్రియొడనిక వాడే యంచుకూర్చుందురు సంసార 
పయోధి భద్రతరులౌనంభోజనే ్రల్‌ (అరణ్య- జటాయువు- 16) అని పాతివ్రత్య 
భావాన్ని వెక్కిరిస్తున్నాడు. వివాహ వ్యవస్థ, పాతివ్రత్యం రెండూ ఆత్మవంచనలుగా 
పీర్కొంటున్నాడు. 
“లోపల దాచిపెట్టెదరు లోకమునందున కోర్కు లెల్ల స్త్రీ) 
లీపరమంపు గోపనుమొకించుక నింద్రయని (గ్రహంబుకా 
దీపగిదిన్‌ లతాంగులు, మహేశ్వరా యిచ్చటనుం బురత్రహా 
స్తాపతితంబు సౌఖ్యమునయందు స్వవంచితలైమెలంగుడున్‌' -జటా- 28. 
చివరకు రానణుడు కామతత్వాన్ని ఏకైకపరతత్స సాథనంగా, ఆ అనుభవాన్ని 
పరమార్థానుభనంగా స్ట్రాసిస్తాడు. దానికి మించిన ఆనందానుభవం లోకంలోనే లేదు, 
“కడకున్‌ సర్వజను స్థలాభిముఖిరేఖా వచ్చినానందమొ 
కృడెె ఈళతక్కినలెల్ల, గల్పునలకు! కామంబు తన్మార్ల, జు 
వ్వడనిశ్చాయకమైన స్త్రీ వురుష సంబంధము ఛర్మంబుతో 
గెడ గూర్భందలపోసె నూరక నృషాకృత్యున్న మచ్చుద్దియై' 1014-62. 

(స్త్రీ పురుష సంబంధం వెనుక ఏనియమం లేదు. దీనిని అనవసరంగా 
ధర్మంతో బంధించడంకూడదు. ప్రాచీన తాంత్రిక పద్దతులలో రామబాణమార్గం 
ఇది. విశ్వనాథ సమకాలీన సమాజంలో ఈ భావ వ్యాప్తి ప్రదురణ ఉండేది. భానకవుల 
కొన్ని గ్రంధాలు, చలం రచనలు ఈ భావాలను సమర్హించేవిగా ఉండేవి వీటిని 
ఖండించడానికి ఉన్నవ లక్ష్మీనారాయణ, విశ్వనాథ, అడవి బాపిరాజు ముగ్గురు తను 
నవలల్లో సృష్టి వ్యవస్థ నిద్దేశించినారు. ఏకవీర, చెలియలికట్ట, నర్తనశాల, 
వేయిపడగలు ఈ సీద్దాంతాన్ని స్టాసిస్తాయి. 


216 రామాయణ కలునాకం - తెలుగు దనం 
న రా ES ల ప పు కా ET AP నా ర జర కా సక 


హై జ్‌ అ a 


ను లా న pwn Sas ap న య. ట్‌ బావే, 
1. రావణం. వరించవున ఛాతసవాంపిలు ఎఢను ఉభి బ్రరిసూ సె 
జ (ఆ 





సమానత్వం, (స్త్ర, స్వేచ్చ వంటి వర్తమానాంశాలను వివరిస్తారు. 
వనితరొ! నీవచూడు మగవాడు యధేచ్చముగాగనుండన 
చ్చును నుడికట్టుకోవలయు సుందరులందరిదేమి న్యాయమే 
వనితలు ధాత్రియందు నినునంటి న్పుషావ్రతలిట్టుసాగని 
చ్చిన నిదిసాగుచున్న యది (స్త్రీలయి (స్త్రీలకు సేగి సేయుచున్‌” 
: -సుందర-పరతలాత్ర- 278. 

మగవారు మగువలకు సృష్ట్యాది నుండి అన్యాయం చేస్తున్నారు. పాతివ్రత్యం 
(స్త్రీలకు మాత్రమే ఎందుకు? నుగ వానికి కూడా ఏక పత్నీ వ్రతమెందు కుండ 
రాదు? ఒక (స్త్రీలోలత్వం కల పురుషుని ఉపేత్నీంచునట్టు బహుపురుష గామిని 
అయిన స్త్రీని ఎందుకు ఉసేక్షించరాదు? ఉపేక్షించకపోవడం మగవారి దురధికారము 
వల్ల వస్తుంది. కనుక (స్త్రీలు కూడా మగనానివలె వ్యభిచరిస్తే తప్పుకాదు. అందుకే 
రావణుని వరించమని రాక్షస (స్త్రీలు స్రబోదించినారు. ఈ వాదం విశ్వనాథకాలానికే 
విజ్బంభించడరి ప్రారంభమైంది. ఇప్పుడు పరాకాష్టకు చేరింది. 


శక్‌ 


భానకవిత్వంలోని సిద్దాంతాలన్నీ రావణుడు చెప్పే (ప్రేమ సిద్దాంతాలే. ప్రేమయే 
సృష్టికంతకును పెద్ద, సరోజ భవాది దేవతలు, (ప్రేమకు లోకున, 


“నన్ను ప్రేమించుట (ప్రీనుభానమునకెన్నన్‌ శేఖరీ భూతము”. 
“ఒక సెలయేరువంటిది సితోత్సల లోచన యౌననంబుబో 
లుకలుగ నచ్చి పోసికొను రూక్షతురంగ తురంగసంక్తి ఆ 
గకయును సొమ్ము జేసికొన గావలె మన్మధ రాజ్యలక్ష్మీ యెం 
తకు దెగకుండ నోములు వ్రతంబులు పట్టిన వట్టి పోయెడున్‌” . 
-సుందర-పరరాకత్ర - 179. 
యౌవనం ఉన్నప్పుడే, తృప్తి పొందాలని, నోములు న్రతాలని యౌవనాన్ని 
వృథాచేయరాదని రావణుని బోధ. ఈ దుష్ట సిద్దాంతాన్ని సీతాదేవి ఎక్కడికక్కడ 
తిరస్కరిస్తూ ధర్మానుబంధమైన కామళత్వాన్ని వ్యాఖ్యానిస్తుంది. భార్యాభర్తల బంధం 
కేనలం లోకానుభన పరిమితమే కాకుండా, పరమార్థ సాధనకు దోహదం చేస్తుందని 
ఆమె ప్రతిపాదన. “ధర్మ మహిమ చేత ఆత్మ నియతి బుద్ది మహితస్ట్రితిని" తెస్తుంది. 
కాని ఆధునిక వాసులకు ఐహికమే సరనూర్దం. పరమార్ధ దృష్టి వారికి లేదు. సీత 
“దాంపత్యాన్ని ఒక యోగంగా” పేర్కొన్నది. మనస్సులోని మోహ ్రవాహాన్ని 
దాంసత్యమన్న రెండు ఎడ్త నడుమ నియతంగా ప్రవహింపజేసే పద్దతి అది కేవలం 
పురుష సంసర్కం మాత్రమే కాదు. నేటి ప్రముఖ దార్భనికుడు డాక్షరు 


సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు తన హిందూ వ్యూ ఆఫ్‌ లైఫ్‌ 


అనుబంఛాలు 217 
వనే (గ్రంధంలో భారతీయ వైవాహిక బంధా? న్న గురించి ఈవిధంగా చెప్పినాడు, 
Marriage is not so much a concession to human weak- 


ness as a means of spiritual growth. It is prescribed for the 
sake of the development of personality as well as the con- 


tinuance of the family ldeal. విశ్వనాథసాహిశ్య వ్యక్తిత్వం పుటు-69. తెలుగు 
అకాడమి . 

ఇంకా విశ్వనాథను కలవర పరచిన సమకాలీన సమస్యలెన్నో ఉన్నాయి. ఇప్పటికీ 
అవి మనకు కూడా సమస్యలు గానే ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబం లోని 
అడసిల్లలకు వివాహం చేయడం వంటి సమస్యలు అందరికీ అనుభవానికి వచ్చేవే! 
జనకునికి కూడా సీతాదేవి నినాహయోగ్య వయస్సు వచ్చినవెంటనే ఈ బాధ 
మొదలైందని అనసూయతో శీ సీతాదేవి చెప్తుంది. ఆడపిల్లను కన్న తండ్రి 

ఎంతగొప్పవాడైనా “ ఇంద్రుడైనా, ఉపేండ్రుడైనా తగ్గి ప్రవర్తించాల్సి ఉంటుంది. 

వరాన్వేషణలో గల బాధలను సహజ సుందరంగా చెప్పించినాడు. వరులలో 
ధనమున్నవానిక్తి చదువుండదు, వానికి రెండు ఉంచే ఈడూ జోడూ రూప 
ముండదు, అదీ ఉన్నదనుకో! పట్టశక్యంగానట్లు గా విర్రవీగుతాడు. సాధుశీలుడైన 
వరుడే దొరకడని జనకుని బాధ. అనురూప వరుని వెదికి తేవడానికి సాధ్యంకాదని 
స్వయం ప్రకటించినాడు జనకుడు.” అయోధ్య. అనసూయ. 174.175.176. 


స్వయంవరం చాటించడం రాజులకు సర్వ సాధారణం, కానీ నేటి కొలం 
పరిస్థితులు ఆకాలానికి చొప్పించి స్వయం వరం ఏర్పాటుకు కారణం వరాన్వేషణ 
దుర్చరం అని చెప్పించినాడు విశ్వనాథ. ఈ చిత్రణలో సమకాలీన సమాజంలోని 
సమస్యా ప్రభావం కవిపై కల్లినట్టు తెలుస్తుంది. కవి కాలం నాటి సంస్కర్తలు ఉద్యమించి 
నిర్మూలించిన సాంఘిక దురాచారం సతీసహగనునం. కొనీ దానిని విశ్వనాథ చాలా 
చోట్ల పేర్కొంచాడు. దాన్ని దురాచారంగా నిరసించలేదు, సాంప్రదాయక బుద్ది కాబట్టి 
దాని పాతివ్రత్యానికి పరమష్టితిగా విశ్వనాథ భావించి ఉండవచ్చు. కవికాలంలో అది 
ప్రచారంగా ఉండేది. దాని నిర్మూలనై సంస్కర్తలక్పషి కూడా ముమ్మరంగా జరిగింది. 
రాముడు వనవాసగతుడగుచూ కౌసల్యకు భర్త పరిసేవ ముఖ్యమైనదని, కునూరుని 
వెంట రాదగదని చెప్పే సందర్భంలో సతీ సహగమనాన్ని పేర్కొంటాడు. 
ఆదికొలధర్మమంగన కును భర్త సకల దైవతముల సంపుటమ్ము 
కొడుకు చచ్చెనేని బడితల్లి చచ్చునా? భర్త చచ్చెనేని బడిన చచ్చు.అ.అ. 449. 
ఇనేమాటలును సీతాదేవి రామునితో చెప్హుంది. తనవెంట కానలనకు వద్దన్న 
రామునితో పతివ్రతా ధర్మాలను చెప్పే సందర్భంలోనిది. రామునికిది తనమాటు 
తనకే ఒప్పజెప్పేనట్టైంది. తను తన తల్లికి చేసిన ఉపదేశమే సీతాదేవి తన చేతను 
సమర్టించుకుంటూ చెప్పింది. అయోధ్య - ప్రస్తావన - 24. 


218 రామాయణ కలున్హతం - తెలుగు దనం 
దశరథుని మరణాంతరం కైకతో ఆ(క్రోశంగా పల్ముతూ కౌసల్య తాను భర్తతో 
సహగమనం చేస్తానని నీవే వెథవగా నుండమని చెప్తుంది. 
ఓయన్మూ! కైకమ్మా నీయాడిన మాటు ఫలము నెక్కొనగంటె 
మాయురె నీతోపాటు ధరాయోషయుగూడ వెధనరాలయ్యెగదే! 
అయోధ్యా - మునిశాప - 266. 
“నాకేమి! పతితోడ నగ్గి చితిపైనన్‌ మ్రగ్గెదన్‌' 1014-2638. 
రెండు ప్రపంచ యుద్దాలకు కారణమైన ప్రసంచాధిపత్యాన్ని, తత్పలిళంగా 
జరిగిన మారణహోమాన్ని చూచిన విశ్వనాథ హృదయం ద్రవించింది. మానవత్వం 
కోసం ఆక్రోశించింది. సామ్రాజ్య వాదుల ప్రపంచాధిపత్యవాంఛ రాక్షస గుణంగా 
వర్ణిస్తాడు. తాము జగత్తులో అన్ని జాతుల కంచే గొప్పవారమని ప్రపంచాన్నంతా 
పాలించే అధికారం తమకే ఉందని అనుకొంటారు. నాజీనీయంత హిట్లర్‌ ఆర్యుల 
ప్రాధాన్యతా సిద్దాంతం తోనే ప్రపంచ యుద్దం జరిగిందికదా! తమ సిద్దాంతాలే, 
విశ్వాసాలే గొప్పవని వాటి నంగీకరించి అనుసరించాలనుకోవడం దానికైదాన, దండన 
పద్దతులను ప్రయోగించడం రాక్షస నాగరికత. దౌర్హ్యన్యంగానైనా దానిని సాధించాలను 
కుంటారు. లోకాన్ని &ోభింప జేసి మిగిలిన మతవిశ్వాసాలను, వ్యనస్టలను నిల్వ 
నీయక పోవడం కూడా ఈ లక్షణమే. 

“నరియును త్రిలోకీ రాక్షస సమయము సేయు యత్నమున నీతి, జాతి హద్దులేదు” 
ఇంకొ క్రౌర్యంతో ప్రజలను పీడించే దుర్మార్గంకూడా రాక్షసగుణమే. 
“అక్కట యూళ్ళపైనబడి అందిన స్త్రీలను దొంగలించుచున్‌ 

చిక్కినయట్టి మానవుల చిత్రవధం బొనరించుచున్‌ మరిన్‌ 
బెక్కున పిల్లపాపయను భేదనులేక చరించుచుండు” 
ఇనన్నీ భారత దేశాన్ని జయించి, పాలించిన విదేశీయుల పాలనలో 
భారతీయులు పడన బాధలే, ముసల్మానుల కొలంలో, తర్వాత బబైటీషు 
హయాంలో కూడా ఇట్టి దుర్రటనలు కొల్లలు. అట్టిదే నురొక్కటి. కైకేయి 
కోర్కెలను విన్న దశరథుడు చైతన్యముడిగినాడు. ఆస్ట్రితిని వర్ణిస్తూ విశ్వనాథ శిధిల 
దేవతా శిల్పంవలెనున్నాడని పేర్కొంటాడు. 
ముక్కుంజెవులుంచేతులు చెక్కంబడి యందమెల్ల చెడి దేవళపుం 
ప్రక్కకు నొరిగి శిలాత్వము దక్కమిగలనట్టి దేవతా ప్రతిమవలెన్‌. అభిషేక 307 
వేంగీక్నేత్రం- కొండవీటి పొగమొబ్బులలో అడుగడుగునకు గుండెలన్‌ సిండే 
శిధిల శిల్పాలను వర్ణించిన అనుభవమే "పై వర్షనకు మూలమని చెప్పవచ్చును. 
రాముడడవికి పోతూంటే, తను కూడా వస్తానంటుంది కౌసల్య లేదా తిరగబడి 
రాజ్యం స్వాధీనం చేసుకొమ్మంది. ఈ సందర్భంలో దేశభక్తిని ప్రభోధించేట్టుగా 
కౌసల్య మాటలను మలిచినాడు కవి. 


అనుబంధాలు 219 
శినరగన నేబ్రతుకను నీవరుగుట ననువు తింపనునేను ధరిత్రీ = 
"సీవాజననీ శుశ్రూ షానేశము తెచ్చుకొనుమురా! రఘుకుల తిలకా!- 384, 

తనకాలంనాటి పోటెత్తిన దేశభక్తి భావాలను మారు మోగిస్తున్నాడు. ధరిత్రీ 
సేన, జననీ శుశ్రూషానేశము తెచ్చుకోకుంచే నిజమైన మనిషి కాదనే భావం 
ధ్వనిస్తుంది. ఆంధ్ర పౌరుషం, ఆంధ్ర ప్రశస్తి రచనల ప్రభావం, సనుకాలీన 
స్వాతం త్రోద్యమాల ప్రభావం కన్పించే రచన యిది. 

ఈ విధంగా విశ్వనాథ తన రామాయణ కాలంలో ఎడనెడ తన సమ కాలీ 
నాంశాలను, సిద్దాంతాలను, ఉద్యమాలను, అనుభవాలను, సాంఘిక, ఆర్థిక, రాజకీయ 
పరిస్థితులను తన దృక్కోణంలో విమర్శిస్తూ ఖండననుండనము లొనర్చినాడు. 


అనుబంధం -2 
పా(త్రల(ప్రవర్తనా రీతులు (మేనరిజమ్స్‌) 


' వూనవ (ప్రవర్తన అనంతమైన వైవిధ్యంకలది. ఒక్కొక్క వ్యక్తి, వాని 
జీవసంస్కారాన్ని బట్టి, పుట్టిపెరిగిన కౌటుంబికనాతానరణాన్ని బట్టు, వంశసరం 
సరాగిత లక్షణ సముదాయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, ఎన్నెన్నో విధాలైన ప్రనర్తనా 
విధానాలను కల్గిఉంటాడు. వరాటలు మాట్లాడడంలో, లేయడంలో, 
కూర్చోడంలో చూపులో, నవ్వులో, హసచాలనంతో, అంగ నిన్యాసంలో అది, 
ఇది అనడం ఎందుకు ప్రత్యణువులో తనదైన వ్యక్తిత్వాన్ని కల్లి ఉంటాడు. ఈ 
లక్షణాలు మనిస్కి మనిషికీ విభేదిస్తూనే, మళ్ళీజాతీయ, ప్రాంతీయ సామూహిక 
లక్షణాలుకొన్ని భాసిస్తుంటాయి. ఒకజాతి వారి మాట్లాడే పద్దతి, రూపు 
రేఖావిలాసాలు వంటివి కొంతకొంత వర్గీకరణకు లొంగు తాయి గూడ! అని ఆజాతి 
లక్షణాలుగా పేర్కొనవచ్చు గూడా! పాశ్చాత్యుల పద్దతికి, భారతీయుల పద్దతికి 
తేడాలున్నాయి. మళ్ళీభాషా, ప్రాంతీయ భేదాలుంటాయి. ఎన్నెన్నో వైవిధ్యాలకు 
తావున్న ఈ ప్రవర్తనా విషయం నిగ్గుతేల్చడం అసాధ్యం. కాని స్థూలంగా కొన్ని కొన్ని 
లక్షణాలను బట్టి కొంత విశ్లేషణ సాధ్యమే అవుతుంది. 

విశ్వనాథ తన రామాయణంలో తను సృష్టించిన పాత్రల ఈ ప్రవర్తనా వైవిద్యాన్ని 
అనితర సాధ్యంగా, అమేయశేముషీ వైభవంతో, అనుపవరోన లోకజ్జతతో 
'ప్రదర్శించినాడు. తన పాత్రలన్నీ తెలుగువారివలెనటిస్తారని చెప్పుకున్నాడు. తెలుగు 
వారి జీవితం, తెలుగువారి ఆచారములుంటూయని స్వయంగా చెప్పుకున్నాడు. 
కల్పవృక్షంలోని కొన్ని పాత్రలను వాటి ప్రవర్తనాపద్దతులను (మేనరిజమ్స్‌) ను 
అనుశీలిస్తే, స్పష్టంగా ప్రవర్శనాచ్చై విధ్యాన్ని అవగతం చేసుకోవచు. 
రామాయణంలో ప్రధాన పాత్ర రాముడు. ఈ విష్ట్రంశ సంభూతుడు 


220 సక కర్పన్సుతం - తెలుగు దనం 








Xe గ స్టో వులు డుం మత్యాణ ye) 


నాను అరక అన్నీ. రామునితో 
ఆ 


జ్‌ 

[ప సం భావాలన్నీ తత్తదుచితంగా 

వ్వకమవుతాయి. ముఖ్యంగా రాముని నిలో హాస న్ని నిపుణంగా చిత్రించినాడు. 
శ 


ఆయి వుంథరనంు బాల్యంలో తన చాపవిద్యతో 


ఖీ 


తెతఠ_లాడించినాడు. ఆపగతోనే పట్టభంగం చేయించింది మంధర. రాముని 


ర్చి 
ల్‌ 
a 
ce 
లః 
ee 
ck 
Cry 
టు 


కారములేదు Se SON బాయగా స్మ ద 
స్దాహాకారములెంతగా బరియుదో హాస్యంబుతానంతగా 
బాహాస్పాలనమూర్తిచేయురఘు రాడ్చాలుండు గగోలుగాన్‌ బాల-అవ. 420 
మంధరకోపగించుకొని కైకతో ఫిర్యాదు చేస్తుంది. కానీ కైక నవ్వి “యొక్క 
' నవ్వుకానబ్లు 
రియును వవ్వినల్టు చంచలిస్తుంది. ఈ పరిహాసం మళ్లీ అయోథధ్యకాండలో 
టిని సందర్భంలో కన్ఫిస్తుంది. స న మనోహరదరహాసాం కూరమే 
మృదు మధుర చిరునగవే స్వామి ముఖంలో ఉంటుంది. భార్గవరాముడు 
గాడా ఆ ఆస్ఫుదుకర సుహాసవదనం చూస్తూనే తన యౌద్దత్యం, వికట చండ్రమణాన్ని 
విడిచిపెట్టినాడు. అంత ప్రభావముంది ఆదర హోసంలో! నినాహం జరిగి 
అయోధ్యలో భార్యతో కూడి ఉన్నప్పుడు ఆయా శృంగార భావాలు కల్గినస్పుడు 
ఒక కారణము లేకయే చికిలి మెరగు దంతకాంతి చిందిన క్రొన్వా 
లికసన్నని నవ్వుల చాలిక పెరలెన్వడు చూడలేదని తలచున్‌ -కళ్యాణ-153. 
అట్టే లక్ష్మణుడు కూడా తనవలెనే “వధూతాత్పర్య నీలావినూతన 
మధురాక్షుడో' అని అనుకుంటాడు. ఒక ఏడాది సంసాదం చేసిన తర్వాత 
ఢాత్తుగా విరాగం కల్గింది. వశిష్టుని బోధనతో, సీతా నహావర్మంత్‌ కాగ సంసార 
రావా లు సను ప్రసారాలయ్యాయి. 


ఫి” 


పరిహాస సముజ్ఞారించు వ తపోరాశినందు 


BE 
ణే 


Cp 
da 


3 


es ch 
i 


వ 


వనగనున సమయంలో త్రిజటుని చూచినవెంటనే రామునకు నవ్వువచ్చింది. 
ఆవులనుందను దానంగా ఇచ్చి తోలుకుపొమ్మన్నా, కొకిబికి బాపడు పడే బాధను 
చూచి సేనకులతీ తోలెంచి పెట్టనాడు. ఇదంతా హాస్య శీలతే. గాని అపహాస్యం 
కాదు. ్రిజయినితో ఇదే మాటలు చెప్తాడు. 

కోపమా యిట్టుచేసె సాహా బలల నా 


గ 


సాత్రల న్రవర్డనా రీతులు (మేనరిజమ్స్‌) 221 
అది చూసిన జానకి ఆశ్చర్యంపొంది ఆనందించింది. “తన పాలి పుడమికి 
సరై వనమేగెడు రాచబిడ్డ బహుహాస్యరసమ్మునకింతగావరుడే' అనుకుంది. 
రాజ్యాభిషేకను. భంగమై అరణ్యవాసము సంభవించినా ఇంత .తమొషాొగా 
ప్రనర్తిస్తున్నాడే అనుకుంది. రామునకు రాజ్యముపై కించిత్తు లోభంలేదని దీనివల్ల 
తెలుస్తుంది. తన మిత్రమైన వశిష్టపు త్రుడు సుయజ్ఞుడు బాధపడుతూ వస్తున్నాడు. 
తన మందహాసంతో ఆయన దుఃఖాన్ని నివారించినాడు. 
“అతని మొగమున నూత్న శోకంబు పూర్ణమై త్రి భాండమ్ము పగిలెడుమా ద్రిగాగ 
నున్న రాముడు నుందహాసోర్మికలను ఒరుపు వారించి భాండమ్ము భద్రపరివో 
అయోధ్య- ప్రస్థాన-111, 
అంతేకాకుండా సేవకులకు, స్నేహితులకు వేరెన్వరికీ మాట్లాడే అవకాశం 
ఇన్వకుండా తన సంపదనంతా దానం చేస్తాడు. వారినంతా తన మర్యాదలో ఆకట్టుకొని 
నిరుత్తరులను చేస్తాడు. తన సంపదకంతా సుయజ్ఞుడే అధికారిగా నియమిస్తాడు, ఈ 
సందర్భంలోని సేవకుల (ప్రవర్తన, రాముని ఓదార్పు సహజంగా వర్ణితమైనాయి. 


“ తనవంకగాంచి యెత్తిన కన్నుదోయి వంచుచుదప్పు చేసిన చొప్పుగాగ 
కన్నీరు తుడుచుకోగా సిగ్గుపొందుచు నమిత దోషము చేసినట్టుగాగ 
వెలికివచ్చెడు నేడ్చుబిగ్గబట్టుచు సమాజమున నాగరకులచాడ్పుగాగ 
నిలునజాలక యట్లె నేలగూలంబడు చఖిల సంధులు ప్రస్సినట్లుగాగ” 


“నెంతో బలవంతపెట్టి (గహింపజేసి నట్టికాన్కలు గాని సేనకాళి యేడ్వ . 

రాఘవుడు వారితోడ ధైర్యంపుమాటలాడి యిట్లెనె శాసించునట్లుగాగ.” 
ఈనాయిల్టు నేను ననవాసంనుండి తిరిగివచ్చే నరకు ఇట్లే ఉండోలని, 
ఏవూర్చులు జరుగరాదని శాసించినాడు. అట్టే సీతగూడా పట్టాభిషేకం 
నిల్చిసోయిందని తెల్సినవ్చుడు రామునిచూచి ఫకాలున నవ్వుతుంది. రాముడు 
గుమ్మంలో నిలుచున్నాడు. రాజలాంఛనా లేవీ లేవు. ఊరకపై పారగ దైన్యం ఆమె 
ముఖంలో ఉంది. ఆరాముడిని చూచి పకాలున నవ్వి తనకుమొదటినుండి పట్టాఖి 
షేకం జరుగు తుందా? అనే అనుమానం ఉండినదని, అట్లే జరిగిందని చెప్పుతుంది, 
ఆమాటవిని రాముని దైన్యపుబొర దానంతకదేపోయి, నువ్వు గింజంత నవ్వు 
నవ్వినాడు రాముడు. మరంతలోనికే మొగము బిగిసింది. ఆ అనునానమేమొ 
తనకు చెప్పలేదని, నివరించనుని, బలనంతపెట్టినాడు. సీతమీతో అన్నీ 
(ప్రనూాదాలే! అంటూ చాలాసేపు చెప్పుదు. చెప్తే మీకు కోపంవస్తుంది 
అంటుంది. కోపంరాదులే చెప్పవుని రాముడు. దశరథుడు చేసిన ఈ 
అన్యాయాన్ని ఎవ్వరూ ఎదుర్కోలేరా? నీవే ధాత్రిని స్వాధీన పరచుకోలేవా? 
అంటుంది. వెంటనే రామునికి కోపం వచ్చింది. నేనే కైకతో వరాలు కోరనుని 
చెస్పినానా? అన్నాడు. వెంటనే సీత ఇట్టినన్నీ నాపైన మోపవచ్చు కోపంరాదంటే 


ర 


222 రామాయణ కలావకం - తెలుగు దనం 
ఆ మళ్ళీ కోపగిస్తే ఎలా? అందె. నరా ఒకరినొకరు చూసుకుంటూ 
కొంచెంసేపటికి ఇద్దరూ నవ్వుకున్నారు. “నీతో చెప్పిపోదామని వవ్చినామ అన్న 
రామునితో సీతగడుసుగా “వాతో చెప్పడం ఎందుకు? వేవె వెవరితో చెప్పాలని” 
అంటుంది. 


ఇది పీశారాముల స్వభావాన్ని, విరీహత్వాన్ని పట్టియిస్తుంది. రాజ్యం 
పోయిందన్న బాధ ఇద్దరికీ లేదు. అంత నిరీహులు. అట్టి ప్టితిలో కూడా 


హాహ్యాయుతంగా ప్రవర్తెంచినారు. రాముని పరిహాసశీలత గుహుని పేవకువితో కూడా 
మాటాడే సందర్భంలో కన్పిస్తుంది. సీతను ఆమ్మావారుగా, పురములోవి 
పసుపుముద్దగా వాడు భావిస్తాడు. ఆమె అమ్మవారు కాడు వా భార్య అంటాడు. 
అట్లే చివరిలో వంది గ్రామంలో ఆ నావికుడు రామదర్భనార్థం వచ్చిసస్పండు నాకన్నా 
చెళవైనవాడవనచమళ్కురెస్తాడు. అయో | ప్రహ్హాన-512. యుద్ధ-ఊపసంహరణ3ళథి 

అరణ్య కాండలో నడవలేక చెజువువొడ్డువ విశ్రమిస్తామన్న పీతతో 
అయోధ్యవదలి విశ్రాంతి కోవం వచ్చినావా? అన్నాడు రాముడు. అయోధ్యలో 
ఎంతో తెఆపి ఉందకదా మరి! అసి సీత ప్రత్యుత్తరం దురుసుగా ఉంది. అందుకే 
రాముడు చాలాపేవు మాట్టూడడు. కోపంపచ్చిందమకున్నది పీత. అందుకే తనే 
మాటాడవతాననుకొని మసము మరులు తీగచొక్కివావు వ 
అంటుంది. వెంటనే రాముడు భర్తను మరులుగొవే అడవికి 
యా నుక తనల ens 
అభిమానం డెబ్బతివగా కోపంతో త్వరగా వడుష్తూంటే పీత కించి ద్దుఖాఖిమావ 
హ్బృదయాబ్షయయ్యింది.  ((అనణ్వ-దశవర్ష- 19...25). 

షుతీక్షువి ఆశ్రమావికి మళ్ళీ రెండవపారి వెళ్ళివ పీతారాలక్షణులము 
బుషులంతా ఎంతో ఆదరిస్తారు. ఈపందర్భంలో ఒకముని తన ఇంటికి లక్ష్మణుని 
పిల్బుకొవి వెళ్ళి అగ్నిన్స్బహంలో మేకువకు దగిలించివ పులితోలును యిష్తూ, ఇది 
వీవు చంపినపులిదే అని చమవుగా చెప్తాడు. (14.236). ఆగమ్యుని కథమ పీత 
చెప్తుంది. ఆమెకు మలిట్టువి అశ్రమంతోవి వృద్దగార్లేయి చెప్పింది. ఆమె చెప్పినట్లే 
వెప్తామ విననుంది. రాముడు నేము వినసంటాడు. మీరు వినకుంటే లక్కుణుడు 
వించాడుకే! అని ప్రారంభిస్తుంది కథను. (tbid-255-257). 


శె చా 


చెవ్పుదువాయటన్ను . 
చెమ్తుదువాయంటున్న మటి వెప్పెడువై యెద్దేయొలింగగా 


న చొటు ల 
సారం చైర్‌ ఆచమ్య (= నరవ 223 


కథ చెప్పిన తర్వాత సీత కథ బాగాలేదా అని ప్రశ్నించింది. రాముడు నాకాబాగేమో 
తెలియదుగాని తెలిసినవి రెండు సంగతులు మొదటిది నీవు రాముని భార్యవి 
రెండవది జనకుగన్న కువారివనియన సీత కాదుకాదం రఘూత్తముని 
భార్యారత్నమని యనింది. ఇవన్నీ కథలో సీతా సంబోధనలు. 


అట్లే అగస్త్య భ్రాత పద్దతి విశిష్టమైనది. ఆయనకు తొందర, తొట్రుపాయి 
“క వ మాట్టామాట్లాడుతూనే హఠాత్తుగా బయుటకు వెళ్ళివస్తాడు. 
సీతారామలక్ష్మణుల తన వద్దకు నచ్చి నమస్కరిస్తూనే తన అన్న వీరి కోసం ఎదురు 
చూస్తున్నాడని, తనుకూడా వారుఏపూటసడితే ఆపూటనే వస్తావని అనుకొంటున్నా 
నని బ్రహ్మచారిని గదా సీతాదేవి వస్తే ఎట్లాగా అనుకుంటుంటే పొరుగున ఉన్న 
గాలనవుహర్షి భార్య తోడుగా నచ్చిందని చెప్తూనే వెళ్ళిపోతాడు. వుచ్చ 
సీతారామలక్ష్మణులు స్నానభోజూదులు నెజువుచుండగా వస్తాడు (దశవర్ష- 292) 
తన అన్న అగస్త్యుని ఘనచరిత్రను, ఆత్మీయంగా గొప్పగా చెప్తాడు. నింధ్యసర్వతం 
'చాపదుట్లుగా బడినమస్కారనూచరిందె మనవాని కంతయద్రియునునిట్ల' అని 
ఆగని “మనవాడని" గొప్పగా చెప్పుకుంటాడు. చెప్తూ నవ్వుతుంటే జానకీ దేవి 
ఆ నవ్వాపి చెప్పు స్వామీ! అంటుంది. అగస్తు నికథ చెప్పి హఠాత్తుగా వెడలిపోతాడు. 
ఆతని ఆత్మనునోధర్మాల విస్పష్షవైవిధ్యానికి రాముడాశ్చర్యం చెందాడు. 


ఇంకసుయజ్ఞుడున్నాడు. రామునికి సరము ప్రీతి పాత్రుడైన సే న్నహితుడు. 
సహపాఠి. వశిష్టుని కుమారుడు. రామవనగమన వార్తను విని తట్టు కోలేక 
పోయినాడు. తన సంపదనంతా సుయజ్ఞునికే ఇచ్చినాడు రాముడు. అతని దుఃఖాన్ని 
తన హాసనదనంతోనే అదుపుచేసినాడు. మారు మాట్లాడనీయడు. భరతుడు రాముని 
తిరిగి అయోధ్యకు తెన్చేందుకై చి త్రకాటసర్వతానికి పోతున్నాడు, భరద్వాజమహర్షి 
చెప్పిన గుర్తులన్ని సరిపోయి రాముని ఆశ్రమంకన్సిస్తుంది. అప్పుడు భరతుడు 
సుయజ్ఞాని ముందుగా పోయి చూచిరమ్మని పంపిస్తాడు. ఆసందర్భంలో 
“అన్నకునీకు ప్రాణముగ దయ్యా! నిజంబుగనాకు బ్రాణమౌ 
నన్న ననున్‌ సమానముగ నాద్భతిభాజనుజేయగానలెన 
సన్నయొకండు పుట్టినది జానకిదేవి మహానసంపుధూ 
మోన్నతి జూచినచ్చెనొకడూర్తిత భూమిజుషండ చూడమున్‌ 
“నేముందుగానె పోయిన నేమగునో! నీవుపోయి యాసన్ననిజం 
బో!మనవాం డ్రందుండిపోయేమో! కనిరమ్ము రాముడెరుగకయుండన్‌ 


అయోధ్య-పాదు-228- 229, 


224 లామాయణ వలువిషం - తెలుగు దనం 
ow 





అంటూ రామునికి తెలియ కూండా వాళి వినరాలు తెల్ఫుకొనిరా! రామునికి 
నీవు ప్రియ మిత్రునివి గదా! అని తెల్పినాడు. (శ్రీభరద్వాజులు చెప్పినారు 
రాముడిక్కడ ఇల్టుకట్రినాడని పోయిచూచిరా! అన్నాడు. సుమజ్ఞుడు నవ్వి యాచిత్ర 
కూటంలో లేకున్నా మీ అన్నను చూసిస్తే నాకేమిస్తావు? అంటాడు. ఎంత పరిహాస 
యుక్తమైన సహజ చమత్కారం! పాత్రలన్నీ తెలుగు వారిగా ప్రవర్తించడం అంచే 
ఇదే. భరతుడు నీవు అన్నతో నెరపే చనవు నాకీస్తున్నావు. నేను నీకేమీ ఇవ్వగలను 
అంటాడు. రాముని, సీతను చూచినావా అని తిరిగివచ్చిన సుయజ్ఞుని ప్రశ్నిస్తాడు. 
కాని సుయజ్ఞాడు తనకు రామునిపై కోపంగా ఉందని, తనమాట వినకుండా 
వనవాసానికి వచ్చినాడని, తను మాట్లాడనని బెట్టుచేస్తాడు. నీవు ముందుపోయిచూడు 
కోపంతగ్గితే నేను చూస్తాను అంటాడు. ఎంతో సహజంగా ఉంది. 'మిత్రత్వంలో 
రఃనిషూరం సహజంగదా! అక్కడ రాముడున్నట్లు నిర్దారణకు గుర్తులు హృద్యంగా 
వివరిందినాడు. 
“ అప్పుడు జానకి తాల్చినట్టియా చీరయే చెట్టుకొమ్మకు నారగట్టియుండె 
కోటిసింహాసన క్రూరచాసంబు సౌమిత్రి దింకొక చెట్టుమీద ట్రేలు 
పాణి గ్రభూవేళ వైదేహదత్తపాదూ నుణిచ్చవితోచె దూరమునకు 
నన్యదుర్హభ విదేహాత్మజారచిత సంగత రంగవల్టులు కానవచ్చె” 
“మట్టిమిదైైను నిర్మించి మాసమైన గడనలేదన గోడలకిడినయట్టి 
యండలండలుగా బచ్చి యారలేద కనగనింకేమి గుర్తులుగావలయును? ” 
ఆమాట విన్న భరతుని మేనుపులికలెత్తినాయి. సుయజ్ఞునితో 
“ అల్లిముగ్గుకజ్దుదగ్గరనుండి నీకేమిగుర్తుచెలిమి యెంతలోతో 
యందుకనియె యన్న కంతటినేస్తమ్ము నీవనంగ | శ్రీమనీషశరధి! ” 
అయోధ్య-పొదూ-237,238. 
రాముని చూచివస్తే ఏమిస్తానంటివిగదా! జాముజాముసకు అన్ఫుతమునంటిీ 
పాలను చేపగల కపిలధేనునిస్తాను అయోధ్యపోతూనే తోలిపెడ్డానన్నాడు. దానికి 
సుయజ్ఞుడు ఏమేమి? కపిలనిస్తానా? సాక్షాత్తు శ్రీరామునే ఇచ్చినావుగడా! అన్నాడు, 
ఇద్దరూ కౌగిలించుకున్నారు . 


రాముడు రథంలో శృంగిచేరపురం వచ్చినాడు. గుహుడు ఆప్రాంతానికి రాజు, 
రామునికి స్నేహితుడు. భక్తుడు. రాముడాతని చూచి కౌగిలించుకో బోయినాడు. 
కొని గుహుడు ప్రాంజలించి ప్రదక్షిణము సల్పినాడు. ఓరామా! నీరాకతో 
దేవతలంతా నాఇంటి ముంగిటకు వచ్చినట్టెంది. నీకు ఎన్నాళ్ళకు నాపై (ప్రేమకల్లింది. 
జానకితో వచ్చినావు. ఈ రాజ్యమంతా నీదే! నాశరీరాన్ని కూడా కావాలంటే 
కోసియిస్తాను. నీకేమేమి కావలెనో అనెల్లా వాడుకో! అని ప్రార్టించి నాడు. 
కాని రాముడు నేనిప్పుడు తాప సిని. నాకు చేసే సేవలన్నీ రథ గుజ్టూలకు 


పాత్రల ద్రవర్హనా రీతులు (మేనరిజమ్స్‌) 225 


చేయమని రాజలాంఛనాలున్నవి వాటియందె అన్నాడు! నీవు సేనుమా? మంత్రులు 
భృత్యులంతా విధేయులుగా నుందురా? అని ్రశ్నించినాడు. రాత్రివేళలో 
సునుంత్రుడు, అక్మణుడు గుహునికి జరిగిన కథ విన్సించగా “మది తల్లడమంది 
హుంకృతి సృహ కూడా లేకుండా, (మ్రూస్పడి, రాతిబొమ్మనలె చాలాసేపు 
నిల్చుండిపోయినాడు. రాముని అరణ్యవాస వృత్తాంతాన్ని విని తట్టుకోలేని 
సహృదయుమి(త్రండు గంహుడం, తనరాజ్యాన్ని రామునికిచ్చి ఇక్కడే 
ఉంచుకుంటానన్నాడు లక్ష్మణునితో దానికి సౌమిత్ర నీస్నేహంచెడగొట్టుకోకు. 
ఆయన మనస్సును నునంతెలుసుకోలేను. ఎంతో నుంది చెప్పినా వినకుండా 
అడవులకు వచ్చినాడు అన్నాడు. రాముడు పడవనెక్కి నది దాటబోవునప్పుడు 
గుహుడు కంటినీర్వెట్టుకొని, రుద్దకంఠంతో ప్రచ్చోవా! అని మూరుమాటాడలేక 
నావను చేతితో చూసినాడు. మళ్ళీ ఈగుహుడే భరతుని సైన్యాన్ని చూచి 
అనునూనించి రామునిపైకి దండెత్తి వచ్చినాడనుకున్నాడు. అదే నిజమైతే 
భరతుసైన్యాన్ని నశింపజేస్తాననుకుంటాడు. భరతునికి నమస్కరించి అనుమానంగా 
నేటిరాత్రి ఇక్కడే ఉండి రేపు పోవచ్చులెమ్మంటాడు. వెంటనే భరతుడు గ్రహించి 
నాడు. నీమాటల్లో స్నేహం ఆ॥ర్డత లేవే అన్నాడు. సుమంత్రుడు గుహుని 
అనుమానం వివరించినాడు. భరతుడు న్వధసాంది “అన్ముమొదలు గుహుని యందాక 
భరతుని నెణీ గికూడ నేలొయెటుగలేరు' అనుకున్నాడు. గుహునితో 
“నన్నునువేజుగా తలంచినను మదినింబుకలేదు కోసమున్‌ విన్నుగుణించి' అన్నాడు. 
ఆమేలిక తెచ్చేందుకేపోతున్నాను. నీవు కూడా రమ్మన్నాడు. నాభ్తిభావం నొమొగంలో 
కన్చించదా? అని వాపోతాడు. నిజంతెల్సి పశ్చాతప్పుడై “నాయేలిక! యేడునకే 
నీయెడసారపొటుబడితి' అని క్షమూపణకోరినాడు. సీతారామ లక్ష్మణులు తన 
ఆతిథ్యం తీసుకోవడం, ఆరాత్రి గడవడం, మజ్టీపాలు తలకు మాసుకోవడం 
వంటివి లక్ష్మణు శుశ్రూష పరమత్వాన్ని వివరిస్తూ గుహమే “ఈనాచేతులు 
నణకుమునేనే దాటించితి” రాముని గంగను అని విలపిస్తాడు. భరతుడు లక్ష్మణ, 
గుహులకు రామకథలతో సమానస్థానం ఉందని మెచ్చు కుంటాడు. ఇది గుహునకు 
విశ్వనాథ ఇచ్చినస్టానం. గుహుని (ప్రవర్తనలో రాముని పట్లు ఆయనకున్న భక్తి 
ఈవిధంగా వ్యక్తమవుతుంది. 


భరద్వాజ మహర్షి భరతుసేనకు విందుచేసినాడు. నురురోజా చిత్ర కూటానికి 
సిద్దమైనాడు భరతుడు. “ఈరేయికూడా నుంండి పోరాదా!' అన్నాడుముని 


భరతుడు “దవ్వుపోనలెస్వామీ! (శ్రీరాముండేమనునో తీరికలేడెడద; 
నేమితెల్పుదు? అన్నాడు. ముని సరిసరిసొమ్ము పొమ్మని ప్రసాదమిచ్చినాడు. “ఇది 
ఒకరకమైన ప్రవర్తనా పద్దతి. అంతేగాక తల్లిని అవమానించనద్దని” భరతునికి 
హితంచెప్పినాడు. (పాదూ-200) నఖిలము ప్రయాణసన్నద్ధనుయ్యెంబోలు! 


226 రామాయణ కల)వుత్వం - తెలుగు దనం 
పోయిరండు. రాముని దయ పుట్టుగాక. ' అని దీవించినాడు. కైకను ఓదార్చినాడు. 
దేవకార్యంకోసం, లోక కళా(ణం కోసం పొందిన ఘనత నీదని (ప్రశంసించినాడు. 
కైకహృదయం తెల్సుకున్న అన్ఫుత మూర్తి భరద్వాజుడు. 


సీతాదేవి హనుమతో రాముని గురించి చెప్తూ ఆయన నననాసానికి అయోధ్య 
నాసానికి తేడా ఉందని వర్ణిస్తుంది. ఇదికూడా రాముని మేనరిజమ్స్‌ను పట్టిస్తుంది. 
అయోధ్యలో రామునిగా రాజకునూరునిగా స్వేచ్చగా ప్రవర్తించే వీలుండదు. 
అందుకే అడవుల్లో స్వేచ్చగా తిరిగేనాడని చెప్పింది, హనుమంతుడు చూచేటప్పటికే 
రాక్షసులతో యుద్దం, సీతాసరిత్యాగ దుఃఖములతో మనిషిలో సెద్దరికం వచ్చి 
యుండవచ్చుగాని, వనవాసానికి వచ్చిన కొత్తలో ఎంతో హాయిగా స్వేచ్చగా 
గడిపేవాడు. 
“ రాజకుమారుడై తిరుగ రాదు యథేచ్చముగా నయోధ్యలో 
నేజనునా మహాటవుల నిట్టులనుండె నటించునేమియుం 
'గోజడు నన్నువెంటగొని కొమ్ములనెక్కు గుహాళిజొచ్చును 
ర్వీజము లెక్కు జెర్వులు మజిన్‌ మటిజొచ్చు మహాస్వతం క్రుడై” . 
“ఇప్పుడు పెద్దవాడయినుబో యటవీనసనంబు ప్రాతమై 
నప్పిన పేద్దమౌనిసి తనంబలవాటయి మౌని పల్లెలన్‌ 
బెప్పెలుకట్టి దాననసమాహముతోడి నుసాహనంబులం 
గప్పుగనన్ని కన్సడును గాని మబుప్పుడు కేళిబుద్దియై" . 
“పాత్రికయేండ్లనాడవుడు స్వామియుబంధురకేళిలోలుడై 
నాతుకనేను వెంటనే చనన్‌నలె రానననీలులేదు, నే 
నైతనవెంటవచ్చితిగదా! యటివీతతికింక దూకెడుం. 
గోతుల, బ్రాకెడుందరులకున్‌, బహుక్రూరమృగాళి నూకెడున్‌”' . 
సుందర- ఉషః- 311-312-313. 


ఇదీ రాముని స్వేఛ్చా ప్రవర్తన. రాజ్య భారం తీరిందని, ప్రకృతిలో కలిసిమెలసి 
జీవించే భాగ్యం కల్గిందని రాముని సంతోషం ఆయన ప్రకృతి ప్రియత్వాన్ని తెల్ఫేదే, 
సీతారానులక్షుణులు వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళి, ఆముని దర్శనంచేసినారు. తమపేర్ణు 
చెప్పుకొని నవుస్కరించినారు. ధాన్యనివంగ్నుడైన వా ల్మీక్తి కనులు 
తెరచిచూచినాడు. కాని“ కూర్చుండుడంచు స్వాగతచర్భన్‌ మణి పలుకడాయెను” 


“ గండూషించెను తేజముల్‌ పలుకు బంగారమ్ముగా మాటలే 
కుండెన్‌ మౌనియు, నేలవచ్చిరనడిందుండుండనండంచు రా 
ముండున్‌ దమ్ముడు వెన్కకుందిరిగి సభ్రూదృష్టివీశీంస (శ్రీ) 
నిండారన్‌ మునిలోని మౌళి కనుచుండెన్‌ వారినే వారినే." 


\ 


పాత్రల ద్రనర్థనా రీతులు (మేనరిజమ్స్‌) 227 

వాల్మీకిని మౌనిగానే ప్రతిచోటా, అనతారికలో గూడా అట్లే పేర్కొన్నాడు 
విశ్వనాథ. మౌనవాఖ్యలో శిష్యులు ఛిన్న సంశయులు కావడం దక్షిణామూర్తి 
అవతారంలో చూస్తాము. ఇప్పట్టున వాల్మీకి రామలక్ష్మణులతో ఏమీ మొట్టాడడు. 
అన్నింటికీ మౌనమే. వాలా ఆశ్చర్యకరమైన ప్రవర్తన. రాముడు చిత్రకూటంలో 
ఇల్టుకట్చాలనుకున్నానని యోగ్యషప్టలం చూపనున్నాడు. దాని మునినవ్వి, లేచివచ్చి 
వారికి ఇల్దుకట్టాల్సిన స్టలాన్ని గృహవాస్తును రేఖలుగీసి చూపించి, ఏమీ 
మాట్లాడకుండగనే పోతుంటే, సీతాదేవి పాదాలకు నమస్కరించింది. అప్పుడు 
“బిడ్డా! లెమ్మని" పల్కినాడు. సీతగడ్డం ఎత్తిచూచి, ఏదో తోచి కన్నుల నిండా 
నీరు నింపుకున్నాడు. సీతకు మహర్షి చూసిన వాత్సల్యం, ఆధద్రతలు తన తండ్రిని 
గుర్తుచేసినాయి. నూతన గృహ ప్రవేశ సమయంలో మళ్ళీ వాల్మీకి వచ్చి, వాస్తు 
హోమం-శాంతులు, బలిదానాదుల క్రియలను రామునితో చేయించినాడు. సీతకు 
రాబోయే కష్టాలను తెలిసినవాడై కరుణాద్ర చిత్తంలో కన్నులనీర్వెట్టినాడు మహర్షి, 

ఈవిధంగా విశ్వనాథ తన రామాయణ కల్పవృక్షంలో ప్రతిపాత్రను వాటి 
వైవిధ్యభరితమైన మేనరిజమ్స్‌తో తీర్చిదిద్దినాడు. సన్నివేశంలో, సంభాషణలో 
స్వరూప స్వభావాలలో రామాయణంలోని పాత్రలన్నీ తెలుగునారిగానే భాసీస్తాయి. 
అందుకే “తెలుగు రామాయణం" అయ్యింది. “అవిచ్చిన్న సొం ప్రదాయార్హి' గా 
ధర్మమే మానవ కళ్యాణానికి మూలం కావాలని కోరినా, అర్ధకొమాలు రెండూ 
ధర్మవంతమైతేనే ఐహిక, ఆముస్మీక సుఖ శాంతులు లభ్యమని ప్రభోధించినా, జ్ఞాన 
పథ విహారిగా మానవుడు ఉండాలని చెప్పినా, ఇదే భారతీయ ఆర్షధర్మనుని, 
ప్రపంచాని కిచ్చే సందేశమనీ ఘోషించినా, సాంస్కృతిక దాస్యాన్ని ఖండించినా, 
సాహిత్య విలునలకు నూతన నిర్వచనాలు చెప్పినా, ఎన్నెన్నో కొత్త పుంతలు తొక్కినా, 
విశ్వనాథ తన రామాయణ రచనలో తెలుగుదనం కోసం ప్రత్యేక దృష్టిసారించి 
నాడనుట నిర్వివాదాంశం. ఈదృష్టికల్గినందువలననే తెలుగులో భారత- భాగనతాల 
స్థాయిలో రామాయణంలేని లోటును కల్పవృక్షం తీర్చగలిగిందని సహ్బదయు 
లందరూ అంగీకరించే విషయమే, పాత్రల స్వయం (ప్రవృత్తులన్నింటినీ, తెలుగు 
వారి దృష్టినుండే తీర్చిదిద్దినాడు. కాబట్టే రామాయణ కల్పవృవ్షాన్ని కవి “తెలుగు 
రామాయణం" అని సగర్వంగా చెప్పుకోగల్లినాడు. నేటికీ సాహిత్య వేత్తలంతా 
ఈఅంశాన్ని అంగికరిస్తూనే ఉన్నారు. ఆద్బష్టితో వివేచన చేస్తూనే ఉన్నారు. ఇది 
అవిచ్చిన్నంగా సాగవలసిన పరిశీలనాంశము. 


M2 Me క్ల క్ల క్లో 


